సప్తగిరి! మాసపత్రిక 


అటి 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
శ్రీ వంకటేశ్వర ప్రాణ దాన ట్రస్తు, 86వ8 


(రిజిష్టరు నెంబరు * 75 /2001) 
తిరుమల శ్రీ వేంకటేశ్చరస్వామివారు దయాసముద్రుడు ఆర్హులపై ఆపదలోవున్చవారిపై ఆయన చూపించే కరుణ 
అపారం అనన్య సామాన్యం అనారోగ్యంతో అల్దాడుతున్న వారికి ఆయనే ఒక దివ్య బెషదం 
దయా స్వరూపుడైన శ్రీ శ్రీ శ్రీ, నివాసుని దయతో తిరుమల తిరుపతి దేవస్తానం పేదలకె కె ఎన్నో ఆసుపత్రులను ధార్మిక సంస్థలను 
నెలకొల్చింది మానవసీవయే మాదవసీవ అన్న పరమార్దంతో కుల మత వర్గాతీత౦గా ప్రాణాంతక వ్యాదులతో బాదపడుతున్న పేదలైన 
రోగులకు సహాయం అందించేందుకు ఈ పదకంతో దేవస్తానం ముందుకు వచ్చింది 
ఆచయాటం 
శ్రీ వేంకటేశ్వర ప్రాణదానట్రస్టు రోగగ్రస్తులైన పేదలకు సహాయం అందిస్తుంది ఇది లాబాపేక్షలేని దార్మికసర్వ దీని రిజిష్టరు 
కార్యాలయం ఆంధద్రరాష్ట్రంలోని తిరుపతిలో వుంది 
గుండె మెదడు మూత్రపిండాల వ్యాధులు క్యాన్సర్త న్సర్తతో బాదపడే పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందించడం ఈ 
పదకం ప్రదాన ఉద్దేశ్యం అత్యధికంగా వ్యయం అయ్యే ఈ వ్యాధుల చికిత్స జరీదును పేదవారు బరించలేరు అందుకే కుల మతాతీతంగా 
వారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు వారి చికిత్సకుఅయ్యే వ్యయాన్ని ఈ పదకం ద్వారా అందిస్తారు వారికి దేవస్తానం నిర్వహిస్తున్న స్విమ్స్‌ 
బర్డ్‌ రుయా ప్రసూతి ఆసుపత్రులలో చికిత్స చేస్తారు 
క్యాన్సరు మొదలైన ప్రాణాంతక వ్యాదుల నివారణకు జరిపే పరిశోదనలకు కూడా ఈ పదకం సహాయం చేస్తుంది. ర్తక్తనిది 
కృత్రిమ అవయవాలు పిజియోధెరపి పరికరాలు తదితరాలు పేదలకు ఉచితంగా అందేలా ఈ పదకం సహాయ పడుతుంది 





దేవస్థానం విరాళం 

ఈ ట్రస్తుస్తయం ప్ర౩పత్తి సంపాదించేందుకు గాను ట్రబకు విరాళంగా లబించిన మొత్తానికి సమానమైన మొత్తం దేవస్తానం 
ఇస్తుంది సేవాబావంతో ప్రజలు విరివిగా ఈ పదకానికి విరాళాలు అందించాలి విరాళం మొత్తం ఎంత అనికాక పేదల ప్రాణం 
నిలబెట్టా లనే దృక్టధంతో అందరూ ముందుకు రావాలి 


దాతలకు సాతర్యాలు 
ఈ ట్రస్టుకు 5 లక్షలు లేదా అంతకన్న ఎక్కువ విరాళంగా ఇచ్చిన దాతలకు ఈ క్రింది సౌకర్యాలు లబిస్తాయి 


శే సం॥లో 3 రోజులు దాత అతని కుటుంబ సబ్యులక. (= గురికి మించకుండ) వైకుంరంసెల్లారు ద్వారా విఐపి దర్శనం 
శే మొదటిసారి దర్శనానికి వచ్చినపుడు శ్రీవారి శ్రీపద్మావతి అమ్మవారి బంగారు పూత పూసిన వెండి డాలరు బహూకరణ 
శ్‌ సంవత్సరానికి ఒకసారి దాతకు ఉత్తరీయం బహూకరణ 
శల. 1 రోజులపాటు తిరుమలలో ఉచిత వతి లేదా వి ఐపి అతిది గృవోల్లో చెల్లింపుతో వసతి 
శ ఈ సౌకర్యాలు దాతకు జీవిత పర్యంతము - పర్ములు కంపెనీలు ద్దట్‌ దాతలు అయితే 20 సంవత్సరాలు వుంటాయి 
ఆదాయపు పన్ను రాయితీ 

ఈ దిగా నిం గామ వరాలాఅకుసెకన్‌ ౨ అంం ౦0 ఎది ల త్య నౌల అ ఆటలా 
విన్నపం 


వదాన్యులు మానవతావాదులు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ్ర ట్రస్టుకు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు 
చేసే సహాయం ప్రాణాంతక వ్యాదులతో బాధపడే పేదవారికి ప్రాణదానం చేస్తుంది మీ దానంవల్ల వైద్య స సహాయం అంది పేదవారి 
జీవితంలోను కుటుంబంలోను చిరునవ్వుల పూలు పూస్తాయి 

మీ విరాళాలను ఎ జాతీయ బ్యాంకు నుంచైనా కార్యనిర్భ్వహణాదికారి తి తి దేవస్తానం శ్రీ వేంకటేశ్చర ప్రాణ దాన 
ట్రస్టు తిరుపతి ' పేర తీసుకుని _కార్యనిర్వహణాదికారి తి తి దేవస్తానం తి తి దే పరిపాలనా దవనం కెటి రోడ్డు తిరుపతి 
వారికి ఎంపాలి ఇతర వివరాలకు పౌరసంబంధాదికారి పోన్‌నెం 0877 - 2232813 లేదా చీఫ్‌ అకౌంట్స్‌ ఆపీసర్‌ - పోన్‌నెం 
0877 - 2231549 తితి దేవస్తానములు తిరుపతి వారిని సంప్రదించండి 6211 ౪600025146 (ద్ర 9౫00212 0% 





విరివిగా విరాళాలు ఇవ్వండి! పేదలకు ప్రాణదానం చేయండి!! 


మాతల్లి గోదావరి 


శ్రీసుభాను సంవత్సర పుష్కర ప్రత్యేక సంచిక 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తీరుపతి. 


2ఇం౦౩ 





న5౧[60య4గ౧6 న/౯౦౧/ఆ!6య 56౧01౧1166 -2003 


[61160 


కంల: పం. 50/- 


కర115౧౧ఆ౦౮1 ౪ 

5౫96౬|117/ఆ అగ।1౦౪ఆ? 

11౧౧౫16 11/4ఐ౧౦౫11 0ఆ౪౫య51౧య౧౮౧౧౫5 
710౫11 


1.౧? & కిగగ౧1ఆరయ ౧61 
4౧౧౮౫106 11౯10౫11 ఏఆ౪౫౮514య౧౫౮౧౧5 [౪55 
కక క ౨౨|| 


ముందువమూట 


ప్రతి జీవనదికి 12 ఏండ్లకు ఒక మాటు పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలయిన 
నదులకు కృతజ్ఞతలు చెప్పడం ప్రధానోద్దేశం. స్నానం చేయడం, ఉన్నవారు లేని వారికి దానం 
చేయటం, అందరూ కలసి మహాత్ముల, స్వాముల ఉపదేశామృతాన్ని వినడం, పరస్పర 
సహకార గౌరవంతో సామాజిక ఏకతాభావాన్ని పెంచుకోవడం, జ్ఞానసత్రాలకు విద్యావినోద 
వికాసానికి వచ్చిన జనసాంద్రతావేదికను వాడుకోవడం పుష్కరాల భౌతిక, బౌద్ధిక లాభం 
అయితే, పెద్దలకు పిండప్రదానం చేసి పితృబుణం తీర్చుకోవడం ఒక ధార్మిక సాంస్కృతిక 
ప్రయోజనం. 


ఈ పైన చెప్పినదాన్ని సాధించుటకు అనేక మార్గాలు. తిరుమల తిరుపతి దేవస్థానం 
లాంటి ధార్మిక సంస్థ సనాతన ధర్మ సందేశాన్ని ప్రసారం చేయడానికి పుష్కర యాత్రికుల 
ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడంకోసం పలుకార్యక్రమాలను చేపట్టింది. దాంట్లో భాగంగా 
వేంకటేశ్వరస్వామివారి గుడి తాత్కాలికంగా గోదావరి గట్టున వెలయడం ఒకటైతే, ధర్మప్రచార 
పరిషత్తు కార్యక్రమాలు మహాత్ముల సందేశానికై వేదికలు ఏర్పరచడం .ఇంకొకవైపు జరిగే 
కార్యక్రమాలు. అక్షరాన్ని పంచిపెట్టే ధార్మిక సాహిత్య వితరణ యజ్ఞం దేవస్థానంవారి ప్రమఖ 
కెంకర్యం. ఇదంతా ఒక ఎత్తైతే ఇంకొక వైపున గోదావరి పుష్కరాలకి సంబంధించిన చరిత్ర, 
ఆలయాల వివరాలు, గోదావరి తీరాన వెలసిన విద్యా వినయ విజ్ఞానతను తెలిపే ప్రయత్నంలో 
భాగంగా పలు పుస్తకాలను ప్రచురిస్తోంది. అందులో ఒకటి 'మా తల్లి గోదావరి” సప్తగిరి తరపున 
పుష్కర ప్రత్యేక సంచికగా వెలువడుతోంది. 


అల్పకాలంలో విడుదల అయిన ఈ ప్రత్యేక సంచిక గోదావరి నదీమ తల్లిని గురించి 
ఈంపూర్ణ చిత్రాన్ని ఇస్తుంది అని అపోహ కాదు. ఆ మార్గంలో అడుగుపెడుతోందని ఉత్సాహం. 
ఇక్కడ ఉన్నవాటిని ఈ విధంగా రంగరించినవారు తిరుమల తిరుపతి దేవస్థానం సప్తగిరి 
శంపాదకులు మరియు వారి సహచరులు. పుష్కర యాత్రికులకు తిరుమల స్వామిని గురించి 
వివరాలను తెలిపే తి.తి.దేవస్థాన ఆలయాల చరిత్ర కూడా సంగ్రహంగా చేర్చడం జరిగింది. 
మొత్తం సంగ్రహయోగ్యంగా సమకూర్చినందులకు సంపాదకులవారికి నా అభినందనలు. 
క పుస్తకాన్ని పాఠకులు సమాదరిస్తారని ఆశిస్తున్నాను. 


క. 
కాంలో ఈక, 


తి.తి.దేవస్తానములు, క్షీ 
తిరుపతి. 


తు గజి ల 













క్లో గ 
జాగ గగగ 
౨051000 
25203110 0% 14 





45554౮0 


1 20 జర 10 160 140 16 1౧. ల౭850202003 18 01్రఖు3108 
116 0501టజుం 681 0% 6 0ఖ16 000064౪. 


06 ఈల ౮౦6౪28 ౩010 15 62166 6 ౮4616 04టంయః అము 
1125 06ల 016 0216 126401 121 125 0000109166 10 16 900121, ల1మ21 
జర 6001000 1021633 0% 16 51246. 06 662 100066 0 1110 గల 13 
2150 19090 101 13 111610” జర జంట0 0010036101. 


1 అఆగలథే ము జు. బ్రంయం[ైం జర 1010126003 10 21 110596 
2550012166 ౪/1 16 160721 206 9ల6 7 0650 ౪౧౩% 101 16 9800633 


0246 ఆ౦౦౬ 






ల 0111 
42 17, 2003. 


గడం 8[04గ4 గ 


5410510281 5200212 
గలడ8ఉ9-500 041 


112 260, 2003 





0632౪20 కిం5గ!62[౧200) 15 2 ౪6౧/ 2౧6606 16560721! 00౧6000466 66 
1౧౪౦6 6౪06 016551౧009 0% 06 ౧1/6౧ 6068౪/8గ 0౧ 16 ౧౮౧౧౩౧|౦/ 10/ 06|| 
౧౧౦506/10/. 

ర150162/0200) 15 ౧౦౯ 3 గాం౧6 256000౧103 006౪6౧6౧06. 11 
5606గ6౧€31265 ౧౦౧65 2౧6 2501726009 [0 ౪6 0695610 ౧౦౧౧౭౧ 116. 


1111009 0% 01110౧౧9 ౧౫౩16 2 0661106 10 06 ౧1/6 6౦6272౧ 10% 6006 
౧01/ 61౧ గంగ 2|| 00౧౧6౧౫ 0 1౧612 2౧6 20[036 66౧6౧౮౧౦ [గరం 06 
00౧65 0% 64౧10/ 2౧6 6౧౫౦౪0౧8] 1౧66021100. - 


1 2౧ 9126 0౭86 252084 71౧౮౧471 0౯/4క7644%4145 : 
70816 8౯౬గిక5్‌ 0 54[14]/4%4 0గ4గేగీ 6601666 గంగ౧6/ 60 ౧౭2౧౫౦౧౭66 1 
3 019 ౪/8౫ 1౧ 015 ౫4౬64 66౯0-6౬౬౬57141 ల/౬౯||. 





16 15 00గ౧6౧౦౭౦16 ర26 2 500౪601 15 06100 0060006 0౪46 [0 
60౧౧6౧౫౦86 ఈ15 00629100 ౪౧10 1 ౧౦౧6 ౪|| 06 06 [౧19౧ ౧666౧66 
౪72106. 


1 ౪/50 ౧6 6౧662౪06గ 2|| 56006655. 


ర్తూయ్యటిటీలయి 


(52016 510005 క2/౧313 ) 





145% 0౧4౫0౧4 8480 1400 ఫస 


(స్య? 
(ప్రత 


గ౫/0౬గ4క40 





04౫1౬౧ 111111575గ 
తిగీ0[గష గిగ4ఉ౦౬51 


సందేశం 


మన విశిష్ట సంస్కృతిలో ఒక పవిత్ర ఘట్టమైన గోదావరీ పుష్కరాల సందర్భంగా తిరుమల 
తిరుపతి దేవస్థానం “మాతల్లి గోదావరి'' పేరుతో ఒక ప్రత్యేక సంచికను వెలువరించడం 
హర్షణీయం. 





నదీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరతరాల సంస్కృతిని, అక్కడి చారిత్రిక వైభవాన్ని, 
జనజీవనంలో విలీనమైన తెలుగుదనపు సాంప్రదాయాన్ని పుష్కరాలు స్మరణకు తెస్తాయి. 


పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పరమ పవిత్రమైన గోదావరీ పుష్కరాలకు దేశం నలుమూలల 
నుండి భారీ సంఖ్యలో వస్తున్న జనసందోహానికి కనుల విందుగా గౌతమి తీరంలో 
శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం లభింపచేసేందుకు తిరువుల తిరుపతి దేవస్థానం 
సంకల్పించడం ముదావహం. 


ఈ సందర్భంగా దేవస్థానంవారు నిర్వహించే ధార్మిక కార్యక్రమాలతోపాటు తిరుమల 
తిరుపతి దేవస్థానం ప్రచురించే గ్రంథావళి అందరి మెప్పు పొందాలని, “మాతల్లి గోదావరి” 
ప్రత్యేక సంచిక పాఠకులను అలరించగలదని ఆశిస్తున్నాను. 


౧ రణ ఎలా 


నారా చ౦ంద్రణోబు నాయుడు 





గిగ౧౦గ౧65: 3452498 (0) 
3452679 
3319637 (౧) 
3372173 


/662036. 





వితము జాలా 


41011576౬2 ౧౦౧ 600౪4/155 
క న 





[4౬55168౬ 


1200 1౧౮666 ౪6౧/ ౧౩౧౧౫/ 10 10౧0౪/ 0౭6 ౧౧/6 6౦62౪72౧ ౧౮95012/2౧9 
౪/11! 06 ౧616 10౧ ౩౦౪ ఎ౮|/ 60 1006) గీంం6562003. 706 గ495062[20%) 15 ౪6౧/ 
9101005 16560౪21 4/016% 15 6616012686 0౧66 1౧ 12 621/5 10 1౧౪౦6 ఈ16 016595- 
1౧0 0" 016 ౧/6 6౦౮62౪2౧ 0౧ ౪16 ౧6౦౧|౯. 


1 ౧216 ౪15 0౧౧౦గ౧౮౧|౦/ 60 00౧0౧2611266 ఈ6 7.1. ౦అ/29500202౧5 10! 
౧౧౭|౧౦ 6120013668 2గ౭౧౮6౭౧౧౫6౧, 0012015109 అ౮౧190160౧5, 2గ౭౧౦1౧9 ౪౭|1- 
065 6119100645, ౧01౬౧21 ౧౧౦౧2౧౧౧౧6 10 ౧౧౩166 16 ౧౦5౧|(23/2005 0౧ 2 0౧౭౧౮ 
568216. 


1 ౪/50 415 0002510౧ 60 06 6611566 ౧0 [౧1890119౧6౧09 6016 ౧౦11566 2౧౮165 
0041! 56266, 1 9500121 ౧౧||౦900%౫ ౧౦0౧ (61191069, ల౨|౧౬౧2| ౪2616005 2౧6 
501గ643] ౪31465. 


1200 ౪6౧/ 9136 60 162/1) 036 6016 10600212 116026 ౨అ/౮2560)2౧2౧౫5 15 
0౧1091౧9 ౦౮6౭ ౦00౧౧౧౪౧౧౦౧26/6 5006౪760౧1 €0 ౧౧౭౧౬ 15 2650101065 అ/౭౧€ 1 
౧౦౧6 ౪6 5060౪601 ౪/॥! 1౦009 ఈ6 1౧౧౦గ౧2౫౧౦6 01 ౧౬9౧163[2005. 1 ౪/90 06 
16560౪2] ౦0 ౯ 6౪5013౧2౧5 ౭1|| 5606655. 


న 2 గలా 


08౧6౪4 50/3/[3012 ౧2104 


హ్‌ 
/ 1 స్ట 0141046౬ 
2 0౧౦/౦౦౦/౧/ గింం, $:.2 ణు న 
ర ౪13%గ|145471141 0157. 
స్‌ 


13 - 5.00% 
202 0.0 1.4. ౧౮4౧7౯౧5 
న! గ0౯౧ఉ8డ0 
గార. 80450 0౯72097555... ట్య! 31975. 3315 84140) 
040 - 6621114 





శుభాభిలాష 

ఈ స్వభాను నామ సంవత్సరం జూలై 30వ తేది నుండి ఆగస్టు 10వ తేది వరకు రాజమండ్రి 
వద్ద గోదావరి పుష్కరోత్సవం జరుగబోతున్నదని తెలిసి చాల సంతోషిస్తున్నాను. పన్నెండు సంవత్సరాల 
కొకసారి పునరావృతమయ్యే ఈ పుష్కర మహోత్సవాలు, మన దేశంలోని పవిత్రనదుల ప్రాముఖ్యతను, 
ఆ నదుల జలభిక్షతో సుభిక్షంగా జీవిస్తున్న ప్రజల కృతజ్ఞతను ప్రకటించుకోవడానికి మహదవకాశాన్ని 
కల్లిస్తున్నాయి. 


మన సౌరకుటుంబంలోని, గ్రహకూటమికి చెందిన శుభకిరణాలు ఏకాలంలో ఏనది మీద 
ప్రసరిస్తాయో గుర్తించిన మన జ్యోతిష్కులు ఆయా నదుల పుష్కరోత్సవాల్ని నిర్దేశించారు. 


ఈ పుష్కరోత్సవాలను పురస్కరించుకుని మన రాష్ట్రప్రజలకు ఆరాధనీయులైన దేవతలను, 
మన ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను, వివిధ కళాత్మక కార్యక్రమాల ద్వారా స్మరించుకోవడం 
ఆనవాయితీ! ఇలాంటి వుహోత్సవాలు ప్రజల సాంఘిక జీవన తత్త్వాన్ని, దేశ సమైక్యతను 
పరిరక్షించుకోవడానికే కాకుండా “భిన్నత్వంలోని ఏకత్వాన్ని” చాటి చెప్పి, దేశ సమ(గ్రతను 
పదికాలాలు పదిలంగా ఉంచుకోవడానికి ఎంతో దోహదపడుతాయి. సర్వప్రాణులకు జీవనాధారమైన 
జలాల కాలుష్యాన్ని నివారించుకోవడానికి, జల సమృద్ధిని సాధించుకోవడానికి ఇలాంటి పుష్కరాలు 
మార్గదర్శకాలవుతాయి. 











ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని తిరుముల తిరుపతి దేవస్థానముల వారు పుస్తక 
ప్రదర్శనతోపాటు వివిధ మత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూండడం ప్రశంసనీయం. జీ 
అంతేకాకుండా గోదావరీ నదీమతల్లితో పాటూ పెనవేసుకుపోయిన మన చరిత్ర, సంస్కృతిని, 
పుష్కరాల ప్రాధాన్యతను ప్రతిబింబించేటటువంటి ఒక ప్రత్యేక సంచికను ప్రచురిస్తూండడం 
అభినందనీయం! 


ఈ గోదావరి పుష్కర మహోత్సవాలు విజయవంతంగా నిర్వహింపబడాలని మనసార్గా 
కోరుతున్నాను. 


ఉహల 4 లర లొ భకుల్లి 
త శం న్ను 
పప్పల చలపతిరావు 








తిరుమల తిరుపతి దేవస్థానములు ీీ 





తి.తి.దేవస్థానముల 
ధర్మకర్తల మండలి 


అభ్య మ 


శ్రీ పప్పల చలపతిరావు, ఎం.ఎల్‌.ఎ. 


న. 
న. 


డా॥ శ్రీమతి గోగినేని ఉమ, ఎం.ఎల్‌.ఎ, 


శ్రీ కె. జయరాం, ఎం.ఎల్‌.ఎ. 

శ్రీ జి. గంగారెడ్డి, ఎం.పి. 
శ్రీమతి గుండు సుధారాణి 

శ్రీ గౌనివారి శ్రీనివాసులు 

శ్రీ డి.కె. అదికేశవులు 

శ్రీ వి.ఆర్‌. పంచముఖి 

శ్రీ డి. రామానాయుడు, ఎంపి, 
శ్రీ మనోజ్‌కుమార్‌ సంతాలియా 


శ్రీ డి.ఎస్‌. మూర్తి, ఐ.ఎ.ఎస్‌, 


దేవాదాయశాఖ కమీషనర్‌,(ఆం. ప్ర.) 
డి.టి.పి. 


శ్రీ అజేయ కల్లం, ఐ.ఎ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి 


| 
| మాళతల్లి గోదావరి 
వ్‌ లి అత్ని న ఆ ఆ 
' శ్రీసుఖాను సంవత్సర పుష్కర ప్రత్యేక సంచిక 
| 

| 

| సంపాదకీయ సలవోమండలి 
అధ్యక్షులు : అజేయ కల్లం, ఐ.ఎ.ఎస్‌, 

| కార్యనిర్వహణాధికారి, తి.తి, దేవస్థానములు 
శ 


, ఉపాధ్యక్షులు . ఆర్‌. అప్పారావు, ఐ.ఎ.ఎస్‌, 
| సంయుక్త కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


| సభ్యులు : డా॥ పి. రంగారావు 
1 పొరసంబంధాధికారి, తి.తి.దేవస్థానములు 


| సొర్యతీశ్వరరావు 


ప్రెస్‌ మేనేజర్‌, తి.తి, దేవస్థానములు 


హా 


| సంచాలక, 
' సంపాదకులు : డా! ఎన.ఎస్‌, రామమూర్తి 
| సహాయ " 
| సంపాదకులు :- డా॥ కోరాడ రామకృష్ణ 
| జన్‌, శ్రీనివాసన్‌ 
సహాయకులు ; డొ కోటపాటి రాధారమణ 
| డా| అల్లాడి సంధ్య 
సంచిక డిజైన్‌ : పి, శివప్రసాద్‌ 

ఏ. శివశంకర్‌ 


| 
| 


'ఫోటోలు .. : డి. మార్గండయ్య 
: డి.టి.పి, సెక్షన్‌, టి.టి.డి. బ్రస్‌, తిరుపతి. 


మృ్యుదణ  : తిరుమల తిరుపతి దేవస్థానముల గ్రెస్‌, 
తిరుపతి - 517 507. 


కృతజ్ఞతాభివందన 

పుష్కర పవిత్రతను పదిచుందికి అందజేయాలనీ, గోదావరీమాతకు కృతజ్ఞతలు తెలపాలనీ 
తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంచేసిన పుస్తకం 'మాతల్లి గోదావరి'. గౌతముడు కామాన్ని వారించినట్లు 
ఈ ప్రత్యేక సంపుటికూడా ధ్ధార్మికదాహాన్ని తీర్చేందుకు దిద్దబడింది. దీన్నుంచి కొంతైనా తృప్తి పాఠకుడు 
పొందినాడంటే మా ప్రయత్నంలో సార్ధక్యభావన కలుగుతుంది. 


ఈ మహత్‌'ప్రయత్నంలో తోడ్పడ్డవారు పలువురు. ఆంధ్రప్రదేశ్‌లోని గొప్ప విద్వాంసులు 
కోరినవేంటనే బదులు చెప్పకుండా పలురీతుల గోదావరిని వర్షిస్తు వ్యాసాలను సమయానికి తగ్గట్టు 
అందించారు. ఈ సంచికలోని వివిధ ఆలయాల ధర్మకర్తలు, పలు కార్యనిర్వహణాధికారులు, పలు 
అర్చకులు తమతమ ఆలయాల గురించి అతిశయ ఆసక్తితో వివరాలను అందిస్తూ ఆలయాల 
ఫోటోలను తీసుకోవడానికి అనుమతించారు. వీళ్ళందరికి ప్రప్రథమంగా క్రైమోడ్చులు. విషయ 
సంగ్రహణాయత్నంలో గోదావరి చుట్టూ తిరిగిన మా బృందానికి అనుక్షణం ఆదర్శవంతంగా 
మార్గదర్శనం చేసినవారు రాజమం డ్రి 'సమాచారం' పత్రిక సంపాదకులు శ్రీయుత నాగసు బ్రహ్మణ్యం 
గారు, వారి సహచరులు. పుష్కరాల జ్ఞాపకాలను నెమరువేసుకుంటు పుస్తకానికి శోభ తెచ్చేందుకు 
పుష్కరాల ప్రేమతో పైబడిన వయస్సును కూడా లెక్కచేయకుండా శ్రమించిన రాజమండ్రి పెద్దలకు 
కృతజ్ఞతలు చెప్పటం మా కర్తవ్యం. 


“మాతల్లి గోదావరి' ప్రత్యేక సంపుటంగా రావాలని కాంక్షిస్తూ దానిలో ఇమడవలసిన విషయాన్ని 
గురించి మార్గదర్శనం చేస్తూ వీపుతట్టి ప్రోత్సహించిన తి.తి.దే. కార్యనిర్వహణాధికారి గారికి 
నమస్సుమాంజలులు. సర్వదా నేను ఉన్నానని మాకు చేయూతనిచ్చిన దేవస్థానం తరపున పుష్కర 
కార్యక్రమాల ప్రత్యేకాధికారి తి.తి.దే. తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి మరియు ఈ జీ 
సంపుటానికి వచ్చిన వోోష వ్యాసాలను చూసి సంతోషించిన పొరసంబంధాధికారి గారికి కృతజ్ఞతాంజలి. | 
మీ చేతిలో ఉండే ఈ సంపుటిని ఇలా తీర్చిదిద్ది, ముద్రించినవారు తిరుమల తిరుపతి దేవస్థాన 
ముద్రణాధికారి ఐ. పార్వతీశ్వరరావు గారు మరియు వారి సిబ్బంది. వారికి శుభాభినందనలు. 

ప్రత్యేక సంచికలోని ఫోటోలను తీసినవారు దేవస్థాన ఫోటోగ్రాఫర్‌ మార్కండయ్య, కొన్ని ఫోటోలను 
రాజమండ్రి బాబు ఫోటోస్టూడియో వారు సమకూర్చినారు. వారికి కృతజ్ఞతలు. ఈ ప్రత్యేక సంపుటాన్ని 
తీర్చిదిద్దడంలో సంపూర్ణంగా సహకరించిన నా సహోద్యోగులు బి.ఎన్‌. శ్రీనివాసన్‌, కోరాడ రామకృష్ణ, 
ప్రూఫ్‌ రీడింగులో సహకరించిన ఢా॥ రాధారమణ డా॥ అల్లాడి సంధ్య గార్లు అభినందనీయులు. 


సంపాదకుడు 










సెహపిని పివిపి టబ టబభలటఅభఖబణఖబభఖబ ఇట టబ టబ గస గుణాగాబణ సను గాను జఫ నైటీ నవా 
రావట స -ఎ5౨€ఐి ణి కాప్రదస 8కి అ ఉపక [ప పసి పి వవషవసజితవిచేనే 2కే 


అర -*రా౮సషిట గు 4 


పుష్కర కర్తవ్యం 

మాతల్లి గోదావరి 

నా పేరు గోదావరి 

పుష్కర గోదావరి 

గోదావరి పుష్కర ప్రాశస్త్యము 
అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి 
ఇంటింటా సందడే 
బుగ్వేదంలో నదులు 
సంస్కృత కావ్యాలలో గోదావరి 
జలప్రశస్తి 


. రామాయణము - గోదావరి 
= వ్యాసభారతం - గోదావరి 
. ఆంధ్రమహాభారతంలో గోదావరి 


ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో గోదావరి 
శ్రీ భీమేశ్వర పురాణము - గోదావరీ మాహాత్మ్యం 
తెలుగు జానపద సాహిత్యంలో గోదావరి 


= శాసనాలలో గోదావరి 
. కంబరామాయణంలో గోదావరి 
. వెండితెర వెలుగుల్లో గోదావరి మిలమిలలు 


రామదాసు - అన్నమయ్య 


. గోదావరి (ప్రాంతపు కవులు 

. పుష్కర పుష్పము 

. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిమళించిన కర్ణాటక సంగీతం 
* సర్వస్వం 

. రాజమహేంద్రవరం - రాజవంశాలు 

. ఉభయగోదావరి జిల్లాలలోని వన్య సంపద 

. చైతన్యగోదావరి - కందుకూరి 

= కాటన్‌ మ్యూజియం 

. గౌతమీ గ్రంధాలయం 


పుష్కర జ్ఞాపకాలు 


- గత పుష్కరాలలో తి.తి.దే. ధార్మిక సేవ 


స పరమార్ధవాణి 


శ్రీరామ గౌతమి 


* గోదావరి మాత 

. జీవనసిరి - గోదావరి 

. ధార్మిక కేంద్రాలుగా ఆలయాలు 

= నాసిక్‌ - త్య్రంబకం 

. గోదావరి తీరపు పుణ్యక్షేత్రాలు - ఉత్తర తెలంగాణ 
. భద్రాచలం 


రాజమండ్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 


. రాజమహేంద్రవరం పరిసర ఆలయాలు 
= పలివెల - కొప్పులింగస్వామి 

. పంచ కేశవాలయాలు 

. పంచారామములు 

. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలు 


విషయుస 


సూచిక 


రుంకు అప్పారావు 

డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
కరుణశ్రీ 

వక్కంతం సూర్యనారాయణరావు 
టి. రవి 

కామిశెట్టి శ్రీనివాసులు 

గంధం నాగసుబ్రహ్మణ్యిం 

కె వి.ఎస్‌.ఎస్‌ శాస్త్రి 

డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
బి.ఎన్‌. శ్రీనివాసన్‌ 

డా॥ కోలవెన్ను మలయవాసిని 
డా॥ శలాక రఘునాధశర్మ 
ముదివర్తి కొండమాచార్యులు 
డా॥ క సర్వోత్తమరావు 

డా॥ పర్వతనేని సుబ్బారావు 

డౌ|[ జి.ఎస్‌ మోహన్‌ 

డా॥ ఎస్‌ ఎస్‌ రామచంద్రమూర్తి 
డౌ॥ఎస్‌ జయప్రకాష్‌ 

పైడిపాల 

డా॥ జె, మునిరత్నం 

డా॥ గల్లా చలపతి 

ముదివర్తి కొండమాచార్యులు 
కె. శేషులత 

సన్నిధానం నరసింహశర్మ 

డా| తేళ్ల సత్యవతి 

పమ్మి సత్యనారాయణశాస్థ్రి, డా॥ నైనాల వేణుగోపాల్‌ 
డౌ॥ మన్నవ భాస్కర నాయుడు 
దినవహిబాపిరాజు 

సన్నిధానం నరసింహశర్మ 

డా॥ కోరాడ రామకృష్ణ 

డా॥ రావుల సూర్యనారాయణ మూర్తి 
పురాణపండ రాధాకృష్ణమూర్తి 
డా॥ బేతవోలు రామబ్రహ్మం 
ఆచార్య ఎం. కులశేఖరరావు 

డా॥ కలువగుంట రామమూర్తి 
డౌ॥ హెచ్‌.ఎస్‌ బ్రహ్మానంద 

బి ఎన్‌. శ్రీనివాసన్‌ 

శలపాక సత్యనారాయణమూర్తి 
డౌ॥ జి.ఎస్‌ మోహన్‌ 

యాతగిరి శ్రీరామ నరసింహరావు 
డా॥ అల్లాడి సంధ్య 

డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
భమిడి కమలాదేవి 
డా॥కోటపాటి రాధారమణ 

డా॥ కోరాడ రామకృష్ణ 


006 లుగు 4 


10 


14 
18 
19 
20 
27 
29 
31 
33 
38 
40 
42 
43 
47 
ర్‌2 
ర్‌ర్తి 
60 
65 
66 
68 
71 
75 
77 
80 
84 
86 
87 
88 
89 
రిం 
92 
ర 
98 

100 

102 

107 

109 

114 

122 


చమ్రైమ్కుద కర్తవ్యం 


పుష్కరాలు పన్నెండేండ్లకు ఒక్కసారి వస్తాయి. ఆంధ్ర 
దేశంలో పుష్కరాలకు పురాణ ప్రసిద్ధి మాత్రమేకాక ఇతిహాస 
కాలంలో కూడ పెద్ద జనసందోహ౦ ఒకచోటచేరి అంటే 
సామూహిక స్నానదానాలకు ప్రకృతి పిలిచే ఒక సందర్భం, 
భారతదేశపు విభిన్నత్వంలో ఐక్యతను స్పష్టంగా చూడవచ్చు 
నన్నదే కాకుండా వికాసమార్గానికి దోహదం చేసే ఒక పర్వకాలం. 
వున సంస్కృతిలోని వూతా పితృ బుషిబుణవములను 
తీర్చుటకు, మనము నదీ స్నానంతో చేతనంగా శుద్ధమైనట్టే, 
శ్రాద్ధ కర్మక్రియలను శ్రద్ధతో చేసి మానసిక పరిశుద్ధిని, తృప్తిని 
సాధించుటకు పుష్కరాలు పుష్కలమైన అవకాశాన్ని ఇస్తాయి. 
స్రీ, పురుష, బాల వృద్ధ కులమత భేదాలు లేకుండా అందరూ 
స్నానమాచరించి తరించే ఒక గొప్ప అవకాశం. ఆంధ్రదేశంలో 
సర్వతోవయుఖాభివృద్ధికి వలూల కారణవుల్లైన ఇద్దరు 
అమృతోపమ నదీమతల్లులు మనకు ఉన్నారు. పుష్కరాల 
సందర్భంలో వివిధ ప్రాంతాలనుంచి నదీ ప్రాంతాలకు పాంగి 
పొరలి వచ్చే జనం తమ తమ యాత్రకు కారణమైన స్నానదాన 
పిండ ప్రదాన క్రియలలో ఆసక్తులు అవడమనేది సర్వసాధారణ 
మైతేను వారు అప్రయత్నంగానే చేసేటటువంటి కొన్ని కర్తవ్యాలు 
కూడా ఉన్నాయి. వాటిని చిత్త శుద్ధితో అనుసరించినపుడే ఆసక్తితో 
చేసిన అన్నిటికీ విలువలు వచ్చి యాత్ర సఫలమౌతుంది. 
ఫలితం రమణీయంగా ఉంటుంది. 


గోదావరినది నాసిక్‌ నుంచి అంతర్వేది వరకు సాగితే 
ఆంధ్రదేశంలో బాసర నుంచి ఆరంభవుని చెప్పాలి. ఈ 
ఆరువందల మైళ్లు నదీతీరంలో పుష్కరాల స్నానం ఎక్కడ చేసినా 
ఒకటే అనేమాట ఉన్నా పుష్కరం జనసాంద్రత రాజమండ్రి 
ఇత్యాది ప్రాథమిక సౌలభ్యాలు మొదలే ఎక్కువగా ఉన్న ఒకటి 
రెండు చోట్లలో అధికముగా ఉంటుంది. వారు శాంతియుతంగా 
సంయమనంతో వచ్చినపని త్వరగా ముగించుకొని పోవటంలోనే 
పరమార్థ ముంది. ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తమ తమ పని 
మాత్రమే కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వడంతోనే సులభం 
అవుతుంది. 


ఇక్కడ గమనించ తగ్గది ఏమిటంటే శాంతితోబాటు 
శుభ్రత అతిమూల్యమైనది. టీకాలు వేయించుకొని నది ఒడ్డుకు 
రావడం అనేది ఒక సామూహిక సామాజిక కర్తవ్యం కావాలి. దానికి 


శే మాతల్లి గోదావరి 


రుంకు అప్నా 

చెచ్పుటమ్సుటే న 
తోడు వచ్చినవాడు అత్యంత తక్కువ పారవేయడం అనునది 
ఆచరించాలి; పాటించాలి. 





పుష్కరాల ఉద్దేశ్యమే నదీమతల్లులను శుభ్రంచేసే పరమ 
మూల కర్తవ్యానికి చెందింది. ఒడ్డులో శాద్దానికై భూశుద్ధి 
చేసినట్టే, నీళ్లలో తాంబూలాది హరిద్రా గంధాదులతో కలిపి 
కాలుష్యాన్ని తొలగించడం. దానికి ప్రతిఫలంగా చివర్లో స్నానం 
చేసి నవుస్కారం చేసి, గోదావరి తల్లికి శుభ్రతావస్తువులు 
వాయనం ఇచ్చి మన భక్తి శ్రద్ధలను తెలపడమే కాకుండా 
అనాలోచితంగా పరిసర న్లెర్మల్యాన్ని సవుంతఎల్యంగా 
కాపాడుకుంటున్నాం అన్నమాట. 


గోదావరి ఒడ్డున జనం అత్యధికంగా చేరే పుష్కరకాలంలో 
వీరందరికి తగు ప్రాథమిక సౌాలభ్యములను కల్పించుటకై రాష్ట్ర 
ప్రభుత్వం, ఎన్‌.జి.ఓ. లు స్వయం సేవకులు రాత్రింబగళ్లు 
కష్టపడుతున్నారు. 


మొత్తంమీద పుష్కరాల కర్తవ్యం అంటే మానవతను 
గౌరవించి, ఐక్యతను వర్ధింపజేసి, పరిసరాలను సమతూల్యంగా 
రక్షించడం. 


ఇక్కడ ఇంకొక వయుఖ్యవైన అంశం-పుష్కరాలు 
పెద్దలను దేవతలనే ఆకర్షిస్తాయి. పెద్దలు, మహాత్ములు, బుషి, 
ముని సంతులు పుష్కరాలకు భౌతికంగా వచ్చి మనలను అను 
(గ్రహించడం, ఆశీర్వదించడం పరిపాటి. అయితే పుష్కరాలకు 
వచ్చి స్నానమాడి వెనక్కు వెళుతూ పుష్కర జీవాన్ని అంటే నీళ్లను 
ఇక్కడే వదిలివెళితేను, మహాత్ముల ఉపదేశ తీర్థాన్ని మాటల 
నీళ్లను మూటకట్టుకొని గంగలా ఇంటికి తెచ్చినట్లు ఉపదేశా 
మృతాన్ని, జీవన ఉద్దారక మంత్రాన్ని తమతో తెచ్చుకోవడం 
అన్నమాట. ఇది కాలానికి పనికి వస్తుంది. జీవనమార్గంలో 
వుంచిని పెంచుతుంది. అందువలన వముహాత్ముల పట్ల, 
సందేశాల పట్ల, సందేశాన్ని ఇచ్చు గ్రంథాల పట్ల అభిమానం, 
ఆసక్తిని పెంచుకొని ప్రీతితో, గౌరవంతో, ఇవన్నీ పొంది ఇంటికి 
సురక్షితంగా వెళ్ళాలి. అది మన కర్త వ్యం. భక్తులందరూ 
శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహపాత్రులు కావాలని కాంక్షి ద్దాం. 






న. 


మాతల్లి గోదావరి 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
సంపాదకుడు 


సనాతన హిందూ సంస్కృతిలో ప్రాతః స్మరణీయుల పట్టిక కొంచెం నిడుపైనదే. ఆ 
జాబితాలో ఏ మాత్రం విస్మరించడానికి వీలుగాని పేరొకటుంది. ఆ పేరే గోదావరి; మాతల్లి 
గోదావరి. యుగయుగాలుగా సకల జగాలలో ఈనదీమతల్లి కీర్తించబడింది. 


ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉద్భవించి నిరంతర గమనంతో సువిశాల 
భూతలాన్ని సస్యశ్యామలం చేస్తున్న గంగా యమునలకు వలె సహ్యగిరిలో పుట్టిన గోదావరికి 
తుహిన పుష్టిలేదు. లేకున్నా దక్షిణాది నదులలో ఇది గణనీయమైంది. తాను పయనించే 
తొమ్మిది వందల మైళ్ల భూప్రదేశాన్ని మరకతమయం గావిస్తున్న ఈ మహానది మూలంగా 
ఆంధ్రదేశానికి భారతదేశ ధాన్యాగారమనే ప్రఖ్యాతి లభించింది. 


నిజంగా గోదావరిని కొనియాడటానికి వేయి నోళ్లు చాలవు. ఈ గోదావరీ నదీతీరంలోనే 
ప్రథమాంధ్ర కవితావిర్భూతి జరిగింది. ఇక్కడే ఇక్కడే ఎందరో ఎందరో సంఘ సంస్కర్తలు, 
దేశసేవా పరాయణులు, స్వాతంత్ర్య సమరయోధులు జన్మించారు. దిగ్దేశాలలో కీర్తి ఢక్క 


బజాయించారు. 


తేట తేట తియ్య తియ్యని నీరు వ్యర్థంగా లవణసము ద్రం పాలుగాకుండా అడ్డుకట్టవేసి 
ఆంధ్రప్రజానీకానికి అన్నపానాలు పుష్కలంగా సమకూర్చిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మహాశయుని 
గరీయః ప్రతిభకూ, పరోపకార పారీణతకూ పవిత్ర గోదావరి దర్చణం పడుతుంది. 


ఇట్టి పావన గౌతమికి పన్నెండేళ్ల కొకసారి పుష్కరం వస్తుంది. తెలుగు తల్లికి కంఠహారంగా 
విలసిల్లే గోదావరికి ఈ స్వభాను సంవత్సరంలో పుష్కర ప్రవేశం కల్గింది. ఆ యా పుణ్యకాలంలో 
ఇందులో స్నానమాడి దానతర్చణాదులతో బుషిబుణం, పితృబుణం తీర్చుకోవడానికి దేశం 
నాల్గు చెరగులనుంచి తండోపతండాలుగా తరలి వచ్చే ప్రజానీకాన్ని అలరించడానికి ఎన్నో 
ధార్మిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. వాటిలో గోదావరీ ప్రశస్తిని 
చాటే ఈ సంచికా ప్రచురణ ఒకటి. ఈ పుస్తకం పాఠకుల ఆదరణకు పాత్రం కాగలదని మా 


ఆశ. 


ఐం తరు గోదంచలు 


నా పేరు “గోదావరి'. మా ఊరు “సహ్యాగిరి'. 

నా జన్మస్థానం సహ్య పర్వతపంక్తులలో త్ర్యంబకేశ్వరం. 
నేను అడి పాడి గంతులు వేసిన ప్రాంతం నాసిక్‌ నగరం. దీనినే 
పూర్వం ''పంచవటి” అనేవారు. నేను నాతోడి చెలిమి కత్తెలతో 
కలసి పెరిగి పెద్దదానినై క్రమ(క్రమంగా మిట్టపల్తాలు దాటి, 
గంట్టలూ వెంట్టలూ గడచి, అడవులు అతి(క్రమించి, 
కొండలగుండా లోయలలో పడి, సుడులు తిరిగి, అవరోధాలన్నీ 
అధిగమించి పుట్టిన చోటునుంచి దాదాపు తొమ్మిదివందల మైళ్లు 
సుద్ద్ట ప్రయాణం సాగించి పురోగమించి కడలిరాయని గడపలో 
అడుగుపెట్టాను. ఆయన నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి 
ఆలింగనం చేసుకున్నారు. 


నా పేరు “గోదావరి. మా ఊరు 'సహ్యాగిరి, 
నేను పుట్టినిల్లు వంహారాష్ట్రవైనా వెంట్టినిల్లు 
ర్ల: ప్రవ కాలు 
ఆంధ్రరాష్ట్రం. 


కరుణశ్రీ 


పూర్వం ఒకానొక సమయంలో పెద్ద కరువు వచ్చింది. 
తింటానికి తిండి దొరకక ప్రజలంతా బాధపడుతున్నారు. 
నేలంతా బీటలు వారి పోయింది. ఆ ప్రాంతంలో ఉన్న గౌతమి 
మహర్షి ఆశ్రమం మాత్రం పచ్చని పంటపైరులతో కంటికింపుగా 
కళకళలాడుతూ ఉంది. చుట్టుపక్కలఉన్న వమునులంతా 
గౌతములవారి ఆశ్రమానికి వచ్చారు. మహర్షి, తపోవనంలో 
పండిన పంటతో వచ్చిన వారందరికీ ఆతిథ్యమిచ్చి అన్నం పెట్టి 
ఆదరించాడు. 

గౌతవఎవుఎహర్షి వుహాతపస్సంపన్నుడు. ఉదార 
హృదయుడు. పరోపకార పరాయణుడు. జాలిగుండెల వాడు. 
ఆయన చేతితో గింజలు చల్లిన వెంటనే ఫంటలు పండే వరం 
ఆయనకు బ్రహ్మదేవుడి అను[గ్రహం వల్ల ప్రాప్తించింది. కరవు 
కాటకాల కాలంలో అందరికీ ఆహారం అందిస్తున్న ఆయన కీర్తి 
నలుమూలలా వ్యాపించింది. ప్రజలంతా ఆ మునీశ్వరుని 








నాకొక గారాబు చెల్లెలు ఉంది. దాని పేరు కృష్ణవేణి. 
చిన్నప్పుడు అంతా “కృష్ణ” అనీ “వేణ్డా' అనీ ముద్దుముద్దుగా 
పిలిచేవారు. పెరిగి పెద్దదై ఇప్పుడు “కృష్ణవేణి, అయింది. మా 
కృష్ణ కథ చాలా ఉంది. అది మరెప్పుడైనా చెప్పుకుందాము. 
- ఇప్పుడు నాకథ చెబుతాను వినండి. నా పుట్టు పూర్వోత్తరాలు 
పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. అవే చెబుతున్నాను. 


1 నా 
బెదార్యాన్ని వేనోళ్ల కీర్తింపసాగారు. అది అక్కడి మునులకు 
అసూయ కలిగించింది. 


గౌతవువుహర్షి పేరు ప్రతిష్టలను తోడివలునులు 
సహించలేక పోయారు. “అన్నం పెట్టిన ఇంటికి కన్నంవేసే. 
దుర్చుద్ధి” వాళ్లకు పుట్టింది. 

మునులంతా కుట్రపన్నారు. గౌతముడికి అ ప్రతిష్ట తెచ్చి 
పెట్టాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళంతా ఒక మాయగోవును 





మాత£ గోదావరి 


సృష్టించి గౌతమముని పంటపాలాల పైకి తోలారు. ఆ దొంగ 
ఆవు పాలంవీద పడి వేంస్తూ పంటంతా తొక్కి పాడు 
చేయసాగింది. వమునులంతా ఆవు పాలం వేంస్తున్నదని 
గౌతముడికి చాడీలు చెప్పారు. దయార్ద్ర హృదయుడైన 
గౌతమమహర్షి ఆవును కొట్టటం ఇష్టంలేక ఒక దర్భపోచతో 
“పో” అని మెల్లగా అదలించాడు. ఆ గడ్డిపోచ తగిలీ తగలక 
ముందే ఆ వూయగోవు నోరు తెరచి అరచి చచ్చిపడింది. 
ధూర్తులైన వయనులు తవుఎప్రయుత్నం ఫలించినందుకు 
లోలోపల సంతోషిస్తూ గౌతముళ్ల్ణో దూషించ సాగారు. 


నీవు పాపం చేశావన్నారు. నీముఖం చూడగూడదన్నారు. 
గోహత్యామహాపాతకం నీకు చుట్టుకుంటుందన్నారు. నీచేతి 
అన్నం తినం పొమ్మన్నారు. అనరాని మాటలన్నీ అని తమ 
కడుపుమంట తీర్చుకున్నారు. 


అమాయకుడైన గౌతమమహర్షి జరిగిన దానికి చాలా 
విచారించాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పమని చేతులు 
మోడ్చి మునులను ప్రార్థించాడు. అప్పుడు మునులంతా కూడ 
బలుక్కుని “శివుని జటాజూటంలోని గంగాజలాన్ని తెచ్చి ఈ 
ఆవు మృతకళేబరం మీద పారిస్తేగాని నీ పాపం పరిహారం కా” 
దన్నారు. పాపం గౌతవువుహర్షి ఆశ్రవుంలోని పంటంతా 
వలునంలకు అప్పగించి తాను పరవేంశ్వరుణ్డీ గూర్చి 
ఘోరతపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకో 
మన్నాడు. 

గౌతవఎడు జరిగిన సంగతంతా పరవేంశ్వరునకు 
విన్నవించి గంగాజలం అను గ్రహించమని అర్థించాడు. అప్పుడు 
మహేశ్వరుడు సహ్యాద్రి పంక్తులలోని బ్రహ్మగిరి శిఖరం మీద 
తన జటాజూటంలోని గంగాజలాన్ని కొంచెం ప్రసరింప జేశాడు. 
గౌతవువుహర్షి ఆ జలధారను నవి చచ్చినగోవును 
(బ్రతికించాడు. వఎహర్షి తపోవంహివంకు వమునులంతా 
సిగ్గుపడ్డారు. క్షమించమని కాళ్లమీద పడ్డారు. ఉదారమూర్తి 
అయిన గౌతముడు వాళ్లను దయతో మన్నించాడు. ఈ విధంగా 
వుహర్షి గంగాజలాన్ని కొనివచ్చి గోహత్యాపాపంనుంచి 
విముక్తుడైనాడు. ఇది (బ్రహ్మాండ పురాణగాధ. 

విన్నారుగా! గౌతమమహర్షి తీసుకొని వచ్చిన ఆ పావన 
గంగాజలవేం సన్నని జాలుగా -- చిన్న వాగుగా సాగి, 
పవిత్రమైన పంచవటి మీదుగా ప్రవహించి, ఆంధ్రశాతవాహనుల 
రాజధాని అయిన ప్రతిష్థాన నగరం ప్రక్కగా పురోగమించి, 
భద్రాచల రామచంద్రుణ్ణి సందర్శించి, పట్టిసం వీరభ ్రేశ్వరుణ్ణి 
సేవించి, మహానదిగా -- అఖండ గౌతమిగా -- ఉరుకులు 
పరుగులు పెడుతూ ప్రవహించింది. ఆ మహానదిని నేనే. 


నా పేరు గోదావరి". మా ఊరు 'సహ్యగిరి”. 
చచ్చిన గోవుకు ప్రాణదానం చేసినందున “గోదావరి” 
అన్నారు నన్ను. గౌతముడు తన తపశ్శక్తితో కొని తెచ్చాడు గనుక 


“గౌతమి అన్నారు. శివదేవుని శిరస్సు నుంచి దిగి వచ్చాను గనుక 
“గంగి అన్నారు. 


నేను అడుగు పెడితే చాలు; చేలు బంగారు పంటలు 
పండుతాయి. నా స్పర్శ తగిలితే చాలు; పుడమి తల్లి పులకించి 
పోతుంది. నా అంతరంగ తరంగాలు పొంగి పారలితే చాలు; 
ధేశం 'అన్న పూర్ణ' అవుతుంది. నా గాలి.తగిలితే చాలు; కరువు 
కాటకాలు దూర దూరాలకు పరుగులు తీస్తాయి. 
నన్ను కష్టజీవులు “చల్లని తల్లి” అంటారు. పల్లె ప్రజలు 
“బంగారు తల్లి "అంటారు. రైతుబిడ్డలు “వరాలకతల్లి” అంటారు. 
గంగపుత్రులు “గోదారి తల్లో అంటారు. కవులు" “నదీమతల్లి” 
అంటారు. కవులంటే జ్ఞాపకమొచ్చింది. వాల్మీకి, భవభూతులు 
నన్ను గూర్చి చేసిన ప్రశంసలు లోకవిదితాలే గదా! 


క్రీ.శ. తొమ్మిదో శతాబ్దంవాడైన అలంకారిక శిరోమణి 
రాజశేఖరుడు తన “కావ్యమీవూంస'లో నన్ను విశేషంగా 
పేర్కొన్నాడు. వుహాపండితుడ్డెన వేంకటాధ్వరి తన 
“విశ్వ్శగుణాదర్శం'లో నన్ను బహుధా అభివర్ణించాడు. కాశ్మీర 
కవిచంద్రుడైన కల్లణుడు తన 'రాజతరంగిణి' సప్తతరంగాలకూ, 
నా సప్తగోదావరి పాయలకూ, రమ్యమైన బెపమ్యం కూర్చాడు. 
మురారి మహాకవి తన 'అనర్ర రాఘవీం'లో 'సప్తగోదావరీ హార 
నాయుకవుణీ 'గా భీవేశ్వరస్వామిని అభివర్ణించి నన్న 
“ఆంధ్రదేశలక్ష్మీ కంఠ హారంగా” సంభావించాడు. 


ఇక ఆంధ్రకవులలో నన్నయభట్టు గారికి నామీద ఎంతో 
అభిమానం. అరణ్యపర్వంలో నా ప్రశంస తెచ్చి నాలో స్నానం 
చేస్తే దశాశ్వవేంధాలు చేసినంత పుణ్యం వస్తుందన్నాడు. 
తీర్థయాత్రలు చేస్తున్న అర్జునుణ్ణి 'వేంగీదేశా'నికి తీసుకొని వచ్చి 
“గోదావరి స్నానం' చేయించాడు. అసలు ఆ వాగను శాసనులు 
రాజమహేంద్రవరంలో నా ఇసుకతిన్నెల మీద కూర్చుండేగా 
ఆంధ్రమహా భారతానికి “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ” అంటూ 
శ్రీకొరం చుట్టారు. సహజపాండిత్యుడైన పోతన్న నన్ను 
“అ(భ్రంకష శుభ సముత్తుంగ తరంగి అయిన “గంగిగా 
పేర్కొన్నారు. ఆయన చంద్రగ్రహణంనాడు నాలో స్నానంచేసి 
నా 'మహనీయ మంజుల పులిన తల మంటప మధ్యం'లో 
వుహేశ్వరధ్యానం చేస్తూ కూర్చుండటం శ్రీరావముభదుడు 
ప్రత్యక్షమై మహాభాగవతం తెలుగుచేయమనటం అందరికీ 
తెలిసిందే! అంటే తెలుగులో భారతం, భాగవతం నా తీరంలోనే 
ఆరంభమైనా యన్నమాట! 


కవిసార్వభౌవముడు తన 'భీవుఖండం'లో నన్ను 
“గౌతమీగంగ' గా పేర్కొన్నాడు. 'మహత్వంలో గంగ కన్న 
గోదావరే మిన్న' అని కూడా అన్నాడు. 'మంగళోత్సంగ అయిన 
గౌతమీగంగకు మరే యితరనదులూ సాటిరా' వన్నాడు. 


అంధ్ర భూమండలీమధ్యం సంపుల్ల సరసీరుహం 

సప్త గోదావరం తీర్ణం మకరందో మనోరమ: 

అన్న స్కాందపురాణ భీమఖండంలోని శ్లోకాన్ని 'ఆంధ్ర 
భూభువన మధ్యము పుండరీకంబు; సప్త గోదావరజలము తేనె' 
అని శ్రీనాథుడు తెలిగించాడు. “పృథివి యెల్లను రక్షించు 





పుష్మర ప్రత్యేక సంచిక 


పేరటాలు మమ్ము రక్షించు గోదావరమ్మ యెపుడు' అనీ, 
“గౌతమీగంగ యాలోలఘనతరంగ' అనీ, 'గోదావరి గోదావరి 
గోదావరి యంచు బల్కు గుణవంతులకున్‌ గోదావరి తల్లీ! 
సంపాదింతుగదమ్ము నీవు భవ్య శుభంబుల్‌' అనీ అనేక 
విధాలుగా శ్రీనాథుడు నన్ను తనకృతులలో కీర్తించాడు. తమిళ 
కవీంద్రుడు కంబన్‌ తన '“కంబరామాయణం'లో భూదేవికి 
అలంకారమైనదాని ననీ, “చల్లని నదీమతల్లి' ననీ నన్ను పెక్కు 
విధాల వర్ణించాడు. 


కవిసామ్రాట్‌ విశ్వనాథ “గోదావరీ పావనో .దారవాఃపూర 
వఎఖిలభారతవలు వూదన్ననాడు' అని నా'వె భవాన్ని 
వెల్లడిచేశాడు. అంతేకాకుండా నా చిన్నారిపాప కిన్నెరసాని 
చలాకీతనానికి ముచ్చట పడి ఆ పిల్లమీద చక్కని పాటలు 
వాశాడు కూడా. 


చిత్రకారుడు అడవి బాపిరాజు 'ఉప్పాంగి పోయింది 
గోదావరీ! తాను తెప్పన్న ఎగిసింది గోదావరీ! అంటూ నా 
బెన్నత్యానికి ఉప్పొంగి పోయాడు. జాషువా కవిచంద్రుడు 
“గౌతమీగంగ రమ్ము! స్వాగతము గొమ్ము!' అంటూ నా 'అఖండ 
గౌతమీ” రూపానికి నీరాజన మెత్తాడు. శాసనకర్తలు నన్ను 
“తెలుగు తల్లి మెడలోని ముత్యాలహారంగా” సంభావించారు. 


ఈ విధంగా పురాణాలలో, రామాయణ భారతాలలో 
సంస్కృత నాటకాలలో, ప్రబంధాలలో, గేయకృతులలో, 
శాసనాలలో నా ప్రశస్తి ఎలా ఉన్నదీ విన్నవించాను. 
గంగపుత్రులు నా మీద పడవలు నడుపుతూ -- గొంతెత్తి 
ఇలాపాడతారు. 


గోదావరి తల్లికీ కోటిదండాలు 
బంగారు తల్లికీ సెంగల్వపూలు 
పఏల్లలూ జెల్లలూ గలబ్లంతుగాకుండ 
సల్లంగ రచ్చించి యిల్లు జేర్చేతల్లి 
సంక్షిప్తంగా నా చరిత్ర ఇది. చెప్పానుగదా త్రంబకంలో 
పుట్టి 'నాసిక్‌' అని పిలువబడే 'పంచవటి' దాటి శాతవాహనుల 
రాజధాని “ప్రతిషానం” మీదుగా తెలుగుదేశంలో ప్రవేశించి 
అదిలాబాదు నిజామాబాద్‌ కరీమ్‌నగర్‌ జిల్లాలను అతిక్రమించి 
భద్రాద్రి రాముణ్ణి దర్శించి ఆకాశాన్నంటుతున్న పాపికొండలలో 
పరుగులు పెట్టి, వులుపులు తిరిగి తూర్పు చాళుక్యుల 
రాజధాని రాజమహేంద్రవరంలో '“వూర్కండేయేశ్వరుణ్డీ” 
“కోటిలింగాల క్రేత్రాన్నీ సేవించి ధవళేశ్వరం దగ్గర సప్తగోదావరిగా 
మారాను. అంటే ఏడుపాయలయ్యాను. అయితే తుల్య, 
ఆత్రేయ, భరద్వాజ, గౌతమి, వృద్ధగౌతమి, కౌశికి, వసిష్ట అనే 
సప్త గోదావరి పాయలలో ఇప్పుడు మికు “గౌతమీ” “వసిష్ట అనే 
రెండు పాయలు మాత్రమే కన్పిస్తాయి. తక్కిన పాయలు 
అంతర్వాహినులైనాయి. గౌతమి తూర్చుగా 45 మైళ్ళు 
ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. వసిష్ట దక్షిణదిశగా 50 


॥గోదారి॥ 


మైళ్ళు ప్రవహించి నరసాపురం దగ్గర సముద్రంలో చేరుతుంది. 

“అంతర్వేది” అనే లక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రం ఇక్కడే 
ఉన్నది. నా తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో పంచవటి, రామగిరి, 
భద్రాచలం, కోటి లింగాలగుడి, వూర్కండే యేశ్వరం, 
దక్షారామం, కోటిపల్లి, ముక్తేశ్వరం, ర్యాలి, వాడపల్లి, అంతర్వేది 
ముఖ్యమైనవి. ఇంకా ఎన్నో ఉన్నవి. 


భద్రాచలంలో ప్రతియేటా చైత్రశుద్ధనవమి నాడు 
సీతారాముల కల్యాణం మహావైభవంగా జరుగుతుంది. ఆ 
ఉత్సవాలలో లక్షలాది ప్రజలు పాల్గొంటారు. 


మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పూర్ణ, 
ప్రవర, మొదలైన ఉపనదులు నా నేస్తాలు; నాలో కలిసి నాకు 
తుప్టినీ పుష్టినీ కల్గిస్తాయి. 

మీ ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ “గంగే చ 
యుమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి 
జలే౭స్మిన్‌ సన్నిధిం కురు' అని నన్ను ఆహ్వానిస్తారు. 

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ధవళేశ్వరం దగ్గర 1852లో ఆనకట్ట 
కట్టి ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా దిద్ది తీర్చాడు. ఇప్పటికి ఇంకా 
ఎన్నో (ప్రాజెక్టులు, బారేజీలు, అనకట్టలూ కట్టారు. 
కడుతున్నారు. కట్టబోతున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. 
నా జీవనమంతా లోకం కోసమే ఉపయోగపడాలని నా ఆశయం 
నా ఆకాంక్ష. నాకొక చిన్న కోరిక ఉంది; త్వరలో నా ముద్దుల 
చెల్లెలు కృష్ణవేణితో కలుసుకోవాలని. అదే సిద్ధిస్తే తెలంగాణం 
“దేదీప్యమాన' మవుతుంది. రాయలసీమ 'రత్నాలసీమ'గా 
మారుతుంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. 

ఈ పుష్కరాల పుణ్యకాలంలో మీరు రావటం నాకెంతో 
ఆనందంగా ఉంది. నాలో పుష్కర జ్యోతులు ప్రకాశించు 
తున్నాయి. నా గుండెలు పులకించి పొంగి పోతున్నాయి. రండి! 
రండి! నా పుణ్యజలాలలో స్నానం చెయ్యండి. 

వేషం వెఎందలైన పన్నెండు రాసులలో బృహస్పతి 
ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. అప్పుడు గంగ 
యమున మొదలైన నదులకు (క్రమంగా పుష్కరాలు వస్తాయి. 
బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరినైన నా 
పుష్కరాలు వస్తాంయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి 
ప్రవేశించినప్పుడు నా చెల్లి కృష్ణకు పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు 
బృహస్పతి సింహంలో ప్రవేశించాడు. లోక బాంధువుడైన 
సూర్యుడుకూడా సింహరాశిలోకి అడుగుపెట్టాడు. 

రండి! రండి! ఈ శుభ సవుయంలో నాలో స్నానం 
చెయ్యండి. మీ తాపాలూ పాపాలూ అన్నీ పోతాయి. మీకు 
సమస్త శుభాలూ ప్రాప్తిస్తాయి. వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం 
లభిస్తుంది. 

సర్వేజనా స్పుఖినో భవంతు 


న. 


క్‌ మాతల్లి గోదావరి | 


గోదావరి సరస్యత్‌ 









ల జలెస్మున్‌ సన్నిధిం కురు. 


ఇది వంనం౦ అనునిత్యం స్నాన౦ చేసేటప్పుడు 
ఉపయోగించే జలాన్ని పవిత్రీకరించడానికి పఠించే మంత్రం; 
దైవార్చన సమయంలో కలశంలోని జలాన్ని పవి ్రీకరించడానికి 
పఠించే మంత్రం. గంగ యమున మొదలైన పుణ్య నదుల 
జలాలతో పాటు గోదావరీ జలాన్ని కూడా అనుసంధాన 
పూర్వకంగా ఆహ్వానించడం ఇందులోని పరమార్థం. ఇక్కడ - 
పరమశివుని శిరస్సు మీద తరంగనర్తనం చేసే పావనగంగానదితో 
సరిసమానమైన స్థానం గోదావరికీ 'ఇవ్వబడుతోంది. 


అందుకు కారణం వుంది. భారతదేశాన్ని పునీతం చేస్తున్న 
సప్త పుణ్యతీర్థాలలో గోదావరి ఒకటి. దక్షిణ భారతంలో 
(ప్రవహించే శ్రేష్ట నదులు మూడైతే, అందులో ప్రథమస్థానం 
గోదావరిది. 

గేదాయిలి కబ్పవడీ కావేఠీ చ సరిద్వరా, 

-మహాభారతం - సభాపర్వం : 9-20 

పురాణాలలో గోదావరీనదికి గంగానదితో సమానమైన 
స్థానం కల్పించబడింది. మహావిష్ణువు పాదనఖ స్పర్శతో చీల్‌న 
బ్రహ్మాండ ఖర్పరం నుండీ ఉద్భవించి, మహేశ్వరుని మహా 
శీర్ణంమీద విడిదిచేసి, ప్రవహించే దివ్యగంగతో గోదావరికి 
సాపత్యం ఎందుకు? గంగానది పరమశివుని శిరస్సు మీద 
కొలువు తీరింది. గోదావరి శంకరుని జటాజూటం నుండీ 
జాలువారింది! 


అందుకే గోదావరికి “వృద్ధగంగి అనే వురొక పేరు 
ఏర్చడింది. మరొక రహస్యం కూడా వుంది. ఉత్తర భారతంలో 
ప్రవహించే గంగ, దక్షిణ భారతంలో గోదావరి అయింది. ఈ 
విషయం పురాణాల్లో స్పష్టంగా పేర్కొనబడింది: 

వింధ్యస్య దక్షిణ గంగా గౌతమీ సా నిగచ్యతే 

ఉత్తరెసా ఓ దింభ్యస్య భాగీరథ్యభి దీయతే. 

వింధ్య పర్వతాలకు దక్షి। ణంలో ప్రవహించే గంగ గౌతమి 
(గోదావరి) అని వ్యవహరించబడుతుంది. వింధ్య పర్వతాలకు 
ఉత్తరంలో భాగీరథి (గంగ) అనబడుతుంది. 

గంగి అవిర్భావానికి కారకుడు భగీరధుడు. 

గోదావరి ఆవిర్భావానికి కారకుడు గౌతముడు. 

గౌతవం వుహర్షిని తరింపజేయుడానికి తరలివచ్చి 
నందువల్ల గోదావరి 'గౌతమి'గా ప్రఖ్యాతి చెందింది. మౌలికంగా 
అ నదీమాత గోదావరి. ఆ నామధేయంలోని అర్థమేమిటి? 
పరమా మేమిటి? 


ఈయ గ నివేక సంచిక 


వక్సృంతం సూర్శనారాయిణరాద్‌ 

తన ఆశ్రమానికి చెందిన పాలంలో మేస్తున్న గోవును 
గౌతమ మహర్షి దర్భతో వేశాడు. మహాత్ముల శక్తి అపారం, వారి 
చేతిలోని దర్భ పోచ కూడా వజ్రాయుధమే! దర్భ దెబ్బకు గోవు 
వురణించింది. ఫలితంగా గౌతముడికి గోహత్యా పాపం 
సంక్రమించింది. ఆ పాప పరిహారార్థం గౌతముడు బ్రహ్మగిరి 
శిఖరం మీద పరవుశివుణ్ని గురించి తపస్సుచేశాడు. 
త్యంబకుడు (త్రినేత్రుడు) ప్రత్యక్షమైనాడు. పంకిలాన్నీ 
(బురదను), పాప పంకిలాన్నీ ప్రక్షాళనం చేసేది జలమే అని 
ఆయనకు తెలుసు. తన జడలలో సుడులు తిరుగుతున్న 
గంగాజలాన్ని ఒక జడ పాయ గుండా వదిలాడు. ఆ విధంగా 
నాసికాత్ర్యంబక క్షేత్రంలో ప్రభవించిన దివ్య నది, గౌతముని 
ఆశ్రమం వైపు ప్రవహించింది. మరణించిన గోమాతకు ప్రాణం 
పోసి, దానిని గౌతమునికి ప్రసాదించింది. ఆ విధంగా గౌతమ 
మహర్షికి గోద - “గోవును ఇచ్చిన”, వారి - “నీరు' అయ్యింది. 
గోద - వారి అయ్యింది. 'గోదవారి" కాలక్రమ వ్యవహారంలో 


' గోదావరి అయ్యింది. ఇది అర్ధం. పైకి కనిపించే స్థూలమైన అర్ధం. 


అంతరంగంలో ఆవిష్కరించబడే అంతరార్థం మరొకటి 
వుంది. “గో” శబ్దానికి 'గోవు" అనే అర్థంతో బాటు 'జ్ఞానం” అనే 
అర్థమూ వుంది. తన అవిర్సావానికి కారకుడైన గౌతమమహర్షికి 
ఆ తల్లి, గోవునేకాదు, జ్ఞానాన్ని ఇచ్చింది. గోదావరి “గోదా'యినే 
కాదు; జ్ఞానదాయిని రూడా. 


గోదావరికి మరో పేరైన “గౌతమి” కి కూడా ఇలాంటి 
అంతరార్థమే వుంది. “గౌ' అంటే కిరణ ప్రకాశం. 'తమస్సు'” 
అంటే చీకటి. అజ్ఞానం అనబడే చీకటి. అజ్ఞాన తిమిరాన్ని 
అంతంచేసే కాంతి అని “గౌతమి కి అర్థం. అదే ఆ అర్ధంలోని 
పరమార్థం. న 

అందుకే గోదావరి ప్రవహించే దక్షిణ భారతాన్ని 
మహాభారతం “పుణ్యభూమి” అంటూ అభివర్ణించింది. 

యస్యా మాఖ్యాయాతే పుణ్యా బశ గోదావరీ నది! 

బహ్వారామా బహుజలా తాపసాచరితా శివా, 

-మహాభారతం - అరణ్యపర్వం 682 

గోదావరీ పావన జలం ప్రవహించే ప్రదేశం అనబడ టం 
దక్షిణాది గొప్పతనం. ఎన్నో వనాలూ, జలసమృద్ధి, శుభంకరి 
అయిన గోదావరిని తాపసులు సేవిస్తారు. నదిని సేవించడం 
అంటే ఏమిటి? షోడశ ఉపచారాలతో అర్చిండమా! 

నదిని సేవించడం అంటే నదిలో స్నానం చేయడం. విధి 
విధానాన్ని అనుసరించి పవిత్ర స్నానం చేయడం. సర్వదా 
సిద్ధపురుషులు సేవించే గోదావరిలో స్నానం చేస్తే 


“గవామయనం' అనబడే యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది 
- అని మహాభారతం చెప్తోంది. స్నానం దశవిధాలు అని శాస్త్రాలు 
నిర్దేశిస్తున్నాయి. 

అచా అభాపకర్నంఈ సంకల్పంఈ వ్వితయంకం. 
స్నానం చతుష్టయం. 
గురోన్మరేత్‌ 

(లవడాల చయచిమల రణ అష్టమంలచాషుమర్నిణీమ 

పచిటాల అుహుటసోక్రని దశమం తీర్ధవారిణాము 

మలాపకర్షణ స్నానం, సంకల్ప స్నానం, మృత్తికా స్నానం, 
మంత్రస్నానం, పితృ సంబంధ స్నానం, గురు సంబంధ స్నానం, 
మూల మంత్ర స్నానం, అఘమర్షణ స్నానం, పురుషసూక్త 
స్నానం, తీర్థస్నానం. 

పది విధాల స్నానాలలో తీర్థ స్నానం ఒకటి. దశవిధ 
స్నానాలలో అతి శ్రేష్టమైనది కూడా అదే. తీర్ధ స్నానాచరణకు 
విధి విధానం వుంది. ప్రవాహానికి అభిముఖంగా నడుము లోతు 
నీటిలో నిలబడి, నది ('ప్రాముఖ్యతనూ, మహిమనూ స్మరించి, 
నదికి అధిదేవతనూ, అభిమాన దేవత అయిన భగవంతుడి 
రూపాన్నీ, నామాన్నీ ధ్యానించి మునకలు వేయాలి. నదీ స్నానం 
కేవలం తన శరీరానీకే కాదనీ, అంతరంగానికి కూడా అనీ, తనలో 
సూక్ష్మ రూపంలో నెల కొన్న దైవస్వరూపానికి కూడా అనీ 
భావించాలి. 

దశవిధ స్నానాలలో తీర్థస్నానం ఉత్తమమైనదైతే - పుష్కర 
పుణ్య సవుయింలో ఆచరించే పుష్కర స్నానం విశేష 
ఫలదాయుకం అని పెద్దలు చెప్పారు. గౌతవఎ వుహర్షికి 
గోహత్యాపాపంనుండీ విమోచనం అనుగ్రహించిన గోదావరీ 
పుష్కరస్నానం అంతరంగ ప్రక్షాళనకు అద్వితీయమైన సాధనం. 


గోదావరీ స్నానానికి ఒక అనంఎష్థాన (ప్రక్రియు 
నిర్దేశంచబడింది. ఒక భావనా పద్ధతి చెప్పబడింది. ప్రతీ క్రియకూ 
పతిక్రియా, ప్రతి ప్రక్రియుకూ ఒక పరమార్థం, (ప్రతీ 
పరమారానికీ ఒక ఫలితం వుంటాయి. 

స్టూలంగా కనిపించే ప్రతిదానికీ ఒక సూక్ష్మ రూపం 
వుంటుంది. సూక్ష్మంలో మోక్షం అని అందుకే అంటారు. 
సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు ఏ పదార్థాల సమ్మేళనంతో 
ఏర్పడిందో, స్టూలాతి స్టూలవైైన విశ్వవమూ ఆ పదార్థాల 
సవ్మేళనంతోనే రూపాందింది. అండంలో, పిండంలో, 
(బ్రహ్మాండంలో అన్నింటిలో అన్నీ వున్నాయి. మనిషిలోనూ 
వున్నాయి. ఈ విశాల విశ్వంలోని ప్రకృతి విన్యాసం మనిషిలోనూ 
వుంది. 


అందుకే ప్రపంచంలో ప్రవహించే నదులు కూడా మానవ. 
శరీరంలో వున్నాయని తత్త్వవేత్తలు సెలవిచ్చారు. మానవ 
శరీరంలోని డెట్ఫైరెండు వేల నాడులలో, అంతే సంఖ్యలో 
తీర్థాలూ, తీర్థాల అభిమాని దేవతలూ, అధిష్టాన దేవతలూ 
వున్నారు. డెబ్బై రెండు వేల నాడులలో ముఖ్యమైన నాడుల 
సంఖ్య నూట ఒక్కటి. అందులో ప్రముఖ నాడులు పన్నెండు. 


లృతయంలు జ్యవాస్కానం మం, 






అంచుల బల్బు న్నానింి 


7 మాతల్లి గోదావరి | 


ఈ ద్వాదశ నాడులు ద్వాదశ నదులకు ప్రతీకలుగా 
పేర్కొనబడ్డాయి. ఈ పన్నెండు నాడులలో 'వారుణీ నాడి' ఒకటి. 
ఈ వారుణీ నాడి “గోదావరి నది” కి ప్రతిరూపంగా యోగులు 
గుర్తించారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనబడే 
పంచ(ప్రాణాలు ఈ వారుణీ నాడికి స్థానం. వారుణీ నాడికి 
అధిష్టాన దేవత శంఖ చక్ర గదా పద్మ ధరుడైన నారాయణుడు. 
గోదావరీ నదికి అధిష్టాన దేవత కూడా నారాయణుడే. 


గోదావరీ స్నానం ఆచరించేటప్పుడు - ఆ నదీమ తల్లిని 
అవిర్భవింపజేసిన పరమ శివుణ్ని ఆవిర్భావానికి కారకుడైన 
గౌతమమహర్షినీ, సంభవ స్థానమైన నాసికాత్య్యంబకం నుండి, 
సంగమస్థానం వరకు తీర ప్రాంతాలలో కొలువుతీరిన వివిధ 
దేవతామూర్తులనూ, అధిష్టాన దేవత అయిన నారాయణునీ 
స్మరించాలి. 


అచరిస్తున్న పావన గోదావరీ స్నానం దేహంతో పాటు 
అంతరంగానికీ అనీ, వారుణీనాడిలో సూక్ష్మ రూపంలో దేహంలో 
సంచరిస్తున్న సూక్ష్మ గోదావరికి అధిష్టాన దేవతా స్వరూపుడైన 
నారాయణునికీ అని భావించాలి. భావన అనుభావానికీ, 
అనుష్టానం అనుభవానికీ, అనుభవం ఆనందానికి ఆధారాలు. 
స్నాన సంకల్పంలోని అంతరార్థం. ఆచరణలోని పరమార్ధం ఇదే! 
“యద్భావం తద్భవతి' కదా! 


ఫలశ్రుతి ; జలం - కలుషాన్ని, మురికిని కడిగివేసే ఒక 
అద్భుత పదార్ధం. పావన జలంతో పంకిలాన్నీ, పాప పంకిలాన్నీ 
ప్రక్షాళన చేసుకోవడం పుణ్యం. కల్మషాన్ని కడిగివేసే జలాన్ని 
కలుషితం చేయడం పాపం. పాప పూరితమైన నేరం. మనిషి 
అంగమాలిన్యాన్నీ, అంతరంగ మాలిన్యాన్నీ ప్రక్షాళించి, శుభ్రం 
చేసే జలామృతాన్ని చేతులారా మలినం చేసే పాపిష్టి కర్మకు 
మనిషి స్వస్తి చెప్పాలి. 


పవిత్ర 1 





క 
ఆపరించే పైట 
అందింది జవొన్వ కలుఓతం చెటు అను పతోజ్జ చెయా! 


ఈ ప్రతిజ్ఞనే మహా సంకల్పంగా, స్నాన సంకల్పంతో జత 
చేసి పుణ్య గోదావరీ పుష్కర స్నానం ఆచరించాలి. 


శశ శ 





గోదావరి పుష్కర ప్రాశస్త్యము 


మానవ జీవనానికి నదులకు విడదీయలేని సంబంధం 
ఉన్నదన్నది సుస్పష్టం. భారతదేశంలో నదులు చాలా వున్నాయి. 
వీటీలో గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి. కృష్ణ 
మొదలగు నదులు సుప్రసిద్ధమైనవి. 


నదులు మనకందిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక సందేశం 
అద్వితీయమైంది. సాధారణ కృత్యాలైన స్నానం, పానం దగ్గర 
నుంచి పర్వదినాల్లో ఆచరించే అనేక వైదిక కర్మల వరకు మన 
జీవితంలో నదులు ఒక ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. 


నన్నయ గోదావరిని దక్షిణ గంగ అన్నాడు. సీతారామ 
లక్ష్మణులు ఈ నదీతీరంలోని పంచవటిలో నివసించడం, 





లక్ష్మణుడు శూర్చణఖ ముక్కు చెవులను ఇక్కడనే కోయడం, 
దశరథుని మరణవార్త విన్న రాముడు ఈ గోదావరి నదిలోనే 
స్నానం చేయడం మొదలైన సంఘటనల వల్ల రామాయణ 
కథాంశంలో భాగమయింది గోదావరి. ఈ నదికి ఇరువైపుల 
మూడున్నర కోట్ల తీర్థాలున్నాయని ప్రతీతి. 

తీర్థవుంటే పుణ్యస్థలం. పూజ్యజలం 'ఎక్కడ్జెతే 
పుణ్యపురుషులకి ఆశ్రయం కల్పిస్తుందో అ ప్రదేశాన్ని త్‌ 
మంటారని ప్రసిద్ధమైన, ప్రాచీనమైన దేవాలయాలు న 
తీరంలోనూ, కొండలపైననో, కోనల్లోనో, సముద్రతీరంలోనో, 
అరణ్యాల్లోనో ఉండడం కనిపిస్తుంది. ప్రసన్నమైన, శాంత 
సుందరమైన బాహ్యా ప్రకృతిలో ఉన్న తీర్థక్షే త్రాలు అన్ని విధాలా 


పుష్నర ప్రత్యేక సంచిక 


-టి. రవి 


పవిత్రమైనవి. ముఖ్యంగా 'పవిత్రత' ఉన్న ప్రదేశాన్ని క్షేత్రమనీ 
నదులను, సముద్ర ప్రాంతాలను తీర్ధములని వ్యవహరిస్తాము 

తీరయాత్రలు మన సంప్రదాయంలో అనాదిగా వస్తున్న 
విషయాలు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసినపుడు అనే! 
తీర్థాలు, క్షేత్రాలు దర్శించి నట్లుగా రావూయుణ; 
వక్కాణిస్తుంది. నన్నయ రచించిన శ్రీ మహాభారతంలో ధర్మరాజ 
(దౌపదిల ఏకాంత వాసాన్ని అనివార్య పరిస్థితులలో భంగం 
కలిగించినపుడు అర్జునుడు నియమానుసారంగా తీర్థయాత్రను 
నిర్వహిస్తాడు. ఇటువంటి ఉదాహుణలు మనకు మనపురాణ 
ఇతిహాసాల్లో కొల్లలు. పవిత్రత పరవ౮ూత్మ లక్షణవుని 
మనవుంతా అంగీకరించే విషయువేం కదా! పవిత్రతనూ, 


ఆనందాన్నీ కోరటం మానవనైజం. ఆ దృష్టితో తీర్ధ స్థలాలు 
భగవన్నివాసాలనీ, తల్సేవ భగవత్సేవ అనీ, దాని వలన అలౌకిక 
ఆనందం కలుగుతుందనీ భావించడం సముచితం. 


“జలానికి పుష్కరమని పేరున్నది. 'పోషయతేతి పుష్కరం' 
- పోషించేది అని అర్ధం. తీర్ధాలన్నింటికి నాయకుడు 
పుష్కరుడు. అతన్ని పుష్కరుడని, “తీర్థరాజు” అని అంటారు. 
ఈయున్ని బ్రహ్మ సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. 
బుద్ధిలోనం, గుణాల్లోను వుంచితనాన్ని కొన్నిరెట్లుగా 
ఇనుమడింపచేసేది పుష్కరం. నదులలో పుష్కరుడు నివసించే 
పవిత్రమైన కాలం నదీపుష్కరం అవుతుంది. మేషము మొదలైన 


పండ్రెండు రాసులలో సురగురువు బృహస్పతి సంచరించువేళ 
పుష్కరుడు ఆయా నదుల యందు నివసిస్తూ వుంటాడు. 
బృహస్పతి పుష్కరునితో కలిసి వేంషరాశిలో 
ప్రవేశించినపుడు గంగకు పుష్కరం. వృషభరాశిలో నర్మదకు, 
మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహులో 
గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో 
భీమరథికి, మీనంలో ప్రణితానదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి 
బృహస్పతి ఏరాశిలో ప్రవేశిస్తాడో దానికి సంబంధించి నదీ 
పుష్కరము వస్తూవుంటుంది. అంటే పన్నెండు సంవత్సరాల 
కొకసారి (క్రవుంగా పై నదులకు పుష్కరోత్సవాలు వస్తూ 
వుంటాయి. పుష్కర పర్వము ప్రతినదికిని సంవత్సర కాలము 
ఉంటుంది. వెందటి 12 రోజులు (ప్రధాన పుష్కర 
పర్వదినాలుగా పరిగణింపబడుతాయి. ఈ సవుయుంలో 
యాత్రికులు స్నాన, దాన, హిరణ్య తాద్ధ తీర్ధశ్రాద్ధ పితృతర్చణ 
విధులతోను, గంగా పూజలతోను భక్తి సల్పుట భారతీయ 
సత్సంప్రదాయము. 
గోదావరి నది పుష్కర దినాలలో ఈ నదిలో ఎక్కడ స్నానం 
చేసినా ఫలితం దక్కుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. 
పూర్వజన్మల్లో మనస్సు, వాక్కు, శరీరమనే త్రికరణాలతో చేసిన 
అన్ని పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ 
పురాణం చెప్తున్నది. ఎన్నో పుణ్యకార్యాలు ఈ సమయంలో 
చేయాలని శాస్తాలు చెపుతున్నాయి. మానవులు స్నాన, దాన, 
జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టాలను పీతృ పిండ 
'ప్రదానాలకు చేయాలని మహర్షులు ప్రబోధించారు. ఈ పరల 
వలన శారీరక, మానసిక, కల్మషాలు తొలగి మానవులు 
పవిత్రులు, తేజోవంతులై ఉత్తేజితులవుతారు. ఈ ఆధ్యాత్మిక 
చింతన మనజాతి ఏకత్వానికి పునాది వంటిది. 
పుణ్య కార్యాలన్నింటిలోకి వముఖ్యవైనది, ఎంతో 
ఫలితాన్ని ఇవ్వగలిగింది పుష్కరస్నానం. తర్వాతది దానం. 
“నదులు దైవ, ఆర్ష, మానవ, అసుర భేదంతో నాలుగు రకాలు 
“అని బ్రహ్మపురాణం చెబుతుంది. త్రిమూర్తుల చేత ప్రవర్తింప 
“చేయబడేవి మొదటి తరగతికి చెందుతాయి. అలా మొదటి 
“తరగతికి చెందిన గోదావరి నదిలో స్నానం చేయుడం 
కి "మహాపుణ్యం. 
జన్మ ప్రభృతి యత్వాపం స్పియా వా పురుషేణవా 
పుష్కరే స్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. 
పుట్టినప్పటి నుండి స్రీచే గాని, పురుషునిచే గాని 
చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానంచేస్తే 
తొలగిపోతుందని పై శ్లోకార్ధం. 
పుష్కర సమయంలో ప్రాతఃకాల స్నానం ఉత్తమమైెంది. 
అవకాశమున్నవారు పుష్కర విధిని ఆచరించడానికి ముందురోజే 
రెండు పూటలో, ఒకపూటో ఉపవాసం చేసి మరుసటి రోజు 
ఉదయం ముండనం చేయించుకొని స్నానం చేయాలి. 


స్నానము తర్వాత ముఖ్యమైన కర్మ యథాశక్తిగ దానం 
చేయడం. దశదానములు, షోదశ మహాదానములు చేసి తీర్ధ 
శాద్ధములు చేసి పితురులను సంతృప్తి పరచవలయును. 


పుష్కర దినములందు మొదటిరోజు బంగారు, వెండి, 
ధాన్యవలు, భూదానాలు చేయాలి. రెండవరోజు వస్త్రము, 
లవణము, గోవు రత్నదానాలు చేయాలి. మూడవరోజు బెల్లము, 
గు[ర్రము, కూరలు పండ్లను దానం చేయాలి. నాల్గవరోజు 
పాలు, పెరుగు, తేనె, నేతిని దానం చేయాలి. ఐదవరోజు 
ధాన్యము, బండి, గేదె, వృషభము, నాగలియును, ఆరవరోజు 
బెషధవలు, కరర్పూరవలు, చందనము, కస్తూరియును, 
ఏడవరోజు గృహము, పీఠవలు, శయ్య, పల్లకియును, 
ఎనిమిదవ రోజున గంధపు చెక్క, పుష్పములు, దుంపలు, 
అల్లమును, తొమ్మిదవ రోజున పిండ ప్రదానము, శయ్యమును, 
పదవరోజున శాక, సాలగ్రామ, పుస్తక దానాలు, పదకొండవ 
రోజున ఏనుగు మున్నగునవి పన్నెండవ రోజున విధ్యుక్త 
స్నానమును దానాదులకు మిక్కిలి ప్రశస్తమైనవి. 

ఈ దానాలు చేసినవానికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని 
చెబుతారు. ఈ పన్నెండు రోజులలో ప్రతిదినము చేసే, 
ఒక్కొక్కదానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని బ్రహ్మండ. 
పురాణం చెబుతుంది. 


పుష్కర సమయాల్లో దేవతలు, బుషులు, వారితోపాటు | 
పితురులు కూడా వస్తారన్న ప్రమాణ వాక్యమున్నది. కనుకస్నాన, 
దానాదులతో పాటు పైతృక కర్మలు కూడా చేయడం మంచిది. ! 
వీటిని శ్రద్ధతో ఆచరిస్తారు కనుక శ్రాద్ధ కర్మలు అని కూడా 
అంటారు. పుష్కరాల్లో పుణ్యనదీతీరాన ఆచరించే పితృకర్మను 
పుష్కర శ్రాద్ధం అంటారు. కొన్నివేల సంవత్సరాల నుండి 
మహాపురుషులు పుష్కర శ్రాద్ధం పేర పితృకర్మలు ఆచరించినట్లు 
పురాణాల్లో వర్ణింపబడి వుంది. 

ఈ గోదావరి పుష్కర సమయంలో వారివారి శక్తికి, 
అర్హతకు తగినట్లు స్నాన, దాన, శ్రాద్ధాది కర్మలను అనుష్టించి 
మంచి పుణ్య విశేషాన్ని సంపాదించుకోగలరు. 


1 


న 





అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి 


అన్నమయ్య వేంకటాద్రి దర్శకుడైతే గోపన్న భద్రాద్రి పొంది దండకారణ్యాన గోదాం. తటంలో తపస్సవూధిని 
దర్శకుడు. ఆ తీర్ధాలు, క్షేత్రాలు, ద్వైవతాలు --వాని పొందినాడు. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాస 


బహిరంగాలతో పాటు అంతరంగాలనేం కూడ చిత్రించి సమయాన ఈ భద్రగిరిలో విశ్రమించినాడు. ఆ భద్రుని కోరిక 
ప్రదర్శించిన భక్తగాయుకులు వారు. గిరిపై నెలకొన్న ఆ మన్నించి రామభద్రుడు ఆ కొండపైన శాశ్వతముగ సీతాలక్ష్మణ 
పరంధాములతో తమ జీవితాలను పంచుకొని, పెంచుకొని సమేతుడై వెలసినాడు. స్వయంవ్యక్త శిలామూర్తులు భద్రుని 


కృతార్థులెన ఆ భక్తకచులు తవం వచోక్రియులతో అంకసీవం నిలిచినవి. శంకర భగవత్పాదులు ఈ 
ఆం(ధ్రవాబ్మయాన్ని పావనము చేసినారు. దివ్యమూర్తులను దర్శించి పులకించి తన రామకర్ణామృతంలో 


గానం చేసినాడు. 
“అదివో అల్లదివో' అంటూ చిందులేస్తూ పదివేల శేషుల 


పడగల మయమైన హరివాసాన్ని చూపిస్తూ “బంగారు శిఖరాల 
బహుబ్రహ్మమయాన్ని' గానం చేసిన పదకవితా పితామహుడు 
అన్నమయ్య. ఆ శ్రీనివాసదాసుని తలపిస్తూ ఈ శ్రీరామదాసుడు 
“చారుస్వర్శ (ప్రాకార గోపుర ద్వారాలతో' విరాజిల్లే 
“ఇలవ్నెకుంఠలాన్ని" 
ప్రదర్శిస్తూ 'ముదముతో 
సీతాముదిత లక్ష్మణుల 
కొలువ్లై ఉన్న కోద౦ - 
పాణిని సేవింపరమ్మని 
గౌతమి సాక్షిగా పిలుస్తు 
న్నాడు. ఆ వేంకటాచలం (్యా 
వేరు సమానము. ఈ (జైజై. 
భ(ద్రాచలవంు వేంరం 
పుత్రుడే. శేషాద్రి ఆకాశ స్య 
గంగా పరిషృతం. 
భద్రాద్రి వృద్భగంగా శః! 
పరివృతం, గౌతమిని, కా ం స్ట సంకేతంగ ముద్దులు 
భ(ద్రాద్రిని దర్శించవుని రావుదాసు గాన చేసీనాడు. గొలిపే ముమ్యూరులను దర్శించుకొన్నది. శంఖచన్రాలతో 
శ్రీరామచంద్రుడు తన వనవాస ఆయాసాన్ని ఈ గోదావరి పద్మాసనాసీనుడై సీతాసమేతంగ విలసిల్లే శ్రీరామచంద్రుడు, 
తీరంలోనే తీర్చుకొన్నాడు. పర్ణశాలను నిర్మించుకొని ఈ గోదావరి చెంత ధనుర్ధారియై నిల్చున్న సౌమిత్రి. "ఆ దివ్యమూర్తులకు 
ఒడ్డున సీతాలక్ష్మణులతో గడపినాడు. రావణుడు సీతమ్మను ఒక పందిలివేసి చిన్న కుటీరాన్ని నిర్మించినారు. తాటిచెట్టున 
ఎత్తుకొనిపోవడం గోదావరి చూసినది. సీతమ్మజాడ తెలుపుమని _ రాలిన పండ్లను స్వామికి నైవేద్యం పెట్టి తమ్మక్క ప్రతినిత్యం 
చెట్టును, పుట్టను అడుగుతూ శ్రీరాముడు ఈ గోదావరిని కూడా పూజలు సాగించేది. ఆ పర్ధశాల గుడియై గోపురప్రాకారాదులతో 
ప్రార్థించినాడు. రావణునికి భయపడి '“'పిరికి గోదావరి” విలసిల్లినది. రామాయణ భక్తశబరిని తలపించే తమ్మక్క నిర్మల 
ఊరకున్నది. ఆ పాపాన్ని కడుగుకొనడం కోసమే కాబోలు పూజలతో ప్రకాశమానుడైన భద్రాద్రి రాముడు ఆంధ్రుల 
సీతారావం' లక్ష్మణులు వెలసిన భద్రాద్రిని పరివేష్టించి హృదయాభిరాముడైనాడు. ఆ తొలి పూజాఫలము తమ్మక్కదే. 
ప్రవహిస్తున్నది లాం తన పావనోదకాలతో తనివితీర భద్రాద్రి రాముని స్మరిస్తే భక్తరావదాసు ప్రత్యక్ష 
హరివెటసిన గిరిని అభిషెకిస్తున్నది. మౌతాడు. అతడు రామదాసు భజించిన వేలుపుగా ప్రసిద్ధిని 

మేరు పర్వతము సంతానం కోసం బ్రహ్మదేవుని ఉద్దేశించి పొందినాడు. ఈ రామదాసుని పూర్వనామం కంచర్ల గోపన్న. 
తపస్సు చేసినది. చతుర్ముఖుడు భద్రుడనే కువూరుని _గోల్గొండ నవాబు తానీషా కొలువులో ఉన్న అక్కన్న మాదన్నల 
ప్రసాదించినాడు. కాగల పుణ్యశాలి భద్రుడు పర్వతాకృతిని మేనల్లుడు గోపన్న మంత్రులుగ దండనాధులుగ తానీషా 





భద్రాద్రిలో వెలసిన సీతారామలక్ష్మణులు తమ్ముతాము 
ప్రకటించుకొన్నారు. 
గిరికి సమీపంలో 
భదిరెడ్నిపాలెవంనే 
"- 1 గ్రామం ఉన్నది. అక్కడ 

"| శబరకులానికి చెందిన 
పోకల దమ్ముక్క అనే 
భక్తు డే ది. 















వో కలిగింది. ఊరివాళ్లతో 
(| కలసి “ఆవెం స్వామి 
చెప్పిన తాటిచెట్టు 





10 











'ప్పును పొందినవారు అక్కన్న మాదన్నలు. వీరి ప్రాపకంతో 
పన్న పరగణాధికారిగ నియమింపబడెను. పాల్వంచ, 
'ర్గుంపాడు, భద్రాచలము తాలుకాలు వీరి ఏలుబడిలో 
న్నది. సంస్కృతాంధ్ర భాషలలో పాండిత్యముతో బాటు కవితా 
ప్రావీిణ్యము కలిగిన గోపన్న అటు నవాబును ఇటు ప్రజలను 
వైప్పించెను. శిస్తుల బకాయులను వసూలు చేసెను. 
గణాల తహశీల్దారు శ్రీరామభక్తి సామాజ్యంలో ప్రవేశించెను. 
'రాముని సేవకు రమ్మని పిలిచిన రాలేననకే ఓమనసా'- అది 
పన్న మానస బోధ. తమ్మక్క పూజలను తెలుసుకొన్నాడు. 
తారావంలక్ష్మణంలనఎ సేవించఎకొన్నాడం. కరంణా 
యోనిధియైన దాశరథి ప్రసన్నుడైనాడు. గోపన్న మనసు 
'దావరిలా పాంగినది. 
కంటి నదీతటంబు, పాడగంట్‌ని భ్వవనగాధివాసమంని 
కంటి నిలాతనూజ, నురుకార్ముక మార్గణ చంఖచుక్రదజల్‌ 
గంటిని, మిమ్ము లక్ష్యర్రని గంట్‌, కృతార్థుడనైతి 
ఓ జగత్కంటక దైత్యనిర్హకన! దాశరథీ! కరుణాపయోనిఖీ! 


గోపన్న రామదాసుడైనాడు. కబీరు వీరికి శ్రీరామతారక 
ట్రుంత్రం ఉపదేశించినాడట. తమ్మక్క పూజలకు శాశ్వతత్వం 





కల్పించినాడు. కాంచీపురం నుండి పంచగోత్రాలకు చెందిన 
వైష్ణ్టవ్లులను రప్పించినాడు. పాంచరాత్ర ఆగవువిధానం 
ప్రవేశించినది. శాశ్వత ప్రాతిపదిక మీద ఆలయ నిర్మాణాన్ని 
'ప్రారంభించినాడు. 


గోపురాలు, వుండపాలు, బంగారు అభరణాలు, 
వాహనాలు ఒక్కటేవింట్సి అన్నీ అంగరంగ వై భవంగ 
సమకూరినవి. పాలకుడు భక్తుడైనాడు. భక్తుని పాలన కర్తవ్యాన్ని 
విస్మరింపచేసినది. నిధికాదం రాముని సన్నిధి సుఖవుని 
తెలుసుకొన్నాడు. సర్కారు బొక్కసం ఖాలీ అయినది. 
దేవాలయ నిర్మాణానికి ఆరులక్షల ప్రభుత్వ ధనమును 
వెచ్చించినాడు. నవాబు అనుమతి రాకముందే అంతా ఖర్చు 
చేసినాడు. అంతా రావునికే వెచ్చించినా అది 
నియమోల్లంఘనమే. అక్కన్న మాదన్నల (ప్రాభవం తగ్గినది. 
గోల్కొండ రాజకీయ ఆర్థిక స్థితులు ఇరకటాన పడినవి. నవాబు 
దృష్టిలో నేరస్థుడైన రామదాసు కారాగృహశిక్ష ననుభవించెను 
(క్రీశ. 1674 నుండి 1686 వరకు). శ్రీరావు వనవాసానికి 
శ్రీరామదాసు కారాగృహవాసానికి సరి. 


రావువాసు బందిఖానాలో పాందిన అనుభవాలు 
అక్షరాలుగ అతని కీర్తనలలో నిలిచినవి. వానిలో నింద - స్తుతి 
రెండూ చోటు చేసుకొన్నవి. 





“నీ మరుగు జొచ్చితిని. నన్ను కావుము” అన్న రామదాసు 
వునసు దీర్షశరణాగతిని పొందినది. శ్రీరావుచంద్రునకది 
జటాయువు పిలుపు, శబరి పిలుపు, సుగ్రీవుని పిలుపు, 
విభీషణుని పిలుపు. రామలక్ష్మణులు కదలినారు. భద్రాద్రి 
కంపించినది. గోదావరి ఉప్పాంగినది. తానీషా పడకగది 
ప్రవేశించినారు. ఆరులక్షల ధనము రాశిపోసినారు. రామదాసు 
బంధీఖాన ప్రవేశించినారు. రశీదు రావుదాసు తలక్రింద 
పెట్టినారు. అది భక్తుని శరణాగతి. అది భగవంతుని శరణాగతి 
రక్షణ. భక్తి సత్యము. భగవంతుడు సత్యము. గౌతమి సాక్షిగ, 
భద్రాచలం సాక్షిగ జరిగిన కథ యిది. 

పవిత్ర గౌతమీ జలాలలో స్నానం చేసి పావన భద్రాచల 
సీతాసౌమిత్రీ సమేత శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొంటూ 
రామదాసులమై పాడుకొందాం. 








ఇంటింటా సందడే 


“నదీ పూజకు వేళాయే” అంటూ పుష్కరాలకు సమయం 
దగ్గరపడుతోంది. తీర్థరాజైన పుష్కరుడీ సింహరాశిలో గోదావరిని 
ప్రవేశిస్తున్నాడు. ముక్కోటి దేవతల సవేంతంగా వేంచేసే 
పుష్కరుని కోసం కోటి కన్నులతో ఎదురుచూస్తోంది గోదావరి 
తీర ప్రజ. అందునా 'వేదంలా ఘోషించే అమరధామమైన 
రాజమహేంద్రి వాసులు అటు దేవతలను స్వాగతించడానికి, 
ఇటు పుష్కర యాత్రీకులకు ఆతిథ్యమివ్వడానికి సంసిద్భులై 
వున్నారు. ఇలా సన్నద్ధంలవడ౦ ఈనాటిదా? యంగ 
యుగాలుగా... తరతరాలుగా... సాగుతున్న పారంపర్య 
సంస్కారమిది. 


పుష్కరాలొస్తున్నాయంటే గోదావరి తీరమంతా కళకళ 
లాడుతుంది. రాజమహేంద్రి మరీనూ. ఊరువూరంతా పెళ్ళి 
పెద్దలా మారిపోతుంది. అందునా ఇల్లిల్లూ కన్యాదాత గృహంలా 
బాధ్యతతో, కర్తవ్యోన్ముఖవౌతుంది. ఎక్కడిదీ ఆచారం... 
అనూచానంగా వస్తున్న ఈ అతిధేయ ఆనవాయితీ వెనక 
అధ్యాత్మికతత్వం ఏదైనా వుందా? గోదావరినది 'ప్రాదుర్భావ 
చరిత్రను గమనించినట్లయితే, గోహత్యా పాతకాన్ని పోగొట్టు 
కొనడం ద్వారా తిరిగి ఈ గోదావరి సీమను సుభిక్షం చేయాలన్న 
సామాజిక ప్రయోజన౦ గౌతవు బుషిలో ప్రస్ఫుటంగా 
కన్పిస్తుంది. ఇదిగో ఆ గౌతముని సంకల్పమే ఈనాటికీ ఈ 
తీరాన్ని ఉన్ముఖుల్ని చేస్తుంటుంది. ఈ తీరంలో నివశించే 
వాళ్ళంతా వేల్పులతో స్నేహం చేస్తుండే పుణ్యజీవులన్నది మరో 
విశ్వాసం. అందుకే పుష్కర దినాల్లో రాజమండ్రి తీరమంతా ఒక 
దైవీయశక్తి ఆవరించి వుంటుంది. ఆరుద్ర ఈ తీరం నాడిని 
ఒడుపుగా పట్టుకొన్నాడు. చారిత్రక నేపథ్యం కన్నా బలీయమైన 
విశ్వాసాన్ని తట్టి లేపారు. ఈ తీరం 'అమరధామం' అన్నాడు. 
నిజం, పుష్కర సమయంలో రాజమహేంద్రి ఒక అమరపురి. 
ఇక్కడ యాచకులన్న వారుండరు. అందరూ ఆతిథ్యమిచ్చేవారే. 
అందరి గుండెలనిండా 'ఈ నది నాది... ఈ ఉత్సవం మాది" 
అన్న భావమే నిండి వుంటుంది. ఇంతటి భావైక్యాన్ని సాధించి 
పెట్టిన తల్లి గోదావరమ్మకు శతకోటి నమస్కారాలు. 


పుష్కరాల్లో రాజవంం౦(డ్రి నగరం ఒక అవ్ములా 
మారిపోతుంది. ఒక తండ్రిలా బాధ్యత తీసుకొంటుంది. ఒక 
రాజులా శాసిస్తుంది. ఒక భృత్యుడిలా సేవిస్తుంది. ఒక 
సైనికుడిలా పారా కాస్తుంది. ఎన్నెన్నో కార్యాలను ఒక్కసారి 
నిర్వర్తిస్తుంది. పైపెచ్చు, తన ఇంటికి వచ్చే బంధువర్గాన్ని 
ఆదరిస్తూ, స్వాగతిస్తూ, వారితో తవం అనుబంధాన్ని 
ఆప్యాయతనూ కలబోసుకుంటూ మరికొంత సమయంలో 
నగరానికి వచ్చే యాత్రీకుల్ని సేవించడం ఇక్కడి వారికి గొప్ప 
అనుభూతి. పన్నెండేళ్ళ కొకసారి నగరవాసులకు గోదావరి 


-గంధం నాగసుబ్రహ్మణ్యం 


కల్పించే ఒక అద్భుత అవకాశం. గోదావరమ్మ ఇక్కడి వాళ్ళకు 
ధర్మాచరణను, కర్తవ్యనిష్టను నేర్పుతుంది. ఉన్నదాంట్లో కొంత 
ఎదుటివారికి ఇవ్వడాన్ని తెలియజేస్తుంది. త్యాగం అంటే 
ఏమిటో చవి చూపిస్తుంది. మనిషిగా పుట్టినందుకు సార్ధకత 
ఏమిటో స్పష్టం చేస్తుంది. 

కేవలం తన ఇల్లూ, తన సంసారం, తన వాళ్ళూ అని 
గిర గీసుకొని కూర్చోకుండా, 'మన' అనే వసుధైక భావనను 
చిగురింపజేస్తుంది. పల్లవింపజేసి, ఈ వుహాసంరంభం 
వఎగిసాక ్రతీవారి గంండెల్లో తియ్యని అనుభూతిని 
పండిస్తుంది. మనసు పుటల్లో భద్రపరుస్తుంది. చిన్నప్పటి 
పుస్తకంలో దాచుకొన్న నెవులి కన్నులా - మృదువుగా, 
మధురోహలా, పుష్కరంనాటి సృతులంటూ ప్రతివారికీ, ప్రతీ 
సమూహానికి వయక్తికంగా, సామాజికంగా మిగులుస్తుంది. 
భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. అందుకే పుష్కరం అన్నది ఒక 
సామాజిక చైతన్యానీకీ, ఒక సమూహశక్తికి ప్రతీకగా నిలుస్తోంది. 


పుష్కరం వస్తోందనే సరికే నగరంలోని అన్నివర్గాల 
ప్రజలూ ఒక విధమైన వత్తిడికి లోనవుతారు. ఇది స్వచ్భందంగా 
హృదయాంతరాళాల్లోంచి దూసుకొచ్చే ప్రణాళిక. వర్తకులు 
నగరానికి అవసరవెన నిత్యావసరాలు పుష్కలంగా 
సమకూర్చుకుంటారు. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకొంటూ 
కొంత సేవాభావాన్ని ప్రదర్శించి - లాభాపేక్ష లేని విధంగా 
విక్రయాలు సాగిస్తారు. నిజానికి సంబరాలు, జాతర్లూ వస్తే 
జనాల్ని దోచుకోవడం జబర్దస్తీగా సాగుతుందంటారు. కానీ, 
రాజవఎంథడి వర్తకలోకం అలాంటి అప్యపథలకు 
ఆమడదూరంలో వుండి ఇటు ప్రజల చేత, అటు యాత్రీకుల 
చేత శభాషనిపించుకొంటానికే తాపాత్రయుపడుతుంది. 
హోటళ్ళు, వసతిగ్భృహాలూ అంతే. అన్నిటికన్నా ఆశ్చర్యం, 
నదీతీరాన్ని ఆశ్రయించి వుండే పురోహిత వుండలి - 
స్వచ్చందంగా ముందుకొచ్చి - ఎంతో త్యాగబుద్ధిని ప్రదర్శించి 
ఆ తీర్ధవిధులకు, అపరకర్మలకు, ఇతరత్రా జరిపే దానధర్మాలకు 
రాబట్టే రుసుముల విషయంలో 'సరసం'గా వ్యవహరిస్తుంది. 

పుష్కరమంటే ముందు ఈ రెండు వర్గాలనీ ఎందుకు 
ప్రస్తావించాల్సి వచ్చిందో - లోతుగా ఆలోచిస్తే - పదిరాళ్ళు 
సంపాదించుకొనే అవకాశాల్ని సైతం రాజమండ్రి ప్రజలు ఎలా 
స్వచ్భందంగా వ దులుకొంటారో తె లియుజెప్పడానికే. 
ఇంతకన్నా- పౌరులంతా నగరపాలకులు ఏం అడిగితే, దానికి 
ఒప్పుకొంటూ - నగరాన్ని అందంగా తీర్చిదిద్దే కృషికి 
చేయూతనందిస్తారు. ఇక్కడ అధికారదర్చం కన్నా - జనం 
స్పందించే తీరు గొప్పది. 


ఇక పుష్కరాలకు నగర ప్రజ వివిధ స్వచ్చంద సంస్థల 
రూపంలో అందించే తోడ్పాటు - వెయ్యి ప్రభుత్వాలు కల్సినా 
సాధించలేని, విలువకట్టలేని విధంగా వుంటుంది. కొందరు 
సత్యసాయి సేవా సంస్థ, కల్కిభగవాన్‌ ఆధ్యాత్మిక సంస్థ, 
సుందరసత్సంగ్‌, రెడ్‌క్రాస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రూపంలో 
స్నానఘట్టాలలో రేంంఎ౦బవళళ్ళ బృందాలవారీగా 
బహువఎయఖాలుగా సేవలందిస్తారు. స్నానాలకోసంవ చ్చే 
వృద్ధులను చేయిపట్టుకొని - జాగ్రత్తగా స్నానాలు చేయిస్తారు. 
వాళ్ళ పిల్లల్ని భదంగా చవాస్తారు. "వాళ్ళ సామాన్లు 
భద్రపరుస్తారు. రేవులలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు 
శుభ్రం చేస్తుంటారు. సమాజంలో వాళ్ళింతటి గొప్ప హోదాల్లో 
వున్నా - చీపురు పట్టుకొని - రేవుల్లో మెట్లు తుడిచేటప్పుడు 
వాళ్ళు కేవలం 'సేవకు' నియోగించబడ్డ వాళ్ళే. రేవుల్లో ఇందరు 
కళ్ళింతలుగా చేసికొని కంటికి రెప్పలా కాపాడుకొస్తుంటే... 
ప్రభుత్వం వారి కెమెరా కన్ను ఏపాటిది? 


ప్రతీసారీ, గజ ఈతగాళ్ళను ప్రభుత్వం నియోగించేది. 
ఈసారి ముత్స్యకార కుటుంబాలకు చెందిన యువకులు 
స్వచ్భంద౦గా ఆ సేవకు ముందుకొచ్చారంటే... పుష్కరం 
వాళ్ళచేత చేయించేది “ఉడుతసాయం' గానే భావించగలమా? 


లయన్స్‌, రోటరీ, జేసీస్‌ లాంటి అంతర్జాతీయ సేవా 
సంస్థలూ, భారత్‌ వికాస్‌ పరిషత్‌, జెట్‌ వికాస తరంగిణి లాంటి 
జాతీయ సంస్థలు స్నానఘట్టాల వద్ద క్లోక్‌రూమ్స్‌ నిర్వహిస్తాయి. 
పిల్లలకు పాలు అందిస్తాయి. క్యూలో బారికేడ్డు అతిక్రమించ 
కుండా యాత్రీకులకు ఇ వేళకు ఆహారపొట్లాలు అందిస్తాయి. 
ఏంజేసినా - అవ్ము వునసుతోనే అంకిత భావంతోనే. 
యాత్రీకులు తినిపారేసే ఆకులు, ప్లాస్టిక్‌ గ్లాసుల్ని సైతం 
సేకరించి, నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగంవారు సమకూర్చే 
సంచార శకటాలకు అందించడంలో ఈ సంస్థల ప్రతినిధులు 
సైతం వెనుకాడరు. 


. చాలామంది వ్యక్తిగతంగా సమకూర్చిన విరాళాలతో అనేక 
ధార్మిక ఆధ్యాత్మిక స సంస్థలు సామూహిక అన్నదాన శిబిరాలు 
నిర్వహిస్తాయి. “ఇంటింటికో పూవు ఈశ్వరునికో మాల'గా 
పదిమంది కలిస్తేనే - ఒక మహోద్యమవువుతుందన్నట్లు, 
అందరూ కల్సి రోజూ వేలల్లో, లక్షల్లో పిండివంటలతో భోజన 
సదుపాయం కల్గజేస్తుంది. పుష్కర రోజుల్లో అన్నదానం చేస్తే 
తమ పెద్దలకు ఊర్ధ్వలోకాల సంప్రాప్తిస్తాయన్న 'నమ్మికే' ఈ 
అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది. 

ఇక, ధార్మిక సంస్థలు ఆధ్యాత్మికోపన్యాసాల ఏర్పాటులో 
భాగస్వావ్యుం వహిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలను 
రూపొందిస్తాయి. కళాకారులు పుష్కరుని పేరుతో ప్రత్యేక 


రూపకాలు రూపొందిస్తారు. పుష్కర సాంస్కృతిక వేదికపై 


ప్రదర్శించడం ద్వారా తమ ఆధ్యాత్మిక, ధార్మిక జీవనాభిలాషను 
వ్యక్తీకరిస్తుంది ఈ వూరి ప్రజ. 





ఇవన్ని స్‌ో! ఎత్తైతే, పుష్కరాలకు ఆధ్యాత్మికతత్వాన్ని 
ఆపాదించి, వత పరవెన విశ్వాసాల్ని ఉద్దీప్తం చేసే 
కార్యకలాపాలు విశేషంగా రూపుదిద్నకొంటాంల. 
మతాధిపతులు, పీఠాధిపతులు, జగద్గురువులు ఈ తీరానికి 
తరలివచ్చి, చతుర్మాస్య దీక్షలకు సంకల్పిస్తారు. ఈ నేలను, ఈ 
గాలిని పునీతం చేసే ఇలాంటి క్రతువులకు ఆలంబన ఈ “నీరే” 
కదా! కంచి కామకోటి పీఠ జగద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతీ 
స్వావి, బాలస్వామి శ్రీ శంకర విజయేఎంద్ర సరస్వతీ 
స్వాములవారలు, శ్రీ రామానుజ మతాధీశులు శ్రీశ్రీశ్రీ త్రిదండి 
రావూనుజ చిన్నజీయర్‌ స్వావివారు, ఏర్పేడు స్వావిం 
శ్రీ వివులానంద భారతీస్వామి ఈ పుష్కరాల్లో ఇక్కడ 
చాతుర్మాస్య వ్రతం చేయాలని సంకల్పించారు. ఈ విధంగా ఈ 
తీరవాసుల్నే కాకుండా, పుష్కరాలకు వచ్చే భక్తకోటికి సైతం 
ధార్మిక చింతనను ప్రసాదిస్తున్నారు. ఇంతటి మహనీయులకు 
అవసరవెైన సవుస్త సదుపాయాలు కల్పించ డానికి 
పూనుకోవడ౦ - సామాన్య విషయం కాదు. సాధారణంగా 
ఇలాంటి సందర్భాల్లో స్థానిక ప్రజలు నిర్వాహకులకు అందించే 
తోడ్పాటు వళ్లే యుగయుగాలుగా గోదావరి పాదుకొల్పిన 
సంస్కారం ప్రతిబింబిస్తుంది. పుణ్యకార్యాల్లో పాలుపంచు 
కోవాలన్న తపన ప్రతిఫలిస్తుంది. 

ఆఖరిగా ప్రకృతి రాశులు అందించే ఇంతటి మహత్తర 
అవకాశాల్ని పుణికి పుచ్చుకొని హిందూమత ప్రచారం పెద్ద ఎత్తున 
ఈ తీరం వెంబడి సాగుతోంది. తిరువముల తిరుపతి దేవస్థానం, 
రావుకృష్ణ మిషన్‌, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ, 
స్రత్యసాయిసేవా సమితి, దాసాశ్రమ సేవాకేంద్రం, కల్కిభగవాన్‌ 
సంస్థ, బ్రహ్మకుమారీస్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక 
గ్రంథాల ప్రచురణను చేపట్టి చౌకలో గ్రంథ విక్రయం 
గావిస్తున్నాయి. పుష్కరాలలో ధార్మిక ప్రచారానికి ఇచ్చే 
ప్రాధాన్యత ప్రత్యేకంగా పేర్కొనదగినది. అందుకే, గోదావరిని 
చూస్తుంటే.... 

భుక్తమిది నాకు, నాలోని రక్తమిదియే 

పానమిది నాకు, మాటాడబ్రాణమిదియె 

ఊరి సిరి నాకు నాలోచి ఊపిరిదియె 

నాకు సర్వస్వప్రదానమీ నదియె జేయు 

అంటూ సన్నిధానం వారు “ప్రాణఖహిత'గా గోదావరిని 
సంభావించారు. ఇది అక్షరసత్యం. 


శశిని 


బుగ్వేదంలో నదులు 


జన్మను ప్రసాదించిన తల్లి, జన్మభూమి స్వర్గము కంటె 
గొప్పవి. వేదభూమి, కర్మభూమి, యుజ్జ్ఞభూమి అయిన 
భారతదేశం మనకు మాతృభూమి. పూర్వ జన్మలలో చేసిన 
పుణ్యఫలములవల్లనే భారతదేశంలో జన్మించుట జరుగు 
తుంది. దేవతలు కూడ భారతదేశములో జన్మించి, జన్మలను 
చరితార్ధము చేసుకోవాలని భావిస్తారు. అందుచేతనే మన 
దేశంలో దైవాంశలతో పుట్టిన బుషులు, మహామహిమాత్ములైన 
పాలకులు ప్రాచీనకాలమునుండి కనిపిస్తున్నారు. వారి వల్లనే 
భారతదేశంలో భక్తి - జ్ఞాన - వైరాగ్యములతో కూడిన ఆధ్యాత్మిక 
జ్ఞానసంపద బహుముఖ ప్రజ్ఞతో వృద్ధి పొందుతూ, ఖండ 
ఖండాంతరాళములలో, అందరికి ప్రాప్య వస్తువుగా కనిపిస్తోంది. 

దీనికంతటికి మూలకారణము - భారతదేశము యొక్క 
నగా-వన -నదీ-తీర్థ కలితవైన ప్రకృతి. ఈ ప్రకృతి 
రామణీయకతను బుష్యంశములలో జన్మించిన బంకించంద్ర 
చటర్జీ (వందేమాతరం), మహ్మద్‌ ఇక్బాల్‌ (సారే జహాంె అచ్చా), 
రవీంద్రనాథ్‌టాగూరు (జన గణ వున) వెలదలగు 
కవిపుంగవులెందరో లోకోత్తరాహ్లాద జనక భావనతో భావించి, 
గీతాలను రచించి, జరావురణ భయుములు లేకుండా, 
యశఃకాయములలో నేటికినీ జీవిస్తున్నారు. 


రససిద్ధుడైన రవీంద్రనాథ్‌ టాగూరు భారతదేశ ప్రశస్తిని 
“జనులందరి మనస్సులకు అధినేతవు. భారత భాగ్య విధాతవు 
అయిన నీకు జయమగుగాక. పంజాబు, సింధు, గుజరాత్‌, 
మహారాష్ట్ర ద్రావిడం, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య 
హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతోను 
ఉవ్వెత్తుగా లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భారతభాగ్య 
విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ 
ఆశీస్సులు అర్థిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సమస్త 
జనులకు మంగళ ప్రదాతవు. భారత భాగ్య విధాతవు. అయిన 
నీకు జయమగుగాక! జయమగు గాక! జయమగు గాక!” 
. అని తెలియజేసినాడు. ఇతనికి వైదిక సాహిత్యంలో అపారమైన 
పాండిత్యముంది. అందువల్లనే పైన పేర్కొన బడిన భావాలను 
రస-రమ్య-గీతంగా మలచాడు "రవీంద్రనాథ్‌ టాగూరు. 


ఈ గీతములో యమున, గంగ అను నదుల స్మృతి 
కనబడుతోంది. ఈ నదుల ప్రశస్తి వైదిక సాహిత్యంలో బాగుగా 
కనబడుతోంది. అందున బుగ్వేదంలో నదుల సంప్రత్యయము 
“(స్థిర విశ్వాసవు) పుణ్యతీర్థవులల శ్లైత్య పావనత్వాది 
విషయములతో కన్పట్టు చున్నది. 


బుగ్వేదంలో పదవ మండలంలోని 75 వ సూక్తములో 
మొదటి బుక్కులో నదీస్తుతి కనబడుతోంది. అందు-- 





ప్రియమేధ పుత్రుడైన సింధు క్షితుడు నదులు ఏడు 
ఏడు నదులుగా ఏర్పడి భూమి యందు, ఆకాశమునందు, 
స్వర్గమునందు ప్రవహించాయని, వాటిలో “సింధువు” 
అనునది అన్ని నదులను దాటి ప్రవహిస్తోందని చెప్పినాడు. ఈ 
సింధునదీ యొక్క ప్రాశస్త్యము-- 





అను బుక్కులలో చెప్పబడింది. ఈ బుక్కులకు కావ్య 
తీర్థ శ్రీ నేమాని వేంకట నరసింహశాస్ర్రిగారి ఆంధ్రానువాదం ఈ 
విధంగా కనబడుతోంది. 





& భూమిపై నిస్వనముం బుట్టుచు వివమందు 
వ్యాపింపెందుచుండె వలసినట్లు 
సింధు వూర్మివలన బంధుర వేగంబు( 
బొందం జేయుచుండు.బూర్డ మహిమ, 

గీ. విపుల శబ్దంబు. జేసెడు వృషభమెట్లు 
అరుగుచుండునొ! యట్టులే యంతరిక్ష 
భాగముననుండి వృష్ణులు స్వనమొనర్చు 
భంగి సింధువు శబ్బముల్‌ పరిఢవిల్లు, 

గే. పుత్రకుని మాతలట్టులు పూర్ణశబ్ద 
మును నోనర్భెడు నదులెల్ల ఘనవయుః ప్ర 
పూర్ణ ధేనువులంబోలి పూత సింధు 
వా! నినుంజేరి యున్న వత్యంత ప్రీతి, 


10-753 











ఈ సింధునది, ప్రధాన భూతములైన గంగ - యమున 
- సరస్వతి - శుతుద్రి - పరుష్టి - అసలీ, ఆర్జికేయ అను 
నదులతోను, అసిక్షీ నది యొక్క ఉప నదులు (అవయవ 
భూతములు) అయిన మరుద్వధ, వితస్త, సుషోమ అను 
నదులతోను ప్రవహిస్తోంది. 








ఈ బుక్కునకు సాయుణాచార్యులు ఈ రీతిగ 
భాష్యమును వ్రాసినారు: 

“అత్ర ప్రధానభూతాః సప్త నద్యస్తదవయవభూతా 
నద్యస్తిస్రః స్తూయంతే। హే గంగే హే యమునే; హే సరస్వతి 
హే శుతుద్రి హే పరుష్లి! హే అసిక్న్యా అవయవ భూతయా 
సహితే మరుద్వృధే హేవితస్తయా సుషోమలయా ఛ సహితే ఆర్టీ 
క్రీయే త్వం చ ఏవం సప్త నద్యో యూయం మే స్తోమం స్తోత్ర 
మస్మదీయమ్‌ అసచత ఆసే వధ్వమ్‌। శృణుహిళ్ళణుత చ” 

ఓ గంగ! యమున] సరస్వతి! శుతుద్రి! పరుష్ణ! అసిక్సితో 
కూడుకొనిన వురుద్వృత! ““వితస్తాసోవు” లతో కలసిన 
ఆర్జీకయ! సప్త నదులగు మీరు మా స్తోత్రమును వినండి అనిపై 
బుక్కునకు వివరణ. పై బుక్కునకు భాష్యము (వ్రాయుచు 
సాయణాచార్యులు ఆర్టీ కీయాది నదుల వివరణ గ్రంథాన్ని 
సూచించినారు. 


“ఆర్డీ క$ీయాయా వితస్తయా సుషోమయా చ సాహిత్యం 
నిరుక్తే ఉక్తం - 'వితస్తయా చార్జీకీయ ఆ శృణుహిసుషోమయా 


15 


చ' ఇతి! అత్ర 'గంగా గమనాత్‌' (నిరు. 9-26) ఇత్యాది నిరుక్తం 
ద్రష్టవ్యమ్‌. 

ఆర్జీక - వితస్త - సుషోవునదుల సాహిత్యమును 
యాస్కడు నిరుక్తంలో బాగుగా వ్రాశాడు. 


సింధునది క్రమణ శీల అయిన గోమతి నదిని పొంద 
గోరి మొదట తృష్టామ నదితోను తరువాత సుసత్వ-రస- 
శ్వేతి-త్య- కుభ - మేహత్న్వి నదులతో కలిసి ప్రవహించింది. 


ఈ సింధునది యొక్క గోమతీనది లబ్ధిని సాయణా 
చార్యులు-- 





రధ 
-అని తెలియజేసినారు। 

ఓ సింధువా! నీవు క్రమణీయ యగు గోమతికి ప్రతి 
స్పర్థినిగా పోవుటకు పర్వతమునుండి అవరోహించి మొదట 
తృష్టావనదిని కలిసికొంటివి. పిదప సవూన రథవఎను 
అధిరోహించి సుసర్తితోను, రసతోను, శ్వేతితోను, కుభతోను, 








మోహంతితోను కలిసికొనుచున్నావు అని పై బుక్కు తెలియ 
జేయుచున్నది. 


ఊర్హవతి, సీలమ అను రెండు శబ్దములు సింధువు నకు 
వోషణములని సాయణార్యులు, రెండు నదులని గ్రిఫిత్‌గారు, 
“సీలవు'' అను లతలతో సింధునది కూడి యున్నదని 
సూచించిరి. ఊర్జవతి, సీలమ అను పదములను ఈ క్రింది 
బుక్కులో దర్శింపవచ్చును: 

జన్నా[ంంధుం. సంరధా సచానా హారిణ్య 

ఆలా సంకృతౌాదాబినీ వత్‌ 
ర్జావతీ ఉంవితి. సీరివూబళ్యు 


ళు 


అ ఆస్తే అపరా మధువ్యధిడు 


మం 


దీనికి శ్రీ నేమాని వారి ఆంధ్రానువాదం ఈ విధంగా 


కదాచాచా జ్యృచచుంంల 


పు 


న టెం ల లాస్‌ల్యు సఆధచ్యి 
కషంజంఅం వృచవంల. గోంఆటందితం 
పజుల్లు పుమ్యుది ఆన్న సంఆుచాంల్లు 
కపాలము చ్యధివంంం గొలుచాండం 
నిజాల. నూల్డ మంలతొడి నిమరండ్డు 
అల ముంచుతమింగా నట్టి ఓంధుంఎథికి 
మధవునిఎవృట్లం బేసిడం మంచి వృక్ష 
అ అసంగప్బటం దానిల బలుంగి చుండు 
భావనా వేష మహిమతో ఈ నదీస్తుతి (10-75)రసరమ్య 
గీతంగా బాగుగా కనిపిస్తోంది. ఆలోచనావృుతాన్ని పంచి 
పెట్టుతోంది. 
గంగానది సృృతి 
అధి బృ ఒం? ఎణొనాం వర్షిష్టే మూర్ధన్న న్థాత్‌! 
ఉరు? కక్షోన గాంగ్యః॥ 
బుగ్వేదం 6మం 45సూ 31బు 
ఈ బుక్కులలో గంగ యొక్క ఉన్న తకూటము వటె 
పణుల మధ్య మందు ఉచ్చ స్థానమున “వృవు” అనువాడు 
నివసించెనని చెప్పబడెను. 


బుగ్వేదమునందలి మూడవ మండలమున 33వ 
సూక్తము నదీ సూక్తము. ఈ సూక్తములో 13 బుక్కులు 
ఉన్నాయి. ఈ సూక్తమునకు బుషి :-విశ్వామిత్రుడు, 46810 
-నదులు (బుషీకలు), దేవత నదులు 4810 
విశ్వామిత్రుడు, 6,7 ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్‌; 13 - 
అనుష్టుప్‌. 


ఈ సూక్తములోని-- 
ప్రపర్వతానామంశతీ ఉపస్తాదిశ్చ 
ఇవ విషితే హాసమానే 
గాలేవ శుభే మాతరా రివోడ 
విపొట్‌ భుతు బీ పయంసా జవతే॥ 
ఇన్లేషిత ప్రసవం భిక్షమాణే 
అచ్చా సముద్రం రధ్మేవ యాధః। 
సమారాణో ఊరి: ఒన్వమానే 
అన్నా వామన్నామ పృేత శుభై॥ 
అచ్చా నుం దూత్మ తదూ వయిలా 
సం విపాశమంర్నీం సుధిగా మగన్న! 
వత్స వివ మాతరా సందపొడ 
సమానం దూని మనం ౦చిరిస్థి! 
ఊనావరిం౦ం పరుంనా ఓన్నివానా 
అను యోనిం దేవకృతం చరస్తః 
నవరవే ప్రణవః సర్గ తక్తః 
కిం యం ర్చిపో నద్మొ జోహావీతి॥ 

స్త 


ముం 36 
ఈ బుక్కులకు కావ్య తీర్ధ శ్రీ నేమాని వేంకట నరసింహ 
శాస్తి గారి ఆంధ్రానువాదము. 


ర్‌ 
ఆం 


యిగ్వేదం 


మంటు రాభవియఎక్త్ర మాన్ళ బారులు! 

వోల సర్వతః ప్రవహించు సరస నదులు 
గోద్వయం౦బో జన గూర్యుచు శుభముల 

వెలు గుచు నంతబ మెల(గ నదులు 
వత్స లేహనమును వాంఛించి పరుగిడ 

ధను ద్వయము మాట్కిం దిరుగు నదులు 
తటీనులవలె సమంద్రాభిముఖంబుగా 

గమన౦౬ం సేయాంగ6 గలు6 గ నదులు. 
ఘన శడంద్ర వివాశాఖ్యు లనెడు నదులు 
పర్వతమంనందు జనియి౦చు పరమ సింధం 
సంగమంబును గాంక్షించి చనెడు నదులు 
శక్రుని ప్రేరణంబున సాగు చుండు. 


మీలో నొక్కరితో నొక 

రాలోల జలంబు లొప్ప నైక్యమంఎ మహా 
స్ఫూల నదులార! భ్రములన్‌ 

గూలంకషగ మనులగుచు. గూర్తురు శోభన్‌ 


మాతృ సమాన శతద్రువు 

పూత విపాశాఖ్య నదిని బొందెదము నదీ 
(శోతస్సులు వత్సమునకు6 

బ్రతములగు గోద్వయంబు విధమున. జనెడున. 
వీరా! సృాతులమగు చుం, 

జేరు చునున్నాము దివ్య సిదపదము నీ 

మోరీ! మమ్మేల[ బలుచుచుంటివో! చెపుమూ! 





పుష్కర ప్రత్యేక సంచిక 


16 


గంగానదీ తీరమున దానము చేయుటవలన మానవుడు 
పరిపూతాత్ముడగును. 





మల్పళ్న దారుని స్థాత 
బుగ్వేదం 6 మం.45 సూ. 31బు. 


సరస్వతి వెందలగు ప్రఖ్యాతములైన పుణ్య నదీ 
తీరములందు యజ్ఞాది వైదిక కర్మలను ఆచరించుట చాలా 
మంచిది. 


బుగ్వేదం 8మం.72సూ. 6 బు. 


సరస్వతీ నది శ్రేష్టమైన తల్లిగా సంబోధింపబడినది. 
“అంబితవే దేవతగా" కూడి (బు.వే. 24119 
సంబోధింపబడినది. 


కొన్ని ప్రదేశములలో పావన శక్తి కలదను భావము 
వేదములలో కన్సట్టు చున్నది. నదిలో క కొన్ని పవిత్ర స్థలము 
లుండును. అవి మిగిలిన నదీ ప్రదేశవుల కంటె ఎట్లు 
పవిత్రములో అక్కడ స్నానము చేయువారు సాటివారిలో 
గొప్పవాడగుచున్నాడు. 


తైత్తిరీయ సంహిత 


అనేక విధములైన నదులు బుగ్వేదమున చేతన ధర్మా 
రోపణముచేత దేవతలుగా ప్రస్తావింపబడినవి. ఒక సూక్తమున 
(10-75) సింధునది, మరియొక చోట (33 స్వసృరూప 











ములగు విపాట్‌ శుతుద్రులును వర్ణింపబడినవి. అందు 
సరస్వతి సర్వోత్తమయగునదీ దేవత. దీనియందు ఇతర 
నదులందులకంటె చేతన ధర్మారోపణము హెచ్చు. నదీ దేవతగా 
వర్ణింపబడిన సరస్వతి, బ్రాహ్మణములలో వాద్దేవతా పదమును 
పొంది, పురాణాదులలో వాగ్బుద్ధులకు అధిదేవత యాని 
భావింపబడి, చివరికి బ్రహ్మగారికి పట్టమహిషి అయినది. 


సామాన్యముగ బుగ్వేదంలో ఇరువదియైదు నదులు 
నిర్దేశింపబడుచున్నవి. అందు రెండు మూడు తప్ప మిగిలిన 
వన్నియు శాఖోపయుక్తమగు సింధునది యొక్క సంస్థాపన 
వోేషమును అనుసరించియున్నవి. వానియందే ఐదు నదులు 
పంచాపదేశమున ఐదు పాయలుగా ప్రవహించుచు చివరికి 
ఒక్కటియ్టై సింధునదిలో కలియును. వితస్త, అసిర్ని, పరుస్టి 
విపాట్‌, శుతుద్రి అనునవియే ఆ ఐదు నదులు. ఇందు అసిక్ని 
తరువాత 'చంద్రభాగి అని వ్యవహరింపబడినది. 'పరుష్టికి' 
తరువాత “ఇరావతి' అని ఇప్పుడు “రవి అనియు వ్యవహారము. 
సింధు శబ్దము ప్రప్రథమంగా సంస్కృత భాషలో ఆర్యుల నివాస 
భూమికి పశ్చిమమున ఎల్లగా నున్న నదీ మా(త్రమునకు 
వాడబడుచుండెను. తరువాత ఆ శబ్దమునే ప్రాచీనార్యులు 
భారత వర్షవమనకంతకును పేరుగా ఉపలక్షణ విధిని 
వ్యవహరింపసాగిరి. (గ్రీకు లిద్దానినే 'ఇండోస్‌' అను పదమునకు 
బదులుగా స్వీకరించిరి. సింధునదీ లక్షితమగు “ఇండొోస్‌' అను 
శబ్దవేఎ 'ఇండియా' అను పేరొందుటకు హేతువైంది. 
అర్వాచీనుంలగు పాఠరసీకులు వూ(త్రవల సింధునదీ 
పరసరాత్మకవుగు వింధ్య హిమాచల వుధ్య భాగమును 
“హందూస్టాన' మని వ్యవహరించిరి. మనం దైనందిక శ్రౌత- 
స్మార్హాది నిత్య కర్మలలోని కలశారాధనంలో నదులపేర్లను 
స్మరిస్తాం-- 








సంస్కృత కావ్యాలలో గోదావరి 


మహాకావ్యమైన వాల్మీకి రామాయణంలో ప్రస్తావన 
అరణ్యకాండలో వస్తుంది. రాముడు అగస్తుణ్ణి “మేము 
ఆశ్రమం నిర్మించుకొని సుఖంగా నివసించడానికి అనువైన 
సోదకమైన ప్రదేశాన్ని చెప్పండి” అని అడగ్గా, ఆయన 
రాముడితో “గోదావరీ తీరంలో పంచవటిలో నివసించండి” అని 
చెపుతాడు, గోదావరీ తీరంలో సీత క్రీడించగలదనీ, అక్కడ 
వమూలములూ, ఫలాలూ సమృద్ధిగా లభిస్తాయనీ, అనేక 
విధాలంిన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగు 


తుంటాయునీ, జనసంచారం లేక పుణ్యవెై, రవ్యువై 


ఉంటుందనీ అంటాడు అగస్త్యుడు. రావడం 
సీతాలక్ష్మణులతో పంచవటికి వెళ్ళి, అక్కడ లక్ష్మణ నిర్మితమైన 
ఒక పర్ణశాలలో నివసిస్తాడు. 

ఒకనాడు తెల్లవారుజావుున రాముడు రవ్యుమైన 
గోదావరీ నదికి సీతాలక్ష్మణయులతో స్నానార్ధం వెడతాడు. సీతారామ 
లక్ష్మణులు గోదావరిలో సుస్నాతులై తజ్జ్ఞలాలతో పితృతర్చణం, 
దేనతాతర్పణం చేసి, ఉదయించిన సూర్యుణ్లీ, ఇతర 
దేవతలనూ ఏకాగ్ర చిత్తంతో స్తుతిస్తారు. (కృతాభిషేకః స 
రరాజరామః సీతాద్వితీయ: సహలక్ష్మణేన, కృతాభీషేకో గిరిరాచ 
పుత్రా రుద్రః సనన్లీ భగవానివేశః) సీతాలక్ష్మణ సమేతుడై 
స్నానంచేసిన రాముడు పార్వతీ దేవితో స్నానంచేసి నందికేశ్వర 
సహితుడ్డైన భగవంతుడు రుద్రుడిలా ప్రకాశించాడు. 
స్నానానంతరం వారు గోదావరీ తీరం నుంచి తమ ఆశ్రమానికి 
వెళ్ళారు. 

రావణ వధానంతరం రాముడు సపరివారుడై పుష్పక 
వివూనంలో అయోధ్యకు తిరిగివస్తూ తావు అరణ్యవాస 
సమయంలో తిరిగిన ప్రదేశాల నన్నింటినీ గురుతిస్తూ సీతకు 
చూపిస్తాడు. ఆ విధంగా గోదావరిని రూడా సీతకు చూపుతూ - 
ఇదే శుభయూ, రమ్యయూ ప్రసన్న సలిలయూ అయిన 
గోదావరి చూడు” అంటాడు. (ఏషా గోదావరీ రమ్యా ప్రసన్న 
సలిలా శుభా). ఇదీ వాల్మీకి రామాయణంలో గోదావరీ ప్రస్తావం. 


శ్రీకంఠ పదలాంఛన మహాకవి భవభూతి విరచితమైన 
ఉత్తర రామచరిత నాటకంలో గోదావరి ప్రస్తావన విశేషంగా 
ఉంది. అందులో గోదావరి కేవల జడస్వరూపిణి అయిన నదిగా 
గాక స్త్రీ రూప ధారిణిగా చిత్రించబడింది. 


మురళానది తమసానదితో -- సీతకు సంభవించిన కష్ట 
వినిపాతం వల్ల ఏర్పడిన కరుణరసం రాముడి గంభీరమైన 
హృదయంలో నిండి కాగి పుటపాళ ప్రతీకాశంగా 
తయారయిందనీ, అంచేత రాముడు చిక్కి శల్యమైనాడనీ, 
అతడు సేవా పాతివ్రత్య పరీక్షకైన అగ్ని పరీక్షానంతరం లంక 


పుష్యర ప్రత్యక సంచిక 


-డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయ రావు 
నుండి అయోధ్యకు తిరుగు ప్రయాణంలో తాము అరణ్య 
వాసకాలంలో పంచవటీ వనంలో సీతా సహవాస సాక్షి భూతాలెన 
ఆయా ప్రదేశాలను తప్పక చూస్తాడనీ, ఎంతటి గంభీరుద్దేనా 
అనర్థ పరంపరలు అడుగడుగునా అతడికి కలుగు తాయనీ, 
అందుచే అతడిని కనిపెట్టుకొని యుండవలసినదిగా గోదావరితో 
చెప్పటానికి తాను అరుంధతి చేత నియుక్ష్తురాలయినట్లు 
చెపుతుంది. 

అది కారణంగా మురళానది గోదావరితో “ఓ తల్లీ! నీవు 
అ(ప్రవుత్తురాలివై ఉండి రాముణ్ణి నీ అలల గాలులచేత 
ఎగయు వలితుంపురులతోనూ, తమ్మిపూల కమ్మతావులతోనూ, 
చల్లని గాలులతోనూ సేద దీర్చు” అని కోరుతుంది. 
వీచీదాతై శృకరక్షోద శీతై 
రాకర్షద్శిః పద్మకింజల్కగంధాన్‌, 
మోహేమోహే రాచుధదస్య జీవం 
స్వైరం స్రైరం ప్రషత్రె స్టర్వయతి 
సీత్రారావులు ఒకరికొకరు తెలియకయే గోదావరీ 
తీరంలో విహరిస్తూ తాము ఇదివరలో చూచిన బహ గిరిగుహా 
నిరిరురములు గల ప్రదేశాలను మళ్ళీ చూస్తూ ఆ అను 
భూతుల్ని నెమరు వేసుకుంటారు. 


మురారి కృతమైన అనర్ధ రాఘవ నాటకంలో గోదావరీ 
ప్రస్తావం ఉంది. శ్రీరాముడు సీతా పాతివ్రత్య నిరూపకమైన అగ్ని 
పరీక్ష అయిన పిమ్మట సీతతోను, లక్ష్మణుడితోను, "తక్కిన 
సుగ్రీవాంజనేయాదులైన వానరులతోను, విభీషణుడితోను 
అయోధ్యకు పుష్పకవిమానంలో తిరిగివస్తూ మార్గమధ్యంలో 
తామిదివరకు నివసించిన గోదావరీ పరిసర ప్రదేశాలను 
చూస్తాడు. గోదావరిని చూడగానే రాముడు సీతతో గోదావరికి 
నమస్కరించు అంటాడు. 


అప్పుడు జరిగిన ఒక శృంగార సంఘటను రాముడు 
సీతకు గుర్తుచేస్తూ ఆమెతో ఇలా అంటాడు. 


“సీతా! ఈ గోదావరి తిన్నెలపై నున్న ప్రియంగులతా 
కుంజాలలో నేను వోోదుగు వెచుగలు దండగా (గ్రుచ్చి 
నఖక్షతముల నోర్వలేని స్తనాలు గల నీ వక్షస్థలాన్ని అలంకరించి 
పకపకా నవ్వాను. ఇది నేను నీయెడ చేసిన పెద్ద అపరాధం. 
ఎంచేతంటె అరణ్యవాస కాలంలో కన్యావ్రతాన్ని నియతంగా 
పాటిస్తూన్న నీకు వ్రతభంగం చేశాను” మోదుగు మొగ్గలు 
అచ్చంగా నఖక్షతాల వలనే ఉంటాయి. “అలా అపరాధంచేసిన 
నాపైనీకు కోపం వచ్చింది. అయినా నిజంగా వ్రతభంగం కాలేదు 
కనుక నీ ముఖం సస్మితం అయింది”. 


విమానం ముందుకు పరి[క్రమించింది. విభీషణుడు 
రాముడితో (దేవ, ప్రణమ్యతా మయ మాంన్హ విషయా లక్ష్య్యాః 
సప్తగోదావరీ హార కలా పైకనాయకో భగవాన్‌ భీమేశ్వరః) “ప్రభూ! 
ఇతడే భగవంతుడైన భీమేశ్వరుడు. ఆంధ్రదేశ లక్ష్మికి సప్త 
గోదావరి హారభూషణానికి ఏకనాయకుడైన ఈ భగవంతుడికి 
నమస్కరించు” అంటాడు. 


ఈ భీమేశ్వరుడు నృత్యారంభ సమయంలో ఆరభటీ 
వృత్తి నాశ్రయించాడు. ఆ వేగోద్ధతికి భయపడిందా అన్నట్లు 
పార్వతీదేవి శరీరార్థ భాగంలోంచి జారుకుంది. ఏకపాదశేషంతో 
భయంకరమైన శరీరపు సగ భాగంతో శివుడట్లే తాండవం 
చేస్తుంటాడు. వాసుకి కంకాళాలతో పాటు మరికొన్ని ఎముకల్నీ 
పాముల్నీ అలంకరించుకున్న యీశ్వరుడు యుగాంత కర్మ 
కారకుడై విరాజిల్లుతున్నాడు. 


విభీషణుడి మాటలు విని రాముడు కృతాంజలియ్నై 
ఇలా అంటాడు. 


“నాట్యాంగంగా శివుడు గిరగిరా తిరగనారంభించాడు. 
పార్వతి భయిపడి జారిపోంయింది. ఆ లోటును 
పూరించుకోవడానికి శివుడు తన తాండవాన్ని ఆపాడు, కానీ 
అప్పటిదాకా గిరగిరా తిరుగుతున్న కళ్ళతో గిరిగిరా తిరుగు 
తున్న దిక్కుల్ని చూస్తూన్న వాసుకి ప్రభృతులకు మాత్రం శివుడు 
నాట్యాన్ని ఆపినట్లు నమ్మకం కలగలేదు. వాటికి ఇంకా కళ్ళు 
దిక్కులూ తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. అట్టి ఆ పరమేశ్వరుడు 
భీమేశ్వరుడికి నమస్కారం”. ఈ విధంగా మురారి తన అనర్హ 
రాఘవ నాటకంలో గోదావరీ తీరంలో సీతా రావఎటల 
ప్రణయాన్నీ, సప్తగోదావర భీమేశ్వరుణ్ణీ వర్ణిస్తాడు. 

ఇక శ్లేష యువుక చక్రవర్తి వేంకటాధ్వరి వుహాకవి 
విరచితవెళైన విశ్వగంణా దర్శ చంపువృులో గంగా 
యుమునాదులైైన నదుల నెన్నిటినో వర్ణించినాడు. కాని 
గోదావరిని వర్ణింపలేదు. అయితే గోదావరీ తీరవాసులైన 
(బ్రాహ్మణుల అతి శివపూజా లోలుపతను ఇలా వర్ణించాడు. 


“గోదావరీ తీర బ్రాహ్మణులు తన్నదీ విమల జలాలలో 
అవగాహన౦ చేసి స్టైళతే శివలింగాలను నిర్మించి 
మిత్రివాక్షతలతోనూ, పుష్పాలతోనూ, బిల్వపత్రాలతోనూ భక్తితో 
అర్చిస్తారు”. 

గోదావరీ విమలతీర్ధ కృతావగాహాః 

విజ్లేషు సైకతమయేషు శివం విభావ్య, 

భక్తా తిలాక్షత సుమై రపి బజల్వపత్రై 

రర్పా మిహావనిసుదాః పరికుర్వతే2_మీ. 





ప్రశస్తి 


క్రీ.శ. 1369 - భాస్కర భవదూర మహీపతి (బుక్కరాయని 
కుమారుడు) పోరుమామిక్ళ చెయువు నిర్మాణం చేయించినప్పడు 
వేయించిన శాసనములోని శ్లోకాలు. కవి లింగయమాచనార్య, 
అపోవా ఇదగ్‌౦ సర్వమిత్యామ్నాయు ప్రమాణత:ః 
జలాదేవాన్న సంభూతః అన్నం బహ్మేతి చ (శ్రుతిః 
అంతా నీరే అనడానికి వేదాలే సాక్ష్యం. నీటినుంచి అన్నం 
సృష్టింపబడుతుంది. అన్నం పరబ్రహ్మము అని వేదాలు 
చెబుతున్నాయి. 
చరాచర జగద్బీజం జలమేవ న సంశయః 
కింపునర్చహునోక్తేన జలాధిక్యం వదామ్యహమ్‌ 
చరాచర జగత్తునకు హేతువు నీరే అనడంలో సందేహం లేదు. 
పలు మాటలు ఎందుకు? నేను నీటి గొప్పతనాన్ని చెబుతాను. 


గంగాధరో హరస్సోపి విష్టురంభోధి మందిరః 

బ్రహ్మాజలజ సంధూతః తస్మాత్‌ సర్వాధికం జలం 
ఈశ్వరుడు గంగను స్వతః ధర్శించాడు. విష్ణువు సాగరంలోనే 
ఇంటిని చేసుకున్నాడు. నీటిలో పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు 
జన్మించాడు. అందువలన నీరు అన్నిటికంటే గొప్పది. 

ప్రపా కూపశ్చ వాపీ చ కుల్యా పద్మాకరస్తథా 

ఉత్తరోత్తరతః తేషాం కోటి కోట్యధికం ఫలం. 
చలివేంద్రం, చేదే బావి, దిగుడు బావి, కాలువ, చెరువు - 
వీటిలో క్రమంగా ఒకదాని నిర్మాణం కంటే మరొకదాని నిర్మాణం 
కోటిరెట్లు అధిక ఫలాన్నిస్తుంది. 

చరాచర జగద్రాక్షా యత్తటాకాంబునా భువి 

తస్య పుణ్యఫలం వక్తుమశక్తః కమలాసనః. 
చరాచర లోకాన్ని రక్షించేది చెరువు నీరే కాబట్టి అటువంటి 
తటాక నిర్మాణం వల్ల లభించే పుణ్యఫలాన్ని కమలాసనుడు 
కూడ వర్ణించలేడు. 


కాహాళరాిహం = థడాడ 


వాల్మీకి గిల సంభూతా రావమిసాగర గామినీ, 
అునాతి భువనంపుణ్యం రామాయణ మహానది! 


అని రామాయణాన్ని నదీవిశేషంతో పోల్చే “చాటు శ్లోకం' ఇది. 
మహానదీ! అని కాక ప్రత్యేకించి గంగతో పోలుస్తూ మరొక శ్లోకం 
కూడా వ్యాప్తిలో ఉంది. 

వాళ్ళకి గీరి సంభూతా రామాంభోనిధి సంగతా, 

శ్రీమద్రామాయాణీ గంగా పునాతు భువనత్రయామ. 
పుణ్యనదులతో పురిడించునట్లుగా కవులచే కొనియాడబడే 
ఈ రామాయణ కావ్యంలో నదుల ప్రస్తావన పలుతావుల్లో 
కనిపిస్తుంది. 

రామాయణ కావ్యగాథకు కార్యక్షేత్రమైన అయోధ్యా 
నగరం సరయూనదీ తీరంలో ఉంది. ఈ నదీ తీరంలో సీత దశ 
రథేశ్వరుని కోడలిగా అత్తింట కాపురం నెజిపింది. 


గుహుని నావమీద శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై 
గంగానదిని దాటాడు, గర్భవతి, పుత్రవతి అయిన సీత గంగా 
తీరంలో తన వనవాసాన్ని గడుపుతుంది. ఈ సందర్భంలో సీత్ర 
గంగాతీరంలో ఒంటరిగా, భర్తతోడు లేక గడిపింది. 


ఇక గోదావరీ తీరంలో అలాకాదు. ఒక పుష్కర కాలంపై 
గా సీతారాములు అన్యోన్యంగా కలిసిమెలసి గోదావరీ నదీ 
తీరంలో ఉన్నారు. గోదావరిలో స్నానపానాదులు భర్తతో కలిసి 
సీత ఆనందంగా చేసింది. గోదావరి నుండి సీతాదేవి స్వయం 
పర్ణశాలకు నీరు తెచ్చినట్టు వాల్మీకి వర్ణన. నాటి జన పదాల్లోని, 
నేటి తెలుగు దేశభాగంలోని పెద్దనదుల్లో గోదావరి గొప్పది. 
బమ్మెర పోతన భాగవతంలో దండకారణ్యాన్ని వర్ణిస్తూ “గౌత 
మీ వాఃకణ పర్యటన ప్రభూతసాద్గుణ్యము '' అంటాడు. పద్మ 
పురాణంలో శ్రీ రామాష్టోత్తర శతనామాల్లో శ్రీరాముడు - “దం 
డకారణ్య పుణ్యకృత్‌' అని పేర్కొనబడింది. 

సీత్రారాములు ఆదిలో సరయూ నదీ తీర వాసులు. 
ఆమీద గుహుని నావమీద గంగానదిని దాటి వచ్చారు. ఆ తరు 
వాత యమునానదిని తరించారు. ఆ పిమ్మట చిత్రకూట పర్వత 
సమీపంలో ఉన్న మాల్యవతీ నది, మందాకినీ నదీ తీరాల్లో బహ 
వారాలు గడపి ఆయా నదీ జలాలను - స్నానపానాదులకు, 
విహారాది వినోదాలకు వినియోగించుకున్నారు. అ మందాకినీ 
నదినే సరయూనదిగా సంభావించుకోమని రాముడు సీతను. 
సమాశ్వసిస్తాడు. ఆమీద గోదావరి నదిని చేరేలోపల మరికొన్ని 
నదుల పావన సలిల ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించి గోదా 
వరీ తీరానికి చేరుకుంటారు. 


గోదావరీ నదీతీరాన ఆ పుణ్యదంపతుల జీవనం ఎంత 
మనోహరంగా సాగిందో వాల్మీకి పదే పదే వర్ణిస్తాడు. సీతాదేవికి 


పుష్కర ప్రత్యేక సంచిక 20 


డౌ॥ కోలవెన్ను మలయనవాసిని 

గోదావరి అంటే ఎంతో ప్రియమైనదని నొక్కి నొక్కి చెప్పాడు. 
సీత తన కష్టాలు తల్లీ గోదావరీ! అని ఆమెకు విన్నవించుకున్న 
ఘట్టాలున్నాయి. సీతాదేవికి గోదావరికి గల అన్యోన్యతను అటు 
వాల్మీకి, ఇటు ఆంధ్ర రామాయణకర్తలూ కూడా ఉదాత్త రసా 
న్వితంగా వర్ణించారు. గోదావరీ నదికి సీత్రారామలక్ష్మణులతోగల 
సంబంధ బాంధవ్యాలను వ్యక్తీకరించడానికి చేసిన చిన్న 
ప్రయత్నమే ఈ వ్యాసం. 

రామాయణంలో మొదటిసారిగా అరణ్యకాండలో గోదా 
వరి ప్రస్తావన వస్తుంది. గోదావరి దర్శనం ఇస్తుంది. సీతారామ 
లక్ష్మణులు చిత్రకూటంనుండి బయలుదేరి అగస్త్యాశ్రమానికి 
వస్తారు. తమకు నివాసానికి ఏదయినా ఉత్తమమైన ప్రదేశాన్ని 
సూచించమని అభ్యర్థిస్తారు. అప్పుడు అగస్త్యుడు, “రామా! ఇక్క 
డకు సమీపంలో పంచవటి అనే రచ్యువైన ప్రదేశం 
ఉంది. సీత ఆ ప్రదేశాన్ని చూసి చాలా ఆనందిస్తుంది. చాలా 
ప్రశంసింపదగిన దేశమది. ఆ పంచవటీ ప్రాంతం ప్రక్కనే 
గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కందవతూల ఫలాలు 
సమృద్దిగా లభిస్తాయి. నానా జాతి పక్ష్తులతో'ఆ ప్రదేశం 
కోలాహలంగా ఉంటుంది” అని చెప్తాడు. ఆ విధంగా అగస్త్యు 
ని సూచనమేరకు శ్రీరాముడు వనవాస కాలంలో గోదావరీ తీర 
వాసుడు కావడానికి ఉద్యుక్తు డయ్యాడు. 


గోదావర్యా సమీపే చ మైధిలీతత్రరంస్యతే 
ప్రాద్యమూల ఫలన్చ్రైవ నానా ద్విజగణాయచబత: 


అగస్త్యుని దగ్గర వీడ్కోలు తీసుకుని ప్రయాణం 
సాగించిన సీతారామలక్ష్మణులు పంచవటిని చేరుకున్నారు. 
మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటున్నారు ఆశ్రమం నిర్మించు 
కోవడానికి. ఒక ప్రదేశం చూసి రాముడు ఆశ్రమనిర్మాణానికి 
ఇది తగిన ప్రదేశమని నిర్ణయించాడు. ఆ సందర్భంలో 
రాముడు- 


ఇయం గోదావరీ రమ్యా పుష్టితై స్తరుభిర్వృతా 
హంస కారండ వాకీర్ణా చక్రవాకోప శోభితా 
నా౭తి దూరే న చాసన్నే మృగ యూధనిపీడితాః 


15-113 


అంటాడు. ఆ నదిని చూడగానే రాముని అనుభూతి ఇది. ఇదే 
రమ్యమైన గోదావరీనది. ఒడ్డునే విరగపూచిన చెట్లతో నిండి 
ఉంది. హంసలు, కారండవాలు చకక్రవాకాలు వంటి జల పక్షు 
లతో శోభిస్తోంది. ఆనది మనకు మరీ దూరంగానూ లేదు. మరీ 
దగ్గరగానూ లేదు. ఈ ప్రదేశంలో లేళ్ళు మందలు మందలు 
గా నిర్భయంగా తిరుగుతున్నాయి - అంటూ వివరిస్తాడు. గోదా 


1320 


వరీ నది నాతిదూరము నాతి సమీపము లేక పోవడం పర్ణశాల 
నిర్మించుకోవడానికి ఒక కారణంగా రాముడు తన అభిప్రాయాన్ని 
వివరిస్తాడు ఈ సందర్భంలో. అన్నగారి అనుజ్ఞమేరకు పర్ణశాల 
నిర్మాణం శీఘ్రంగా పూర్తి చేసాడు లక్ష్మణుడు. ఆ పని పూర్తి 
కాగానే లక్ష్మణుడు చేసిన మొదటి కార్యక్రమం - గోదావరి 
నదికి వెళ్ళి స్నానం ఆచరించడం. 

స గత్వా లక్ష్మణ ్యశృీమాన్నదీం గోదావరీం తదా 


స్నాత్వా పద్మాని దాదాయి సఫలః పునరాగత;ః 15-24 


అప్పుడు అంటే, ఆశ్రమ నిర్మాణం పూర్తి కాగానే లక్ష్మణుడు 
గోదావరి నదికి వెళ్ళి స్నానము చేసి తామరపూలను, కొన్నిఫల 
ములను తెచ్చెను. 


శ్రీరామునకు సీతాలక్ష్మయిలతో కలిసి ఉన్నా భరతశత్రు 
ఘ్నులు దగ్గరలేరే అనే దుఃఖం మనస్సులో ఇబ్బందిగానే ఉంది. 
అందుకే భరత శత్రుఘ్పులతో కలిసి పూర్ణమైన'సుఖాన్ని ఎప్పు 
డు అనుభవిస్తానో కదా అని బాధపడుతూ గోదావరీ నదిని సమీ 


లి 


య 
మం 





కృతాభిషేకస్నరరాజరాదుస్స్‌తాద్వతీయుస్త; హాలక్ష్మణేన 
కృతాఖషేకో గీరిరాజపుత్రారుద్రస్సనందీ భగవావివేశః 
1644243 

సహసీత సహానుజంగా రాముడు గోదావరిలో స్నానంచేసాడు. 
భక్తితో దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించారు. 
ఉదయిస్తున్న సూర్యభగవానునికి నమస్కరించారు. సర్వదేవ 
తలను స్తోత్రం చేసారు. ఆ సమయంలో గోదావరిలో స్నానం 
చేసి సీతతో, లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు - గంగానదిలో 
స్నానం చేసి పార్వతితో నందితో ప్రకాశిస్తున్న శివునిలా ఉన్నాడం 
టాడు వాల్మీకి. ఈ శ్లోకం హరి హరాద్ద్వెతాన్నే కాదు 
గోదావరి గంగవంటి పవిత్రమైన నది అనే విషయాన్ని కూడా 
ధ్వనింప చేస్తోంది. 

మాయలేడిగా ప్రవేశించిన మారీచుణ్ణి తరిమి కొట్టాడు 
బహుదూరంగా రాముడు. ఆ దెబ్బకి ప్రాణాలు కడగట్టగా 'హా 
సీత్రా హా లక్ష్మణా!” అని రాముని కంఠస్వరాన్ని అనుకరిస్తూ 
కేకలు పెట్టాడు మారీచుడు. ఆ కేకలకు భయపడిన సీత లక్ష్మణు 
జ్హీ అన్నకు ఏమీ ఆపద వచ్చిందో? త్వరగా వెళ్ళమని తొందర 
చేస్తుంది. లక్ష్మణుడు అది రాక్షసమాయేననీ, రామునికి ఏ 
ఆపదా రాలేదనీ, తాను సీతను ఒంటరిగా వదలి వెళ్లలేననీ 
సమాధానం ఇస్తాడు. సీత మళ్ళీ కంగారుగా లక్ష్మణుణ్ణి త్వరగా 
వెళ్ళమనీ, వెళ్ళకపోవడానికి లక్ష్మణుని దుర్భుద్ధి కారణమనీ. 
నిందిస్తుంది. చివరిగా “నేను నీకు దక్కుతాననుకుంటున్నా 


వేమో! -రాముడు లేకపోతే గోదావరిలో దూకేస్తాను' అంటుంది 
సీతాసాధ్వి. 

'గోదావరీం ప్రవక్ష్యామి దవినారాచాణ దక్షణ విస్త పవ 
ఈ విధంగా మానరక్షణకు గోదావరిని సమాశ్రయిస్తానంటుంది 
సీత. అంతేకాదు- 

రావణాసురుడు తనను అపహరించుకు పోతూ 
ఉంటే సీత గోదావరికి వందనాలర్పిస్తూ తన విషయం, రావ 
ణుని సంగతీ రామునికి చెప్పమని అర్ధిస్తుంది. 


హంసకారండదాకీర్ణాం వందే గోదావిరీం నదిం 





రర 


క్షీపం రామాయాశం సత్వం సీతాం బారతి రావణ; 
సీతాన్వేషణ సందర్భంలో రాముడు-సీతకు గోదావరి 
చాలా ప్రియమైనది. ఆ నదికి గాని వెళ్లిందా. అయినా నేను 
లేకుండా ఒంటరిగా వెళ్ళదే అనుకుంటాడు. అంటే సీతకు 
గోదావరీ తీరాన రామునితో కలిసి విహరించడమే ఇష్టమన్న 
మాట. 
గోదావరీయిం సరితాం వరిష్టాప్రయా ప్రయా యూ మదు నిత్ళకా 
అప్యత్రగచ్చదితి చింతయామి నైకాకిని యాతిహాసాకదాచితం 


గోదావరీ నది నదులలో శ్రేష్టమైనదని శ్రీరాముడే స్వయంగా 
చెప్పిన సందర్భమిది. 

సీత గోదావరికి నీటికోసం వెళ్ళిందేమో? తామరపూలకో 
సం వెళ్ళిందేమో అని ముందు లక్ష్మణుడు ఆమీద స్వయంగా 
రాముడు వెళ్ళి గోదావరి నదీ సమీపంలో వెదుకుతారు. సీత 
కనిపించకపోగా సీత ఏది? అని రాముడు గోదావరిని ప్రల్చిస్తా 
డు. గోదావరి బదులు చెప్పలేదు. బదులు చెప్పమని వనదేవ 
తలు కూడా గోదావరిని ప్రోత్సహిస్తాయి. అయినా దురాత్ముడు 
గ్రూరకర్ముడు అయిన రావణునికి భయపడి గోదావరి - "కిం 
చిన్న ప్రతిభాషతే' అంటాడు వాల్మీకి. “ఏషా గోదావరీ సౌమ్య” 
-సౌమ్యురాలయిన గోదావరి ఏమీ పలకలేకపోయిందట. రావ 
ణుని దౌష్ట్యానికి చరాచర జగత్తు గజగజ లాడిపోయేదన్న మాట. 
మారు మాట పలకక, మాట సాయం చేయక సాగిపోతున్న గోదా 
వరీ నదీ జలాల్లోనే జటాయువుకు తర్పణాలు వదిలి ముందు 
కు సాగిపోతారు రామలక్ష్మణులు సీతాన్వేషణతత్పరులై. 


మళ్ళీ గోదావరి ప్రసక్తి వాల్మీకి రామాయణంలో రావణ 
వధానంతరం శ్రీరాముడు విజయలక్ష్మీయుతుడై సీతాలక్ష్మణ 
సహితుడై పుష్పక వివూనంలో అయోధ్యానగరికి వెళ్ళే 
సందర్భంలో వస్తుంది. సీతాన్వేషణ సమయంలో తాను చూసి 
న ప్రదేశాల నన్నిటినీ సీతకు చూపిస్తూ దండకారణ్య సమీపంలో 
గోదావరిని కూడా చూపిస్తూ ఆ నదీ రమ్యతను ప్రస్తావిస్తాడు. 

ఏషా గోదావరీ రమ్యా ప్రసన్న సలిలా శివా 

అగస్త్యృస్యా (ఈమె హ్యేష దృశ్యతే పశ్య మైధిలి. 


మాతళ్లి గోదావరి 


గోదావరి రమ్యమై ప్రసన్న సలిలయై ఉంది చూడు మైథిలీ 
అంటాడు. వాల్మీకి రామాయణాన్ని బట్టి చూస్తేరాముడు గోదా 
వరిని చూడడం ఇది కడసారి. 


పంచవటిలో గోదావరిని మొట్టమొదటగా చూసినప్పుడు 
రాముడు - ఇయం గోదావరీ రమ్యా! అంటాడు. చివరిసారి 
కూడా ఏషా గోదావరీ రమ్యా! అంటాడు. ఎన్నో నదులను చూచిన 
నదీ తీరాలలో వసించిన శ్రీరాముడు గోదావరీ నదిని మనసారా 
“గోదావరీ రమ్యా!' అని సంభావించడం గోదావరి వరిష్టతకు నిద 
రృనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో 
అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. 


ఇక భవభూతి తన “ఉత్తరరామ చరిత్ర' నాటకంలో ఉత్తర 
రామకథా ఘట్టాన్ని కూడా గోదావరీ తీరంలో నడిపించాడు. ఇది 
భవభూతి ఆంధ్రుడు కావడంవల్ల ఆంధ్రాభిమానంతో చేసిన 
పని అనుకునే అవకాశం లేక పోలేదు. 


రామాయణాన్ని వాడుక భాషలోకి వచన కావ్యంగా తెని 
గించిన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అరణ్యకాండ పీఠికలో 
వ్రాసిన వాక్యాలు ఈ సందర్భంలో స్మరింపతగినవి. 


“మన గోదావరీ మధురజలాలు సీతారామలక్ష్మణ స్నాన 
పుణ్యాలు, రాముడనేక నదులు చూసాడు. స్వయంగా ఒక 
నది వొడ్డునే పుట్టి పెరిగి వ్యవహరించాడు కూడా! కానీ మన 
గోదావరి వంటిది మాత్రం మరొకటి కనబడ లేదతనికి.”” 

ఈ సూక్ష్మాన్ని గమనించిన భవభూతి అవాల్మీక కల్పనకు 
వెనుకాడక తన నాటక కథకు గోదావరీ తీరప్రదేశం రంగస్థలం 
చేసాడు. గోదావరీ నదిని భగవతీ! అని సంబోధిస్తాడు రాముడు. 
తాను సీతాసతితో కలిసి మెలిసి జీవించిన సంగతుల్ని గోదావరి 
కానన ప్రదేశాల్ని తలపోసుకుంటాడు పదే పదే. 

ఎచటి మృగములు, చెట్లు నా కిష్టబంధు 

లందు6€ దడ వువసించితి నింతిగూండి 

యివ్వియే యవి, పలు సెలయేళ్ల గుహల 

బరుగు గోదావరీ ప్రాంత గిరితటములు, 

అనుకొంటాడు. 


అంతేకాదు - “తలతె? గోదావరీ తీరములను నీవు నేను నడపిన 
చర్యల నీరజాక్షి! అని సీతను ప్రశ్నిస్తాడు భావనలో. 'దండ 
కారణ్యవాస ప్రియసభఖి'య్రైన సీత పేరిట గోదావరిలో ఒక రేవుకు 
రాముడు సీతాతీర్థమని పేరు పెట్టినట్లు అతని మాటల్లోనే స్పష్టం 
చేస్తాడు. 


భవభూతి నదుల్నితన నాటకంలో పాత్రల్ని చేసాడు. ఆ 
వరవడిలో మరికొన్ని సంస్కృత నాటకాలు పుట్టాయి. ఈ 
సందర్భంలో శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి మాటలు 
విన దగ్గవి. 





పుష్యర ప్రత్యేక సంచిక 


22 


“ఉత్తర రామచరిత్రలో సీత గోదావరి నుండి లేచి వచ్చిన 
తీరు అపూర్వ కల్పన. వాల్మీకి తిప్పని దక్షిణారణ్య మార్గముల 
నిందలి రాముడు తిరుగుట. ....అతడు చూపని గోదావరీ 
తీరగిరి కాననాది విశేషములెన్నో చూచుట... ప్రస్రవణాద్రి మీద 
తవుయునికి జ్ఞాపక చేయుచు రాముడు సీతతో నన్న 
మాటలు...” అని వ్రాసారు. ఆంధ్రదేశము - ఆంధ్రదేశంలో 
ప్రవహించే నదులమీద ఆనాటి కవుల మమకార మట్టిది. 


రామాయణానువాదకులైన పెక్కురు ఆంధ్ర కవులు 
కూడా ఇట్టి ఆంధ్రాభిమానంతోనే వ్యవహరించారని చెప్పాలి. 
నన్నయ్యభట్టు భారతంలో మూలంలో లేకపోయినా అర్జునుని 
తీర్థయాత్రా సందర్భంలో - “దక్షిణ గంగ నా తద్దయు నొప్పు 
- గోదావరిని ప్రవేశపెట్టాడు. ఆదికవి వరవడిని అందుకుని 
చేమకూర వేంకట కవి తన 'విజయవిలాసం”'లో విజయుని 
- “గౌతమీ తటినీ తోయస్నాతుణ్ణి' చేసాడు. 


భారతాంతర్గత రామాయణ రచన నన్నయ చేతిమీదుగా 
సాగిఉంటే గోదావరి ప్రస్తావన ఎంత వంహనీయుంగా 
ప్రదర్శింపబడేదో. ఎజ్జిన “రాముడు దండకారణ్యంబు సొచ్చి 
యందు గోదావరీ తీరంబున నమజి వధు సహితంబుగా గృత 
నివాసుండై యున్నంత' అని మాత్రము పేర్కొన్నాడు. 


రావూయుణాన్ని ఆంధ్రీకరించిన బుద్ద్ధారెడ్సి, 
భాస్కరుడు, పింగళి సూరన, గోపీనాథము వెంకటకవి, 
జనవుంచి శేషాద్రిశర్మ ఆత్మకూరి గోవిందాచార్యులు, 
వావికొలను సుబ్బారావు, విద్వాన్‌ కజ్జీ వేంకట సుబ్బారావు, 
కవిసామ్రాట్‌ విశ్వనాథసత్యనారాయణ గార్ల రచనలో గోదావరి 
ప్రస్తావనను పరామర్శించు కొందాం. 


బుద్ధారెడ్డి రామాయణంలో గోదావరి ప్రస్తావన వలసి 
నంత వరకు చేసాడు. వాల్మీకికి అందని విషయాన్ని ఒకదానిని 
ఇక్కడ ప్రత్యేకంగా వివరించాడు. అయితే అది జంబుకుమార 
వృత్తాంతం పూర్తిగా అమూలకం. జంబు కుమారుడు శూర్చణఖ 
తనయుడు. తన తండ్రిని చంపిన రావణుని జయించాలనే 
కోరికతో ఒక పొదలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఇంద్రుణ్ణి 
గూర్చి. ఆ కొడుకు కోసం శూర్చణఖ రోజూ భోజనం తెచ్చేది. 
ఒకనాడు ఆవెం భోజనం తెచ్చే సవుయానికి లక్ష్మణుడు 
జంబుకుమారుని ఖండించాడు. ఆ సందర్భంలో ఆమె- 


గోదావరీ మహా హ్రాదినీ మీనంబు 
లను వండి తెచ్చితి దనయవర్య! 
గోదావరినదిలోని చేపలు రుచివంతాలని శూర్చణఖ 
ముఖాన బుద్దారెడ్డి తీర్చు. 


అని విలపిస్తుంది. 


భాస్కర రామాయణంలో యథా వాల్మీకంగానే 
“పావనకార గోదావరీదేవి నీ 
వెజి గింప వమ్మ రాజేంద్రుతోడ' 116 ప-2 ఆ 


అని సీత గోదావరిని ప్రార్థిస్తుంది. 


గోపీనాథ రామాయణంలో వెంకటకవి ఈ గోదావరిని 
ప్రత్యేకించి వర్ణించి పులకిస్తాడు. 


అగస్తు్యుడు - “గోదావరీ తీరంబున ఫలవలూల 
ఫలోదకం బైన పంచవటి ప్రాజ్యవయూలఫలంబై'న దని 
పరిచయం చేస్తాడు. ఆ పరిచయంతో పంచవటీ ప్రాంతానికి 
వచ్చిన రాముడు ఆముని మాటలు తలచుకుంటూ గోదావరిని 
మహానదిగా సంభావించి సమ్మానిస్తాడు చంపకమాలలో. 





మ ఊత! బృనణ వహాం పుష్టీత భూమిరుహాబకాండత్చు 
దంనాపమ చక్రవాక ఏకి హంస మరధాక విరాబదూనయ్ను 


లు ంఫచ తరంగ కణదవ గంధదావాల్చూ. 





పంచవటిలో పర్ణశాల నిర్మించుకొని జీవిస్తూ గోదావరిలో 
నిత్య సాన్నం చేసి పునీతులయ్యేవారు. వాల్మీకి హృదయాన్ని 
వెంకటకవి తు.చ. తప్పకుండా ఆవిష్కరించాడు తన రచనలో. 
మ అ గమువంళదాడి ఓటు దందోొక నాట్‌ ప్రభాతవశి నాం 
ఫషేక నిమిత్త మర్ధియ్యై 
సు నది కవార్య గఊిం జనుచుండ వంట నిది 
హాంగర్‌ వోదుటుండి చినయుబ్దుడు లక్షర్రుడన్న కిజ్లనుల్‌. 
సహానుజ, సహసీతాయుక్తుడై శ్రీరాముడు గోదావరికి 
స్నానార్థానికి వెళ్లడం కళ్ళకు కట్టించారు వాల్మీకి, వెంకటకవి 
కూడా. 


తనను రావణుడు హరించుకు పోతూ వుంటే అర్హ 
స్వరంతో సీత - గోదావరిని సంబోధిస్తూ-- 

నిముపుటు తఈరంగమాలా! 

ఒకకచిడ మరాళ చక్రబకసాదన వి 

స్వురిత ఖఘనగొతమీనది 

నరనాటుని తోడ చెప్ప నా తెరగెల్లన, 











అంణ్యు -పికరి 
సీతాన్వేషణ సందర్భంలో రాముడు- 
ఇది బహుంకందరోపల మహీరుహమైన వన౦బు 
నదికి జలార్గ మేగెనో వనంబు నకుం గుసుమార్థ మేగెనో! 
అంటూ డోలాందోళిత మనస్కుడవుతాడు. వెంటనే 
తమ్మునితో-- 
మ.సుదతీ రళ్నము పధ్యముల్‌ గొనుటకై సాం పొందగా గౌతమీ 
నదికిం బోయెనో తక్సరః పులిన సంతానంబులంజుచివ 
చ్చెదవా యన్న నత౦డు పోయి మదిరాక్షింగాన కేతెంచి గ 
ధ్లద కంఠరుండయి యన్న కిట్లనియె సంకాపంబు వాటిల్లగన్‌, 
దేవా! తీర్థవతియైన గోదావరి కింబోయి తత్తీర్ధంబుల 
యందు వెదకి యెందును గాననైతి” అంటాడు. 


ల్ల 


శ్రీ ఆత్మకూరి గోవిందాచార్యులు - *“'శ్రీ గోవింద 
రామాయణం' అనే రామాయణాన్ని రచించారు. పంచవటి 
అనే శీర్షికలో గోదావరీ సౌందర్యాన్ని కమనీయంగా కవి సమయ 
రమ్యంగా వర్థించారు. 


ల 





యచఐం ఉనినాప్ట నిది శుభ 





పద్మాలు - ముఖము, హంసలు - నడకలు, చక్ర 
వాకాలు - స్తనాలు, గైరిక విలాసాలు - పసుపు కుంకమలుగా 
గోదావరీ నది పెద్ద ముత్తైదువుగా సాక్షాత్కరించింది రాముని 
కన్నులకు, మనసుకు కూడా. వెంటనే-- 

ఇడి యాగిస్ప్యుడు డెల్పిన బధిత మంత్‌ 

యిపిని నాకు సీలకు నికు నిష్టమ్రైన 

వగది గిర్ళింపుదూ యొక పర్ణశాల అంటాడు ప్రేమతో, 

గొతది పూతబలముల స్నాతు లైది 


ముచ్వురును రాఘవులు రది మూవ సలి 





అర్పణ వంసంల్‌ అభ్బ, దేవతలకు ఒడలి 


ప్ర 


ల్‌ టి 
నారు సీతలోం బర్జకుటీరముతకు 


గోదావరిలో స్నానం ఎంత పవిత్ర పుణ్యకార్యమో రాముని 
చర్యలో బహిర్గతమైంది. 
గోదావరిలో సీతకు గల సాన్నిత్యమే-- ఆమే 
హంస కారండదందుల నలదుచున్న 
'వ్రధిత గోదావరీ నది వందనంబు 
అ;రపతి సీత నపహరించి యురుగుచుంట 
చెప్పవే రాభుచునకీవు శీట్రముగను. 
అని కోరుకునేలా చేసింది. 
విద్వాన్‌ కట్టి వేంకట సుబ్బారావుగారు నరసన్న పేట 
వాస్తవ్యులు. వారి రచన “శ్రీరఘురావు చరిత్రము” లో 
సీతారాముల జలకేళిని ప్రత్యేకించి వర్ణిస్తారు. 1 
జలకేళి సవరించు చెలువు కాంఠతురు కొంత 
గోదావరీ సరిత్యూలములను. 





వావికొలను సుబ్బారావుగారు - అంధ్ర వాల్మీకి 
రామాయణ రచయిత. ఆయన అగస్త్యుని మాటగా గోదావరి 
రమ్యతనా ష్‌ రమణీయంగా. 





పర్ణశాలలో సీత కానరానపుడు రాముడు ఊహించిన 
భావనలలో సీత పద్మాల కోసం గోదావరికి వచ్చి వుంటుందేమో 
అనేది ప్రధాన మైనదే కాదు, ప్రథమమైనది కూడా. 





గోదావరిని రావఎంఎడఎ స్వయింగా టషందన 
పకక 





పుల్లు పద స్‌త యిందు 





హాల్లక వాణీ యింటి 
యౌల్లాటి హరించె నొక్కొ యెవ్వండ్రసిని. అష నచవ 
సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "గణపతి 
రామాయణ సుధ' - చర్ల గణపతి శాస్త్రి గారి రచన. అగస్తు్యని 
మాటలను వీరు కవిత్వీకరించిన విధానం. 
అవన (ప్రదేశము చాల యందమైన 

దచట జానకి యానంద మంది యులరు 

అ ప్రదేశము శ్తాఘ్యము మాయిటు నెదరిగ 

కలదు గోదావరి నది. యుందలరు సీత. 

ఆ ప్రదేశం శ్లాఘ్యము కావడానికి గోదావరీ కారణమని 
నొక్కి వక్కాణిస్తారు. గోదావరీ తీరవాసులైన చర్లవారు గోదావరీ 
దర్శనం కాగానే పులకించిన రాముని హృదయాన్ని వర్ణించిన 
తీరు-- 


రవిజంబంబునుబోలు తామర పువుల్‌ బాగైసుగంధంబులన 
కలియం బిమ్మగ శ్రీల నొప్పి తట వృక్షశ్రేణి బుష్టించుక్రాం 
బువులందా లూలికంచు చుండగ మనో మోదంబు గల్లించెనీ 
భువి గోదావరి, యా యగస్తుడు మహాత్ముండన్న యట్లుల్‌ కడున్‌. 
అ -236 
గోదావరిలో స్నానమాచరించిన సీతారామ లక్ష్మణులు 
-అభిషేకానంతర పార్వతీ పరమేశ్వర నందీశ్వరులలా ప్రకాశి 
స్తున్నారన్న వాల్మీకీ వచనాన్ని - చర్లవారు - కందంలో అందంగా 
అందించారు. 





అ 


క. జలముల నభిషకంబును 


సలిపియు రాముండనుజుడు జనకాత్మజయున్‌ 


చలిగ్‌రి. యబిపకంబును 
సటిటన శంకడుడు నంది శాంకథి వచిన. 

శ్రీమద్రీరంగం నల్లాన్‌ చక్రవర్తి రామానుజాచార్యుల 
అయ్యువార్లగారి - శ్రీరామానుజ రామాయణములో - ఈ 


సన్నివేశాన్ని 





నర్‌ తనూబాళఈ, 

తాభిషికులా మనా 

అని వర్ణించారు. గోదావరీ నదీ జలాలలో స్నానం 
పరమేశ్వరునితో సాటిగా గోచరింపచేసింది రాముణ్ణి. గోదావరిలో 
స్నానమాహాత్మా్యన్నికి ఇంతకుమించిన ఫలం ఏం కావాలి. 

శ్రీ నాదెళ్ళ వేధా దక్షిణామూర్తిగారి 'శ్రీహనుమద్రా 
మాయణంలో - తాము నిర్మించుకునే పంచవటీ ప్రాంతము. 


గౌతమి ష 





అని రామాదులు మురిసిపోతారు. 
“రఘురావం రావూయుణం'”లో శ్రీ వూవుడరూరు 


రఘురామయ్య గారు గోదావరితో సీతకు గల పరిచయాన్ని 
ప్రణయభావాన్ని ప్రపంచీకరిస్తారు రమ్యంగా. 





హార మొనరించి 





ప్రకృతి సౌందర్భవణుచ 


కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనరయా తనకు తము 
రామాయణ కల్పవృక్షంలో గోదావరీనది హృదయావేదనను 
ఆవిష్కరించిన విధానం అనన్యసావూన్యం. విశ్వనాథవారి 
కవితలో గోదావరి బహవలఎఖాలుగా ప్రవహించి తనకు 
రామకథతోగల అవినాభావ సంబంధాన్ని అలలు అలలుగా 
పాఠకులకు అందిస్తుంది. వాల్మీకి భావాలకు భాష్య 
'ప్రాయాలయిన భావతరంగాలు విశ్వనాథవి. 


అగస్త్యుడు గోదావరీ తీరంలో పంచవటీ ప్రాంతంలో 
పర్ణశాల నిర్మించుకోమని చెప్పిన విషయం వాల్మీకిదే. అయితే 
ఆ గోదావరీ ల్త్వ్‌ సౌందర్యాన్ని, స్వచ్భతని దాని ప్రవాహరీతుల్ని 
వర్ణించి రావలునికి గోదావరిని య చేసింది శ్రీ 
విశ్వనాథవారు మాత్రమే. ఆంధ్రకవులకు గోదావరీ ప్రవాహపు 
రామణీయకత ప్రత్యక్షదృశ్యం కదా! 





వుష్వర ప్రత్యేక సంచిక 24 








ఒకచోట ఆ నది సీలవు౦డలు తడిసే లోతులో 
గులకరాళ్లు స్పష్టంగా కనబడేటట్లు జల జలా ్రవిస్తుందట, 
ఒక్కొక్కచోట లోతుగా ఉండి భయంకరంగా ప్రవహిస్తుందట, 
ఆ ప్రవాహం ఒకచోట వైడూర్యకాంతితో మెరిసి పోతుందట, 
అక్కడక్కడ ఇసక దిబ్బలతో శోభాయ మానంగా ఉంటుందట. 
తెల్ల చమరీమృగాల తోకలలా ఉండే తెల్లుపువ్వులతో ఒప్పి 
ఉంటుందట. చుట్టూ చిన్న చిన్న కొండలతో నిరంతరం 
శోభారమ్యంగా ఉంటుంది గోదావరి, దాని తీరప్రదేశమూ అని 
గోదావరీ సౌందర్య దర్శనం కవి తాను చేసి పాఠకులకు కూడా 
చేయించారు. 


ఇట్టి గోదావరిలో స్నానం చేసే భాగ్యం కల్గించినది పినతల్లి 
వరమే కదా అని ఆనందపడతాడు రాముడు. అమూలక 
మయిన అపురూప భావనమిది. 


“వఎహాసాగర ధర్మపత్ని గోదావరి యంభస్త తరంగ 
మజ్ఞనము పిన తల్లివరంబౌ' - గోదావరి మహాసాగర ధర్మపత్ని. 
నదులన్నీ సాగరుని పత్నులే అయినా కవిదృష్టిలో గోదావరి 
ధర్మపత్ని స్థానాన్ని సంపాదించుకున్న సరిత. అందుకే వాల్మీకి 
“గోదావరీయం సరితాంవరిష్థా' అన్నది - విశ్వనాధ. కవితా 
విలాసం అంతతో ఆగలేదు '- గోదావరి 'సాగరస్వామి గౌరవ 
ప్రణయ సామ్రాజ్య పట్టమహిషి అని కూడా ప్రత్యేకంగా 
వివరించడంలో ఒక చిన్న చవుత్కారం ఉంది. లోకంలో 
ధర్మపత్పులు సాధారణంగా ప్రణయాోాధి సావ్రూజ్య పట్ట 
మహిషులు కాలేరు. గోదావరి ధర్మపత్ని, ప్రణయసామాజ్య 
పట్టభద్రురాలు కూడా కావడం విశేషం. 


సీతారామలక్ష్మణులు ఉభయసంధ్యలలో ఆ గోదావరీ 
నదికి స్నానానికి వెళుతూ ఉంటే దండకారణ్యం వైకుంఠ 
నగరీహ్లాదైక సంపూర్ణతను కూర్చిందంటారు విశ్వనాథ. 
శా. సాయుంప్రాతిక రామచంద్ర విలసత్సంస్తుత్య గోదావరీ 
ప్రేయః పూర్ణనిషవణార్ధగదున శ్రీ, శ్రమంజులాకాశ వి 
ధీయుక్తాంశు విచిత్ర చంక్రమణ సాధిష్టంబుగా దండకం 
బాయౌెన్‌ సాధు వికుంఠ పుణ్యనగరీ హ్లాదైక సంపూర్ణతన్‌ 
పంచవటి-45 
పంచవటిలో జీవనం సాగిస్తున్నప్పుడు హేవుంత 
బుతువులో సీతారామలక్ష్మణుల జీవనవైభవాన్ని, ప్రకృతి శోభనీ 
వాల్మీకి కూడా (ప్రత్యేకంగా వర్ణించాడు. అయితే గోదావరీ 


నదిమీద మంచు తెరకప్పిన మనోహరదృశ్యాన్ని - ఒక కౌటుంబిక 
మర్యాదాలంకృత చేష్టారమ్యంగా భావించారు విశ్వనాథ. హే 
మంత బుతుధర్మంగా మంచు ప్రకృతి నిండా ఆవరించింది. 
అయితే గోదావరి అట్లా మంచుతెర మేలిముసుగుగా ధరించ 
డానికి ఒక హేతువును ఊహించారు విశ్వనాథ. గోదావరిసాగరుని 
ఇల్లాలు కదా. శ్రీరాముడు సగరరాజుల వంశానికి చెందినవాడు. 
సాగర్తునికి వరునకు తోబుట్టువు వరస చెప్పుకోవడానికి వీలుంది. 
ఈ శ్రీ, (రొముడు తనకు మిది అవుతాడు అనే విషయం ఎలాగో 
గోదావరికి తెలిసిపోయింది. అందువల్ల మదిని తనలోని 
పద్మాలనే కళ్ళతో చూచి - మెత్తని లజ్జ పెంపుతో చిన్న సిగ్గుతో 
మంచు అనే మేలి ముసుగు సవరించుకుందా అన్నట్లుగా 
ఉంది అన్నయ్యా అంటాడు లక్ష్మణుడు రామునితో హే 
తూత్రేక్షను ప్రయోగించి. 

ఇంతటి బంధుత్వం కూడా ఉంది కనుకనే గోదావరి 
సీతాపహరణ సమయంలో తానుకూడా గజగజలాడి పోయింది. 
జానకి గోదావరీ జలాలు పోసి ఎన్నో మొక్కలు ప్రియమార 
పెంచింది.ఆ మొక్కలకు కూడా తనను రావణుడు అపహ 
రించిన విషయం చెప్పుకుంటు సీత దీనంగా- 


దల జబలపరిసేక సేవనా 





దర్షిత బాల౭ిటసంతానిదుం అంటారు విశ్వనాథ. 


సీతను రావణుడు ఆకాశమార్గాన ఎత్తుకొని పోతున్నాడు. 
క్రింద గోదావరీ నది అల్లకల్లోల హృదయంతో ప్రవహిస్తోంది. 
ఆదృశ్యం - ఒక గ్రద్ద తన పిల్లను ఆకాశమార్గాన తన్నుకుపోతూ 
ఉంటే నిస్సహాయురాలైన తల్లిపాము ఆ గ్రద్దను గుర్తుపెట్టుకుని 
తాను నేలమీద అదేమార్గంలో పరుగు పెడుతున్నట్లుందంటారు 
కవి. విషాద భీషణ మనోజ్ఞ దృశ్యమిది. 

తన జడ్డను దన్బకొని మంటభోవు గృధ్రమ్ము గార్హుపెట్టుకుని 

మహో భుజంగి వోలె గనిపంచు గోదావరీ 
వ్ర జటా -10% 


నేలమీద బరు; 








నదింగాలచు జానకీ 


ఈ ఉపమలో జానకికి గోదావరిలో బిడ్డకై అలమటించే 
మాతృదేవి కనబడింది.అందుకే ఆ మహానదీమ తల్లిని ఎంతో 
గౌరవంతో సంబోధిస్తూ సంభాషిస్తుంది సీత. ఛందస్సును 
బెచితీవంతంగా కూర్చే విశ్వనాథ ఇక్కడ షట్పదులు వ్రాసారు. 
తువె్మదల రుంకారపురొదలో సీతవ్ము ఎదరొదనం 
ఆవిష్కరించారు విశ్వనాథవారు. 


షట్పదులు జండు బంద్వంతర సంవీపిత 

సుకృత సందోహవిదుల హచో నిర్హర! 
వందారు జనతాఘద్బంది నిక్కచిత 
నచ్య్ళందోవజారాంబు గోదావరి! 
బృందారకానేక సుందరీస్‌ మంత 
సిందూర రంజితాంభో వాహిని! 
సుందరమతి రఘునందన భక్మ్యాణ 
నందిత సముదితాంభచ్చట! 


మాతిఓి గోదావరి 


ఇ౦దిఎ నితులు భూనందినా 
ప్రార్థనానందాగ తాగర్రాంబువీచీతట! 

వచనము, తల్లీ మేమిద్దజమును గలిసి నీయందు స్నానమాడ 
వత్తుమని రేపెదురు చూడకుము. అపుణ్యవేళ రాక్షస(గ్రస్త 
మయినదమ్మా!  సాగరరాజగామినీ! వృషోత్సర్జన వేళాకేత నీభూత 
స్తంభ ధ్వయంబువోలె రేపు ప్రొద్దున నన్నదమ్ములు స్నానార్ధమ్ము 
వత్తురు. గుర్తుపట్టలేవేమొ! అన్న కన్నులలో జలముండును. 
తవ్ముని కనులలో నగ్నియయండుంనం. నా పోంయినది 
దక్షిణదిశయని చెప్పమని కోరినది. 


ఆమె ఆ ప్రార్ధనను విన్న రావణుడు అయ్యో! ఈమె 
కనులకు గంతలయినకట్టితిని కానను అనుకొన్నాడట - ఈ 
రావణుడు విశ్వనాథ వారి రావణుడే. 


రావణుని ఈ దుష్కార్యాన్ని ఖండించే జటాయువు 
వుందుగా సీతారావుల వుహత్మా్యాన్ని వివరిస్తాడు. ఆ 
సందర్భంలో కల్పించుకుని - గోదావరీనది ప్రత్యేకించి 
సీతారాముల్ని ఏవిధంగా పూజించి గౌరవించేదో అద్భుతంగా 
వర్ణించారు. 
మ. _ జలజాతేక్షణ గౌతమీ తటమునన్‌ స్నానార్ధ మేతేరగా 
వలయాకార ప్రదక్షిణంబఃగ నదీ వార్వేణి సాదామనీ 
కలిత స్తంభముగా(గ లేచిమునుకల్‌ కల్పంచి సూత్నాంభుజాం 
జలియై కానుక లిచ్చి పోవు వినయస్మృన్నాంబు మర్యాదయ్యి 
17 -జటాయువు 


వెంరుపు తల లేచి, కొత్త కలువల అంజలితో 
గౌతమీనది తనలో స్నానమాడవచ్చిన సేత్రారాములికి మర్యాద 
పూర్వకంగా కానుకలిచ్చేదట. సీతారాముల దర్శనానికి గోదావరి 
అలా పులకించేది. 


గోదావరికి సీతారావఎలకు గల పవిత్రబంధం 
అలాంటిది. అందుకే కాళిదాసు 'సీతానిమజ్జన పుణ్యోదకేషు” 
అంటాడు గోదావరి జలాలని. అంతేకాదు. పుష్పకాధిరూఢులై 
వస్తున్న సీతారాముల విమాన కాంచన కింకిణుల ధ్వనులు విని 
గోదావరి సారస పక్షులను వెంటతీసుకుని ఎదురుకోలు 
సన్నాహానికి వచ్చిందంటాడు, రఘువంశం పదమూడవ సర్గలో. 

చంచద్విమానలంబిత 

కాంచన కింకిణులు మోయు6 గావిని, గోదా 

ప్రాంచత్‌ సారసవకులే 

తెంచు నెగసి యెదురుకోలిదే నీకిడునాన్‌. 


రఘువంశము - గుజ్జము వేంకటసుబ్రహ్మణ్య కవి 
అనువాదము. 
1 సంస్కృతకవులే ఇంతగా సంభావిస్తేఆంధ్రదేశీయులగు 
ఆంధ్రకవులకు గోదావరి యెడల స్వాభిమానము ఎంతటిదో 
“మాడండి. తాను రచించిన “భోజరాజీయమ్ము, ' అనే గ్రంథంలో 
అనంతామాత్యుడు ప్రసక్తి కల్చిందుకున ష్‌ 


13-33 





షర ప్రత్యేక సంచిక 


కి. ఈ ౧లటు యిుగిప్రుట్టణు 
భగీరధి పిదపం బుట్టె ఫలమొస గెడిచో 
వీ గౌతమియె యౌెక్కుడు 
భాగీరథి కంటె నండ్రు ప్రాజ్జులు పుత్రా! 
అంటాడు. గోదావరికి వృద్ధ గంగ అని కూడా పేరు ఉంది. 


ద్వ శకి కొవ్య కర్తయైైెన పింగళి సూరన రాఘవ 
పాండవీయంలో కూడా - గోదావరి ప్రసక్తిని పరువము మీర 
వర్ణించాడు. లక్ష్మణుడు కట్టిన పర్ణశాల పరీక్షిస్తూ అక్కడ కట్టిన 
ఒక అరుఎగునం చూపించి - ఇది ఎందుకు అని సీత 
అడుగుతుంది రాముణ్ణి. రాముడు వెంటనే - ఎందుకేమిటి. 
చ. ఇరువుర మీయరంగు పయి గింపుగ నొక్కట గూరుచుండి, సా 
గరపళి6 గాన బోవు కుతుకంబున నుచ్చి తరంగ హస్తముల్‌ 
వరుసగ గ్రాలు గౌతమిని నల్లన చూచుట కంచుదోచెడిన్‌. 
రాపా ఆ౩.ప.66 
పర్ణశాల అరుగులపై కూర్చొని సాగరగామినియ్వైన 
గోదావరిని చూస్తూ పరవశించారు సీతారాములు. గోదావరి 
భాగ్యమే భాగ్యము. 
గోదావరితో రామునికి గల సంబంధాన్ని కంచర్ల గోపన్న 
దాశరథీ శతకంలో పరవశించి గానం చేస్తాడు. 
ఊఉ... శ్రీరమ సీత గా౭గ నిజసేవకబ్బందము వరవైష్టదా 
చారజనంబుగా6 గ విరజానది గౌతమిగా వికుంరము 
న్నారయా భద్రశైలశిఖరాగ్రముగాగ వసించి చేతనో 
ద్ధార కుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ! 
విష్ణువు రామావతారంగా దిగివచ్చిన సందర్భంలో విరజా 
నది గోదావరి నదిగా అవతరించిందని - నారాయబణునితో ఆ 
నదికి గల సాన్నిత్య ప్రావిత్యాన్ని సమర్థిస్తున్నాడు గోపన్న. 
రామసంబంధాన్ని గోదావరీనదికి సారస్వతపట్టభద్రులు 
ఇంతటి మహనీయతని కూర్చారు. గోదావరి భాగ్యాన్ని ఒకటి 
రెండు పద్యాలలో చెప్తే తృప్తి కుదరని కవి (గ్రామణి పెగ్గడపల్లి 
పోతయ్య ్రత్యేకించి గోదావరీ శతకాన్నే రచించి తరించాడు. 
ఉదాహరణకు ఒక పద్యం. 
స్థర పుణ్యోదయు మేదినీందు వదనా సీమంత వీథీలస 
ద్గురు ముక్తాఫల సూత్రమో! సురుచిర క్షోణీపురంధ్రీయశో 
ధర ధమ్మిల్ల లతాంత మాలికయొ! భూత స్వీకుచశ్రీమనో 
హర సంధ్యాన మోనాగ నీదగు ప్రవాహంబొప్ప గోదావరీ! 
భూకాంతామణి తన శిరస్సున ధరించిన ముత్యాల 
పాపిట బొట్టులాగా, యశోధరయైన భూదేవి కొప్పులో పెట్టు 
కున్న పూల చెండులాగా, అమె పాలిండ్లపై కప్పుకున్న పైట 
చెరగులాగా గోదావరీ ప్రవాహం చునోహరంగా ఉందంటాడు 
శతకకర్త, 
ఇదీ గోదావరి ప్రాశస్త్యం. 
గోదావరీయం సరితాం వరిష్థా 
ఈ గోదావరి నదులలో శ్రేష్టమైనదని వాల్మీకి మాట. 


1కి 


వ్యాస భారతం - గోదావరి 


భారతదేళం పవిత్రతకు వరూలాధారాల్డెన 
మహావిషయాలలో నదులకు ఒక ప్రత్యేకత ఉంది. నది 
చైతన్యానికి సంకేతం. అంతేకాదు అది దాహార్తులకు 
పరమరుచికరమైన ఆరోగ్యభాగ్య సంధాయకమైన నీటిని 
ప్రేమతో అందిస్తుంది. అన్నార్తులకు అన్నం ప్రసాదించటంలో 
కూడా దాని కదే సాటి. ప్రకృతిని పరవశింపజేయటంలో, గాలిలో 
శీతలత్వాన్ని సంధించటంలో, ఇంకా అనేక విధాలుగా నదులు 
మానవజాతికి దేవతావమూర్తు లవుతున్నాయి. వురొక్క 
విషయుం, భారతీయు బుషులు నదులను, కొండలను, 
వృక్షాలను, పక్షులను చివరకు ఒక్కొక్క దశలో నీచంగా భావించే 
పశువులను కూడా దేవతా చైతన్య స్ఫూర్తితోనే సంభావించారు. 


భారతధాత్రిలో నదులలో అగ్రస్థానం గంగది అనటంలో 
సందేహంలేదు. గౌతమి అనే వురొక పేరుతో అలరారే 
గోదావరీనది కూడా అ విషయింలో గణనీయివేం. 
ఇతిహాసపురాణాలలో గౌతమిని కూడా మహర్షులు నిండు 
హృదయాలతో మన్నించారు. ఆ మన్ననలో ఆ నది విశిష్టతకే 
ప్రాధాన్యం కాని దురభిమానాలకు ఏమాత్రమూ తావు లేదు. 


శ్రీ వేదవ్యాసులు, ఒక్కమాటలో చెప్పాలంటే, సర్వజ్ఞులు. 
వారి అంతర్హ్భృష్టికి అందని దేమీ లేదు. వారు అనేక సందర్భాలలో 
గోదావరిని గొప్పగా భావించి అభివర్ణించారు. కొన్నిమెతుకులను 
పట్టి చూపుతాను. 

ముఖ్యంగా పాండవుల అరణ్యవాసవృత్తాంత కథన 
సందర్భం వారికి ప్రకృతి తేజస్సంపదను వర్ణించటంలో మంచి 
అవకాశం కల్పించింది. దానిని వారు ఎంతగానో సద్వినియోగం 
చేసుకున్నారు. మానవుల పుణ్యాలపంటను పండించారు. 


వనపర్వంలో తీర్థయాళత్రా పర్వం ఒకటి కొంచెం 
విస్తృతంగానే ఉంది. అందులో పులస్త్య వఎహర్షి 
భీష్మాచార్యులకు చెప్పిన తీర్థవుహిమల విశేషాలు ఆయా 
తీర్థాలను వున కళ్ళవలుందు సాక్షాత్కరింపజేస్తాయి. 
అ పులస్త్యుడు భీష్మునితో- 


తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధ నిషేవితామ, 
గవాం మేధ మవాప్వోతి వాసుకే ర్లోక ముత్తమమ్‌ 
= వన- 85-33 


అంటారు. గోదావరిని సర్వకాలస్రళ్వావస్థలలో సిద్ధులు 
శ్రద్ధతో సేవిస్తూ ఉంటారట. దానిని సేవించిన నరుడు అనేక 
గోవుల:పంచామృతాలను సేకరించుకొనిశ్లేసిన గొప్పయజ్ఞ 
ఫలితాలను పొందుతాడట: ఉత్త త్తవువైశ వాసుకిలోకాన్ని 


ఆచార్య శలాక రఘునాథశర్మ 

చేరుకుంటాడట. సిద్ధులు దేవయోనులలో రం వారు. 
అంటే మానవుల కంటె పె పై స్థాయి వారు. ఇంకా పె పై స్థాయికి 
పోగల శక్తి యుక్తులు కలవారు. అట్టివారు ఈ గోదావరిని 
నిత్యమూ నిష్టతో సేవిస్తున్నారంటే ఆ  నదివిశిష్టతకు మరొక 
నిదర్శనం ఏం కావాలి? సిద్ధులు అనే పదానికి ఫలసిద్ధి 
పొందినవారు అనే అర్థాన్ని కూడా భావించవచ్చు. అప్పుడు తమ 
సాధనలకు ఫలం పొందినవారు కూడా వురేదో వుహత్తర 
ఫలితాన్ని పాందటం కోసం గోదావరిని సేవిస్తారు అనే భావన 
కలుగుతుంది. 


అఖండ గోదావరి సవము[దసంగవూనికి వముందు 
ఏడుపాయలుగా చీలి ఎందరికో అన్నంపెట్టాలనే తపనను 
అభివ్యక్తం చేస్తున్నది. దానినే సప్తగోదావరం అనే పేరుతో మనం 
పిలుచుకుంటున్నాం. ఈ వ్యవహారం గడచిన ద్వాపరయుగంలో 
శ్రీవేదవ్యాసుల కాలానికే ఉన్నదనటాకి దాఖలా ఇదిగో 
చూడండి. 


సప్తగోదావరే స్నాత్వా నియతో నియతాశన;, 
మహత్పుణ్య మవాప్నోతి దేవలోకం చ గచ్చ్భతి. 
వన- 85-44 


ఒక పుణ్యనదిలో స్నానం చేయటానికి కూడా నరుడు 
ఎంతో పుణ్యం చేసి ఉండాలి. పుణఖ్యసంపాదనలో ప్రధాన 
విషయాలు ఆచారనిష్టా, ఆహారనిష్టా. అవి రెండూ చక్కగా 
అలవరచుకొని సప్తగోదావరంలో స్నానం చేసిన వ్యక్తి గొప్పపుణ్యం 
సంపాదించంకుంటాడం. తత్ఫలితంగా దేవలోకానికి 
చేరుకుంటాడు. దేవలోకవుం౦టే సాధారణంగా జనాల 
హృదయాలలో మెదలే భోగభూమిగా సంభావింపరాదు: 'దేవ” 
శబ్దానికి శమదమాది ముముక్షు ధర్మాలు అర్జాలని శాంతి 
పర్వంలో వేదవ్యాసులు సూచించారు. కనుక దేవలోక మంటే 
మోక్షసాధన సస్యాన్ని పండించుకునే క్షేత్రంగా వ్యాఖ్యానించు 
కోవాలి. 


అర్జునుడు వ్యాసోపదేశం మీద అస్త్ర సంపాదన కోసం 
తపస్సు చేయటానికి వెళ్లాడు. అతని విరహం అన్నదమ్ములకూ, 
అర్భాంగి ద్రౌపదికీ దుర్భరం అయింది. ఆవేదనకు ఉపశమనంగా 
పాండవులు తీర్థయాత్రలు చేయాలని నారదుని ప్రేరణతో 
నిర్ణయించుకున్నారు. కులపురోహితుడు ధౌమ్యుని దిశానిర్దేశం 
చేయవలసినదిగా ధర్మరాజు ప్రార్థించాడు. ఆ ధౌమ్యుని। 
ఉపదేశంలో కూడా గోదావరీ నదీమతల్లి మనకు మహోన్నతంగా 
కనిపిస్తుంది: 


మాతల్లి గోదావరి ( 


ఎక్రణస్యాం తు పుణ్యాని శృణు తీర్మాని భారత, 


ధాబుది కీరమూనాని తాని వై. 





మూఖ్యాయతే పుణ్యా దిశి గోదావరీ నదీ, 
ఐవ్వ్యోరామూ బహుజలా తాపనాచిరితా శవా. 
వన-66- 1,2 
“నాయనో! ధర్మరాజా! భరత వంశవుణిదీపవూ! 
దక్షిణదిక్కులో ఉన్న పుణ్య తీర్థాలను బుద్ధికి అందినంత మేరకు 
తనివితీరా వర్ణిస్తాను విను'. అని ధెమ్యుడు మొట్టమొదటగా 
గోదావరినే ఎన్నుకున్నాడు. 


“ఆ దక్షిణ దిశలో గోదావరి పుణ్యనది. అక్కడ ఎన్నో 
ఆరామాలు (తోటలూ, దేవక్షేత్రాలూ ఉన్నాయి). ఆ నదిలో 
జలం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు. గొప్పగొప్ప తాపసు 
లందరూ దానిని సేవించుకుంటూ ఉంటారు. అది సర్వ 
శుభాలకు నెలవైనది. మంగళస్వరూపిణి'. 


ఈ వూటలలో ఎంతవుహివఎ ఉన్నదో వంనం 
గమనించాలి. చెప్పే వ్యక్తి ఒక బ్రహ్మానుభూతిగల బుషి. వినే 
వ్యక్తి అనుక్షణమూ హృదయకేదారంలో అనితర సాధారణమైన 
పుణ్యసస్యాలను పండించుకొనే తపన గల యుధిష్టిరుడు. 
విషయం గోదావరికి సంబంధించినది. “పుణ్యా, శివా, బహ్వా 
రామా, బహుజలా, తాపసాచరితా' అని అయిదు విశేషణాలతో 
ఒక్క చిన్న శ్లోకాన్ని నింపి వర్ణిస్తున్నాడు. ఇది ఎంత సుందరమైన 
కథనవెో, పావన గౌతమి ఆయన హృదయసీవులో ఏ 
యెత్తులలో కదలాడుతున్నదో మనం గమనించాలి. 

మరొక ఘట్టం - ధౌమ్యుని వలన పుణ్యతీర్థాలను గూర్చి 
ఆలకించిన ధర్మరాజు తమ్ములతో ధర్మ పతితో శక్తి కొలదిగా 
తీర్థాలను సేవించుకుంటున్నాడు. అందులో భాగంగా మన 
గోదావరిని కూడా మనసారా తనివితీరా ఆరాధించి సేవించాడు. 

తడత్రా టి చాఫ్సత్య మహానుభావ 
సంతర్పయామాస ఏత్యన సురాంశ్చ, 
దృజాత్‌ ముఖ్యెషు ధనం విసృజ్య 
గోదావరీం సాగరగా మగచ్చత్‌ 
వన- 1163 


ధర్మరాజు వరుసగా తీర్థాలు సేవిస్తూ 'ప్రశస్త' అనే నదిని 
దర్శించుకున్నాడు. (ప్రశస్త అనేది ఒక నది అని నీలకంఠులూ, 
మానియుర్‌ విలియమ్స్‌ చెప్తున్నారు.) దానిలో నిండుగా 

: మునకలాడి ధర్మరాజు పితృదేవతలకు, దేవతలకు తర్పణాలు 
చేసి పుణ్యపురుషులకు గొప్పగా దానాలు చేసి తరువాత 
 సాగరానికి సంబరంతో సాగిపోతంన్న గోదావరీ నదిని 
చేరుకున్నాడు. అక్కడ ఠూడా పైని చెప్పిన స్నానతర్పణాదులు 

ః భక్తి 
“వస్తుంది. 


ఖ్‌ 


, పుష్నర ప్రత్యేక సంచిక 





ఈ 


28 


మార్కండేయ వుహర్షి వూట వింటేనే వునస్సు 
పులకరించి పోతుంది. ఆయున సృష్టి అంతా ఏకార్డవ 
మయినప్పుడు దిక్కుతోచక తిరుగాడుతుండగా వట పత్రం 
మీద విలాసంగా కరారవిందంతో పదారవిందాన్ని పట్టుకొని 
వఎఖారవింద౦లో వఎుద్భుగా ఉంచుకొంటున్న 
బాలముకుందుడు కానవచ్చాడు. నాయనా! అలసిసాలసి 
ఉన్నావు. ఇదిగో ఇందులో విశ్రాంతి తీసుకో! అని 
మార్కండేయుని తన ముఖ కమలం నుండి కడుపులోనికి 
భద్రంగా పంపాడు. ఆ కడుపులో బ్రహ్మాండ భాండాలనన్నింటినీ 
దర్శించిన మహర్షి గోదావరీ వాహినిని కూడా పరికించాడట! 
సింధుం చైవ విపాశాం చ నదీం గోదావరీ మపి, 
వస్వోకసారం నలినీం నర్మదాం చైవ భారత 
వన- 188103 


మార్కండేయుడు వున్వంతర జీవి. వూధవుడు 
కాలావధులు లేని నిత్యసత్య చిత్స్వరూపుడు. అతని కడుపులో 
అడుతూ పాడుతూ తిరుగుతున్న గోదావరమ్మ కూడా అంత 
ప్రాచీనతను సంతరించుకున్నదియే యనటం అతిశయోక్తి 
కాదు కదా! 


శ్రీరామచంద్రుల వారు పదునాలుగేండ్లు అరణ్యవాసం 
చేసిన సందర్భంలో గోదావరితో గొప్ప అనంబంధాన్ని 
పెంచుకున్నారు. వాల్మీకులతో పాటు వ్యాసులవారు కూడా ఈ 
విషయాన్ని ప్రత్యేక భావనతో ప్రస్తావించారు. 
సత్కృత్య శరభజ్గం స దణ్ఞకారణ్య మాశితః. 
నదీం గోదావరీం రమ్యా మాశిత్య న్యవసత్‌ తదా, 
వన- 27741 


“శ్రీరామచంద్రుడు శరభంగ మహర్షిని సత్కరించి 
దండకారణ్యంలో ప్రవేశించి రమ్య అయిన గోదావరినదిని 
ఆశ్రయించి అందు నివాసం ఏర్పరచుకున్నాడు.” 


అంటే సర్వలోకోత్తరమూర్తి అయిన శ్రీరామచంద్రునికి 
కూడా గోదావరి రమ్యయ్రై కన్పట్టింది. కోరిక పడి అక్కడ పర్ణశాల 
కట్టించుకొని ఆయన జానకీ లక్ష్మణ సహితుడై కాపురం ఉన్నాడు. 
గోదావరి అంటే ఆయన గుండెలో ఎంత గౌరవం! ఎంత ప్రేమ!! 
ఎంత ఆరాధనాభావన!!! 


ఈ విధంగా శ్రీ వేదవ్యాసులు తమ భారతంలో పవిత్ర 
గోదావరీనదిని పరిపరి విధాల స్మరించి కొనియాడారు, 
మానవజాతికి ఆ నదీమహనీయతను వర్ణించి చెప్పారు. ఇది 
దిజ్మాత్ర దర్శనం. 

పుష్కర సందర్భంలో ఈ బలుషి వాక్యాలను 

దయంలో పదిల పరచుకొని సేవించుకుంటే మరింతగా 


క్తి శ్రద్ధలతో నిర్వహించాడనేది ధ్వని రూపంలో మనకు తెలియ జ్ఞపుణ్యం పాఠానికి వస్తుంది. 


న. 


ఆ౦ధ్రమహాభారతంలో గోదావరి 


భారతావని ఎన్నో పవిత్ర నదీనదాలకు నిలయం. వాటిలో 
గంగ యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి, 
భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీత అనే పన్నెండు 
నదులూ పుష్కరప్రవేశం గల పుణ్యతీర్థాలని పెద్దలు 
పేర్కొన్నారు. 

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ, 

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు. 
అని స్నానవిధిలో ప్రతిదినం మనం స్మరించే పావన నదీమ తల్లి 
గోదావరి. 


గోదావరిని గంగ అనీ, దక్షిణగంగ అనీ, గౌతమి అనీ 
సప్తగోదావరియనీ వివిధ నామాలతో మన కవులు పిలిచారు. 
భారతీయ సంస్కృతి నిధానములైన శ్రీవుద్రావాయణ 
మహాభారత భాగవతాలలో గౌతమీ ప్రశంస కానవస్తుంది. ఆంధ్ర 
భాషకు ఆదికవి అయిన నన్నయ మొదలు చిన్నయ వరకు 
ఆమాటకొస్తే సినీ రచయిత ఆచార్య ఆత్రేయ వరకు గోదావరిని 
కొనియాడని తెలుగు కవి లేడనడం అతిశయోక్తి కాదు. 


అర్జునుడు సమయోల్లంఘన ప్రాయశ్చిత్తార్ధం ద్వాదశ 
వూసిక (వ్రతదీక్ష వహించి అన్నగారి అనుజ్ఞ పొంది తీర్థ 
యాత్రలకు బయలుదేరుతాడు. ఆ యాత్రల్లో వెొందట 
గంగానదిని ఆ పిదప దక్షిణ గంగగా ప్రసిద్ధి వహించిన గోదావరిని 
సేవించి అనేకాగ్రహారాలతో విలసిల్లుతూ విషప్రోత్తము లాచరించే 
యజ్ఞాలవల్ల కలిగే పుణ్యసమృద్ధితో వెలుగొందే వేంగీదేశ 
వైభవాన్ని తిలకిస్తూ కావేరీ సాగరసంగమంలో ధరణీ దేవులకు 
దానాలిచ్చి ధన్యుడయ్యాడని నన్నయ భట్టారకుడు స్వస్థాన 


వేషభాషాభివూనంతో తాను రచించిన భారత ఆదిపర్వ 
అష్టమాశ్వాసంలో మూలంలో లేని వేంగీవిషయ విభవాన్ని 


కీర్తించాడు. 

ఆ పద్య స్వరూప మిది. . 

దక్షిణ గంగనా( దద్దయు నొప్పిన 
గోదావరియు జగదాదియైన 

భీమేశ్వరంబును బెడగగు చున్న శ్రీ 
పర్వతంబును జూచి యుర్విలోన 

ననఘమై శిష్టాగ్రహార భూయిష్టమై 
ధరణీసురోత్త మాధ్వర విధాన 

పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీదేశ 
విభవంబుయాచుచు విభుండు దక్షి 

. ణాంబురాశి తీర్థంబున కరిగి దురిత 

హారియైన కావేరీ మహాసముద్ర 


సీ, 


-ముదివర్తి కొండమాచార్యులు 
సంగమంబున భూసురేశ్వరుల కథమ 
తార్థ దానంజు వేసి కృతార్ణుండగుచు. 
అది. 8 ఆ 139 
అవిరళ జపహోమ తత్పరుడైన వాగను శాసనుడు తాను నిత్యం 
మునిగే దక్షిణగంగ గోదావరినీ, తనకు ఆశ్రయ దాత అయిన 
రాజరాజ నరేంద్రుడు పరిపాలించే వేంగీదేశాన్ని వర్ణించకుండా 
ఎలా ఉండగలడు? 


ధర్మజుడు ప్రతిస్కృతి అనే యోగవిద్యను అర్జునుడికి 
ఉపదేశించి తపోయోగబలంతో ఇంద్రుణ్ణీ, ఈశ్వరుణ్ణీ మెప్పించి 
పరమాస్త్ర లాభం పడసి రమ్మని చెప్పి పంపి, గాండీవి రాకను 
'ప్రతీక్షిస్తూ కామ్యుక వనంలో ఉండగా నారదమహర్షి వచ్చాడు. 
ఆయాతీర్థ మహిమలు తెలుపుమని ధర్మపుత్రుడు వేడుకొనగా 





మాతల్లి గోదావరి 


పులస్త్యమునీంద్రుడు భీష్మునికి చెప్పిన సకల తీర్ధ మహిమలు 
నారదుడు వివరిస్తూ- 

“పెన్నయను వుహానది నాడిన వముయూర హంస 
విమానగతు లగుదురు. గోదావరీ స్నానంబు చేసిన దశాశ్వమేధ 
ఫలంబు వడయుదురు. సప్తగోదావరీ తీర్థంబును నాడిన 
పుణ్యులు పుణ్యలోక ప్రాప్తు లగుదురు”. 

అర 2అ 278 


అని గోదావరీ స్నాన ఫల మెలాంటిదో చెపుతాడు. 
అంతటితో తీర్థ ప్రభావ ప్రసంగాన్ని విరమించక దేవర్షి 
నారదుడు-- 


క. ఇది నిక్కువ మని మనములం 
బదిలంబుగ తీర్ధ సేవ భక్తి. దలంచినన్‌ 
విదితముగ దురితహరమగు 
సదమల సుజ్జాను లగుట సత్యము ధరణిన. 
ఆర 2ఆ 24 
.. వ్రతములు లేనివారు నుపవాస పరాజ్మఖులైనవారు దు 
ర్మృతులు విహిన శౌచులు గ్రమంబున తీర్థము లాడనోప: రా 
తతగుణశాలి నీ వజిల ధర్మ విదుండవు గావునన్‌ శుభ 
స్గితియిని తిర్ధసవనము సేయలము నీకు నభిీష్ట సిద్ధిగన్‌. 
ఆర 2ఆ 280 


పులస్తు వచనంతో భీష్ముడు ఎల్లతీర్థాలు సేవించి 
కృతార్ణుడైనట్లు నీవు కూడా దేవలోకం నుంచి నీకడకు రానున్న 
రోమశ మహర్షి తోడ్పాటుతో తీర్ధ సేవచేసి కృతకృత్యుడివి కమ్మని 


చెప్పి వెళతాడు. అంతలో రోమశమహర్షి వచ్చి అర్జునుడు 


ఇంద్రుని వద్ద క్షేవుంగా ఉన్నాడనీ, శీఘ్రవే రాగలడనీ, 
దేవేంద్రుడు నీచేత తీర్థయాత్రలు చేయింపువుని నన్ను 
నియమించాడు అనీ చెపుతాడు. ధర్మజుడు రోమళమహర్షితో 
కలసి తీర్థయాత్రలు కావిస్తూ దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ పరమ 
పవిత్రమైన గోదావరిని దర్శించాడని శబ్దశాసనుడు అరణ్య పర్వ 
తృతీయాశ్వాసంలో వాకొన్నాడు. 


క. భూవినుతంబై త్రిభువన 
పావనమై త్ర్యంబక ప్రభవమైన జలౌ 
ఘావళి పవిత్రమగు గో 
దావరియిణ్యనది(గనియె దక్షిణగంగన్‌. 


ఆర. ౩ఆ 156 


ఉత్తర గంగను భగీరథుడు ధరణికి తరలించుక వస్తే 
దక్షిణగంగగా ప్రసిద్ధిగాంచిన గోదావరిని శివ జటాజూటం నుంచి 
నిర్గమింపజేశాడు గోహత్యాపాప పరిహారార్థం గౌతమ మహర్షి. 
పూతసలిల గోదావరి రాజమహేంద్ర పురి వద్ద తుల్య, ఆత్రేయ, 
భరద్వాజ, గౌతమి, వృద్ధ గౌతమి, కౌశికి, వసిష్ట అనే పేర్లతో 
ఏడు పాయలుగ చీలి తూర్పు సవముద్రంలో అంతర్లీన 


మవుతుంది. అటువంటి పుణ్యనదిలో గోబ్రాహ్మణ దేవతాభక్తి 


పుష్కర ప్రత్యేక సంచిక 


30 


పరుడైన ధర్మప్రుత్రుడు స్నానంచేసి దానములు సల్చి అక్కడ 
నుంచి కదలి ప్రభాసతీర్ధంలో పన్నెండు రోజులు తపస్సు చేశాడని 
ఆంధ్ర కవిత్వ విశారదుడు నన్నయభట్టు గోదావరీ పుణ్య 
్రవంతిని స్మరించాడు. 


శా. గోదేవ క్షితిదేవ భక్తిపరు(డై గోదావరీ స్నాతుండై 
గోదానంబులు హేమదానములు పెక్కుల్‌ రత్షదానంబులున్‌ 
భూదేవోత్తమ పూజసేయుచు జగత్చూజ్యండు ధర్మాత్మజుం 
డాదిత్యాభు. డనేక తీర్ధ శతసేవాసక్త పుణ్యాత్ముండై. 
ఆర 3ఆ 157 
ఈ విధంగా ప్రథవూంధ్ర మహాకవి తన భారత రచనలో 
గోదావరిని కీర్తించడం జరిగింది. 


సంజయుడు భారత వర్షంలోని విశేషాలు ధృతరాష్రుడికి 
చెప్పే సందర్భంలో నదుల ప్రస్తావన వస్తుంది. 

గంగయు, తుంగభద్రయు, వేత్రవతియు, వేదవతియు, 

కృష్ణవేణియు, పెన్న్షయు, యమునయు, తమసయు, 

శరావతియు, కావేరియు, గోదావరియు, 

నను మహానదులు మజియు ననేక సరిద్వి శేషంబులునుం 

గలిగి వీనివలన నానాముఖంబుల ధనథధాన్యాది సంప 

దాగమంబులు సొంపు మిగిలియటండు- 

భీష్మ 1ఆ 38 

అంటూ సంజయుడు చేసిన ఈ నదీ ప్రస్తావనలో తెలుగు 
దేశాన్ని ధనధాన్య సుసంపన్నం కొవిస్తున్న తుంగభద్ర, కృష్ణవేణి, 
పెన్న, గోదావరులు చేరియుండటం గవునార్హం. వమూల 
విధేయంగా అనువాదం సాగినప్పటికీ కవిబ్రహ్మ తిక్కన 
సోమయాజి “'శ్రీయును గౌరినాయరయ చెల్వకు”' అంటూ 
విరాట పర్వ రచనకు శ్రీకారం చుట్టినది. ఈ పినాకినీ తీరంలోనే 
గదా! 


అట్లాగే “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ”' అనే మంగళ శ్లోకంతో 
నన్నయగోరు ఆదిపర్వ రచన మారంభించింది ఈ గోదావరీ 
తటినీ తటంలోనే కదా! 

రాఘవుండు చిత్రకూటంబు వాసి శరభంగు పాలికిం జని 

యాతనిచేత సతృతుండై దండకారణ్యంబు సొచ్చి 

యందు గోదావరీ తీరంబున ననుజవధూ 

సహితంబుగా కృతనివాసుండై యున్నంత. 

ఆర. 6ఆ 312 


అని ప్రబంధ పరమేశ్వరుడు ఎజ్జాప్రైెగడ అరణ్యపర్వంలో 
రామాయణ కథా రచన సాగిస్తూ శ్రీరామచం ద్రమూర్తికి గోదావరీ 
తీరవాసం కల్పించాడు. 

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనే 
నానుడికి స్థిర ప్రతిష్ట కల్గించిన కవిత్రయం వారి అంధ్ర 
మహాభారతంలో గోదావరీ మహానది దృష్టి దర్చణం కావిస్తుంది. 


శం 





ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో గోదావరి 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులలో గోదావరి పెద్దనది. 
అలాగే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కూడా గోదావరి ప్రస్తావన ఇతర 
నదులకంటె ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఈ నదీ 
ప్రస్తావన ఆంధ్రసాహిత్యంలో నాలుగు రకాలుగా కనిపిస్తుంది. 
తెలుగు కవుల అవతారికా భాగాలలో “గోదావరి” ప్రశంస, 
తెలుగు కవుల కావ్యాలలో కథాభాగంలో పౌరాణిక పురుషుల 
తీర్థయాత్రల వర్ణనలలో “గోదావరి' ప్రశంస, ప్రత్యేకించి 
గోదావరి మహిమలను వర్ణించే కావ్యాలలో గోదావరి ప్రశంస. 
ఆయా కవుల వర్శనాదఎలలో గోదావరి ప్రళంసలని 
వింగడించుకోవచ్చు. వీనిలో కొన్నిటిని విశదీకరించడమే ఈ 
వ్యాస ప్రధానోద్దేశ్యం. 

ప్రాచీన ఆంధ్రకవులలో ఆంధ్రాభిమానాన్ని స్పష్టంగా 
నిరూపించుకొన్న కవి శ్రీనాథుడు. అతడు కాశీ ఖండంలో 
వీరభద్రారెడ్డి శివపూజను వర్ణించాడు. వీరభద్రారెడ్డి గోదావరి 
పావనోదకాలతో శివునికి జలకమార్చేవాడట (1-48) అలాగే 
వేమారెడ్డి త్యయంబకాచల కన్యకాంబు పూరమున అఘమర్షణ 
స్నానం ఆచరించేవాడట. పైగా గౌతమ కన్యాలహరీ విరహతాంట 
వాటోపుడంఠున వేవూరెడ్డి తై లోక్యవిజయు సౌధంలో 
నివసించేవాడట. 


సాహితీ సవురాంగణ సార్వభౌవఎుడయిన కృష్ణ 
దేవరాయల దినచర్యను, విజయయాత్రలను అభివర్ణించే 
వచన కావ్యం రాయవాచకం. గంగా యమునా సరస్వతీ 
గోదావరి కావేరీ తీరాలలో అహోరాత్రాలు అన్నదానం చేసే అంశం 
ప్రస్తావితం. ఆలాగే ముకుంద గజపతి తన షోడశపాత్రులతో 
అనుదినం గోదావరిలో స్నానం చేసి జగన్నాయుకులకు 
పూజానమస్కారాలు చేయడం వర్ణితం. కృష్ణరాయ విజయంలో 
కూడా గోదావరీ స్నానార్ధం బరుదెంచు వారల ప్రసక్తి ఉంది. 


హైందవులకు తీర్థయాత్రలు నచ్చిన అంశం. మత 
సమైక్యతకు, లౌకిక జీవనాసరళి అర్ధం చేసుకోవడానికి, 
జ్ఞానాభివృద్ధికి తీరయాత్రలు దోహదం చేస్తాయి. ఈ దృష్టితో 
వుహాకవులు తవం కావ్యాలలో ప్రవఎయఖ పాత్రలతీ 
యాత్రలను వర్ణించారు. నన్నయ్య ఆంధ్రమహాభారతంలో 
అర్హుడు చేసిన తీర్థయాత్ర క్రమంలో “*దక్షిణ గంగ నాం దద్దయ 
నొప్పిన గోదావరిని'” (ఆది పర్వం 8.139) చెప్పాడు. 
వలూలంలోని అంశం ఇది. అలాగే పాల్కురికి సోవున 
పండితారాధ్య చరిత్రలో శ్రీశైల యాత్రికులు మార్గమధ్యంలో 
పుష్కర సమయంలోనూ, సూర్య గ్రహణాదుల కాలంలోనూ 
గోదావరీ తీరంలో బహుళం బుగా కూడా పరుస జనాన్ని (423.4) 
ప్రస్తావించాడు. ఎర్రన నృసింహపురాణంలో శాలవుని తీర్ధ 


3] 


డా॥కె. సర్వోత్తమరావు 


యాత్రాక్రమంలో గోదావరీ కృతావగాహుడయిన అంశాన్ని 
(1-1 1) వర్ణించాడు. శ్రీనాథుని కాశీఖండం, భీమఖండం లలో 
గోదావరి వర్ణన అతివేలం. వ్యాస అగస్తుులు ఆకాశ గమనం 
చేసి గోదావరి వుండలాన్ని దర్శించిన వైనం వర్ణించాడు. 
అగస్త్యుడు గోదావరిని దండ కారణ్యాన్ని దర్శించడాన్ని 
ఉల్లేభించాడు. మునులు భయభక్తులతో 


గోదావరి గోదావరి 
గోదావరి యుంచుయిల్కు గుణవంతులకున్‌ 
గోదావరి తల్లి సం 
పాదింతు గదమ్మ నీవు భవ్యశుభంబుల్‌ 
భీమ. 4169 


'పార్థించడాన్ని తెలియజేశాడు. బవ్మెర పోతన 
భాగవతంలో బలరాముని తీర్థయాత్రను వర్ణిస్తూ, కొమరు 
మిగిలి సప్త గోదావరికి నేగి యందు తీర్థమాడి (దశమ - ఉత్తర 
951) నట్లు వర్ణించాడు. గోదావరిని గంగానే భావించి అభ్రంకష 
శుభ్రసవముత్తుంగ భంగయుగు గంగకుంజని (1-13) అని 
కీర్తించాడు. కొజవి గోపరాజు సింహాసన ద్వాత్రింశకలో 
“గ్రహిలుడు' చేసిన తీర్థయాత్రలో “గౌతమీ తీర కాననము 
ల్పూజుచు నొక్కనాడు కడు పుణ్యంబైన కాళేశ్వరంబున కేతెంచి 
ముక్తీశ్వరుని కొలిచినిట్లు (86-176) చెప్పాడు. భైరవకవి శ్రీరంగ 
మహాత్మ్యంలో భరద్వాజుడు కంచి దర్శించె .... గోదావరి గాంచె. 
కృష్ణానది భుజింయించె (4-749) అన్నాడు. వెలగపూడి 
కృష్ణయామాత్ముని భానుమద్విజయంలో భానుమంతుడు 
దర్శించిన తీర్థాలు క్షేత్రాలలో “గోదావరి” ఉంది. 


రామాయణం రచించిన కవులందరు కూడా “గోదావరిని” 
స్మరించినవారే. వానరులు సీతాన్వేషణం చేసే వేళ గోదావరి 
ప్రాంతాన్ని చెప్పినవారే. భాస్కర రామాయణంలోని 


దండకారణ్యంబున కరిగి యచట గిరివన దుర్గంబుల 
గోదావరీ తీరంబుల నంధ్ర పుండ్ర కేరళ కురుదేశంబుల డురికించుచు 
కిష్కంధ - 556 
అనే వాక్యం సాక్ష్యం. అలాగే వుడికిసింగన 
శ్రీరామచంద్రుడు గోదావరిని దర్శించిన తీరును- 
కనిరా గౌతమ గంగ సన్ముఖ కురం గన బ్రస్ఫుటాంభోజ నీ, 
వని సంభూత పరాగపూరిత విభా స్వ త్తైకతోత్సంగ ధీ 
రనికుంజోదర సుప్రకేసరి కిళో రస్తోమ సంగన్‌ చన 
స్థానీయార్హ్య విధాన దర్శసుదునస్స తృంగం బృథ్విశ్వరుల 
-అని వర్ణించాడు ఈశ26 


మాతల్లి గోదావరి 


తెలుగు సాహిత్యంలో నదీకావ్యాలు, క్షేత్రమహాత్మ్య 
కావ్యాల సంఖ్య పెచ్చు. వాటిలో “భీమఖండం” ఒకటి. దీనికి 
గోదావరి ఖండమని పేరు. శ్రీనాథమహాకవి గోదావరిని, గోదావరి 
ఉపనదుల్ని, సప్తగోదావరిని, భమమండలాన్ని అభినివేశంతో 
వర్ణించాడు. 


అంధ్ర భూ భువన మధ్యము పుండరీకంబు 


సప్త గోదావర జలము తేనె 3-50 
పృథివి యళ్లను రక్షించు పేరబాలు 

మమ్ము రక్షీంచు గోదావరమ్మ యెపుడు 41665 
అప్సరోదికర సంసేవితంబు సప్రగోదాచరంబు 3-20 
మణీ కర్షికాప్రవాహమునకు సప్త గోదావర జలము సాటి వ. 
సప్తక్షిగోదావరి కఓదోష పాషాణ కుళశధార 4-32 
సప్తగోదావరి సఓిల బ్రవాహాందు 

సాక్షాత్కరించిన జప్కాకన్య తాం] 
గౌతటు గంగ యాలోల ఘనతరంగ తం] 652 


తెలుగు కావ్యాలలో ప్రాస్తావికంగా 'గోదావరి' ఎన్నో చోట్ల 

ప్రస్తావింపబడింది. తిక్కన భీష్మపర్వంలో (1-38) సంజయుడు 
ధృతరాష్ట్రునికి భూపరిమాణం విశదీకరిస్తూ నదుల పేర్లను 
చెప్పిన వాటిలో “గోదావరి ఉన్నది. మారన మార్కండేయ 
పురాణంలో 

సురుచిరముగు సప్బానగో ఆ 

తీరమున విలసిల్లుచుండు. దద్దయం గోదా 

వరి తద్ర్రదేశమున మనో 

హరము పవిత్రము మునీంద్ర యబల ఫరిత్రిన 
అనే వర్ణన ఉంది. వచన కవులలో ఆద్యుడయిన కృష్ణమా 
చార్యులు “గోదావరి యావల శ్వేతద్వీపమందు మా మేనమామ 
శ్రీరంగాచార్యులు కలరు" అన్నాడు. కోనేరునాథ కవి బాల 
భాగవతంలో కొవేరి గోదావరి కృష్ణవేణి తుంగభద్ర భీమరధియను 
తరంగిణులు సహ్యవుహీధరం౦ంబున వెడలె (2-91) అని 
ప్రవచించాడు. భద్రాచల రామదాసు “విరజానదియే గౌతమి" 
అని శతకంలో చెప్పాడు. 


అనంతావూత్యుని భోజరాజీయంలో గౌతమి లేదా 
గోదావరి నది ప్రసక్తి మూడు కథల్లోను కనిపిస్తుంది. సర్పటి 
అనే సిద్ధుడు కాంభోజ రాజయిన మహుని కుష్టురోగివి కమ్మని 
శపించాడు. అప్పుడారాజు గౌతవింలో వేంనువైతు అని 
భావించాడు. అప్పుడం గౌతవిం ఒక వఎలునికన్యగా 
సాక్షాత్కరించింది. దత్తాత్రేయుని ధ్యానించవలసిందిగా సలహా 
ఇచ్చింది. ఆ మంత్రాన్ని కూడా ఉపదేశించింది. గౌతమియందు 
దర్శన స్పర్శనాదుల వర్ణింపచవలయయిను (1-107) అని 
నచ్చచెప్పింది. ఈలాగే మరోకథలో అరుంధతి గౌతమీ నదికి 
ఆ వైపున ఉన్న అగస్తునికి భోజనం తీసుకొని వెళ్ళేది. ఒకరోజు 
వరద వచ్చింది. వసిస్టుని ఆజ్ఞప్రకారం అరుంధతి గౌతమినది 


తంగ 


చేరి దారి యివ్వవలసిందిగా కోరింది. గౌతమి ప్రసన్ను 


రాలయింది. అలాగే వమురలి వచ్చేవేళ గౌతమిని వేడుకొని 
ఆశ్రమం చేరుకొంటుంది. 


బొడ్డుచెర్ల చిన తిమ్మయ్య కృతి 'ప్రసన్నరాఘవ నాట్య 
ప్రబంధం". ఈ ప్రబంధంలో గంగా, యమున, సరయువు, 
గోదావరి, సముద్రుడు పాత్రలు. ఈనదుల సంభాషణలలో 
రామాయణం చెప్పడం ఈ కావ్య వైశిష్ట్యం. తెనాలి రామలింగకవి 
పాండురంగ మహాత్మ్యంలో కుమారస్వామి నోట విశేషణాలతో 
నదులను కీర్తిస్తూ “ఉత్తుంగ భద్రరాణ రాజిల్లు గౌతమి యోజ'” 
1-148 అని వర్ణించాడు. 


కవులు వర్ణనాప్రియులు. గోదావరిని వర్ణించినా 
అందులో ప్రత్యేకత ఉంటుంది. రాయలు నదీతీరంలో దానం 
చేసేవాడు. ఆ దానాలు అనంతం. అనంతదానధారలతో కృష్ణ 
గోదావరులలోని జలం నిండుకొంది. ఆ లోపాన్ని రాయల 
గజసైన్యం పూరించిందట. ప్రెగ్గడకవి పోంతయ్య అనే కవి 
“గోదావరీ' శతకాన్నే వ్రాసి తన భక్తి ప్రపత్తులను ప్రకటించాడు. 
స్థిర పుణ్యోదయ మేదినీందు వదనా సీమంత వధీలస 
దూరు ముక్తాఫల సూత్రమో, సురుచిర క్షీణీ వురంధ్రియిగో 
ధరధమ్మిల్ల లతాంత మాలికయిణ; భూ తన్వి కుచశ్రీ మనో 
హరసంఖ్యానమొ నాగ నీదను ప్రణా హాంబొప్ప గోదావరి 
గోపీనాథ వెంకటకవి తన రావూయుణంలో 
యథావాల్మీకంగా 
మునిపతి చెట్బనట్లు బహాం వుట్బత భూటమిరుహప్రకాందమ్పా 
యానుబదు చకవాక ఒక హంస మరాక విరాజమూనయ్య్రి 
టప్రణుత నవాంబు సంభవ తరంగ కణద్రవ గంథి వాహటద్నా 
కననగుచున్న దల్లదివో గౌతమి కంట్‌వె యుమ్మబానదిని 
-అని వర్ణించాడు. 


శ్రీజనమంచి శేషాద్రి శర్మగారు శ్రీరామ వనవాస వర్ణనలో 
గోదావరిని విలక్షణంగా ప్రవేశ పెట్టారు. లక్ష్మణుడు ఒక పాదలో 
ఉన్న శూర్నణఖ కుమారుని ఖండించాడు. శూర్చణఖ కొడుకు 
దగ్గరికి వచ్చింది. ఉలుకూ పలుకూ లేదు. అప్పుడు ఆర్రతతో 
“గోదావరీ మహాప్రదినీ మీనంబులను వండి తెచ్చితి తనయవర్య'" 
అని అన్నది. ఇదొక నూతన కల్పన. 


త్య్యంబ కాచల శిఖగ్రమునందు నుదయించి 
పొదలి యార్యావర్తభూమి దజిసి 
మలగి దండకావనీ మధ్యభాగమున నా 
ప్రస్రవణాచల ప్రస్థ మొఅజసి 
పట్టిస శ్రీవీర భద్రేశు సేవించు 
తీర సోమేశు మందిరము డాసి 
యేచి యునంత భోగేశ్వర స్థానంబు 


రుద్రపాదములపై6 ద్రోవగా6గ 
గోటిపల్లీశు కోమ లాంఘ్రులకు మొక్కి 
కుండలా ముఖ తీర్ధంబు గుస్తరించి 
భఖీమమండలి డాపల పెట్టు కొనుచు 
గౌతమీగంగ లవడాబ్ధి. గొగలించె. 


న 





ఫుష్నర ప్రత్యేక సంచిక 


శ్రీ భీమేశ్వర పురాణము. 


శ్రీనాథ రచితవంంయిన భీవేళశ్వర పురాణం 
భీమమండలంలోని తీర్ధక్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి వివరించే 
మహాకావ్యం. శ్రీనాథుడు “ప్రాఢ నిర్భర వయః పరిపాకం'లో 
భీమేశ్వరంలోని భీమనాయకుడి మహిమను వర్ణించి చెప్పాడు. 
నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతం మొదటి పురాణం కాగా 
శ్రీనాథుడు రాసిన భీమేశ్వర పురాణం రాజమహేంద్రవరంలో 
రెండో ఆంధ్ర పురాణ గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. 


నెట్టుకొని దొ 












భట్టైల్లల భునవిటప్పు గాధవైతిభిని త్‌మ్‌ 18 


అని అదికవి నన్నయు భట్టారకులను శ్రీనాథుడు 
“భీమేశ్వర పురాణములో ప్రశంసించాడు. గోదావరీ నదీమ 
తల్లిని కీర్తించిన మొట్టమొదటి ఆంధ్రకవి మన ఆదికవి కావటం 
విశేషం. " 









- గోదావరీ మాహాత్మ్యం 


-పర్వతనేని సుబ్బారావు 
డాంబు వాశతర్థంష 
హారియ్యున కావలి ము 
సంగిమంబుని భూ॥ 
తార్ధదానింబు టు కృతార్జా: దగదు వ. 








అని నన్నయ గోదావరిని దక్షిణగంగగా పేర్కొన్నారు. 
దీన్ని ఆధారంగా తీసుకొని శ్రీనాథ కవిసార్వభౌములు భీమేశ్వర 
పురాణంలో గోదావరిని బహుధా శ్లాఘించారు. గౌతమ మహర్షి 
(త్యంబకాచల శిఖాగ్రం నుంచి గోదావరీ నదిని కొవ్వూరు దాకా 
తీసుకురాగా సప్తర్హులు సప్తశాఖలుగా చేసి సముద్రంలో 
చేరేటట్లు చేశారు. + 






తుల్యాత్రేయీ భరద్వాజీ 

కౌశికీచవసిషాచసప్తువాభా? 

తుల్య, ఆధ్రేయి, భరద్వాజ, గౌతమి, వృద్ధ గౌతమి 
కౌశికి, వసిష్టలు, గోదావరి సప్తశాఖలు. గౌతమీ వసిష్టలు 
గోదావరి ప్రధానశాఖలు కాగా గౌతమి నుండి 7 శాఖలు 
ఏర్పడ్డాయి. 


1. తుల్య : ఈ శాఖ ధవళేశ్వరం వద్ద ప్రారంభమై వేమగిరి, 
కడియుం, జేగురుపాడం, అనపర్తి రావుచందపురం 
తాలూకాలోని అనేక (గ్రావూలను కలుపుతూ కాకినాడ 
సమీపంలో ఉన్న చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది. 
చొల్లంగి దగ్గర తీర్థాధిదేవుడు సోమేశ్వరుడు. 


సర్పవరం నుంచి బయుట్లేరిన వేదవ్యాసులవారు 
తుల్యభాగాతీరంలో ఉన్న జ్యోతిర్లింగ స్వరూపులంయిన 
వాతాపేశ్వరుణ్లీ, ఇల్వలేశ్వరుణ్లి, సంగమేశ్వరుణ్ణి వీక్షించిన 
విషయం మన భీమేశ్వర పురాణంలో ఉంది. 


ఊులం రాలజు న్యారతావ్నూలుంది 





వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు దారులు 
కొట్టి అధిక ధనాన్ని కూడకట్టుకొన్నారన్న సంగతిని తెలుసుకొన్న 
అగస్తు్య్యులవారు వారిని ధనాన్ని అడగటానికి వెళ్తారు. 
వాతాపీల్వలలు అగస్తుణ్ణి చంపాలనే దుర్చుద్ధితో ఇల్వలుడు 
మేకగా మారిన వాతాపిని చంపి అగస్తుుల వారికి ఆహారంగా 
వండిపెట్టి ఆ బుషి భుజించిన తర్వాత “వాతాపీ' అని 
పిలుస్తాడు. అప్పుడు అగస్త్యుడు పొట్టను నిమురుకొని “వాతాపి 
జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోతాడు. అన్న చనిపోయిన 
దుఃఖంతో ఇల్వలుడు మరణిస్తాడు. అప్పుడు అగస్తుులవారు 
వాతాపీల్వలేశ్వర లింగాలను ప్రతిష్టిస్తారు. ఈ కథను ఇక్కడ 
అనుసంధించుకోవాలి. తాపేశ్వరానికి వంండపేట ఏడిది 
గ్రామాలకు మధ్య ఉన్నవాడు సంగమేశ్వరుడు. ఈ దేవదేవుణ్ణే 
“గౌతమ నదీవాః సంగమేశానుండు' అని కవిసార్వభౌముడు 
పేర్కొన్నాడు. 

భీమేశ్వర లింగస్థాపనకై గౌతమి పాయను దక్షారామానికి 
సప్తర్డులు తీసుకువచ్చారు. ఈ నదీ తీరంలో రాక్షసులు తపస్సు 
చేయసాగారు. ఇక్కడే వారు సత్కర్మలను కూడా ఆచరించ 
సాగారు. వారి యజ్ఞయగాది సాధనాలు (ప్రవాహంలో పడి 
కొట్టుకుపోయాయి. సప్తర్డులు తీసుకువచ్చిన గౌతమిని 
అదృశ్య అవుతుందని శపించారు. సప్తర్దులు అదృశ్యనది అయిన 
రాక్షస నదిని శుష్కతోయగా శపించారు. తుల్యభాగుడు అనే 
రాక్షస ముని సప్తర్దులకు దానవులకు సప్తర్డులు తీసుకు వచ్చిన 
నదిని అంతర్వాహినిగా తీసుకుపోవటానికి, రాక్షస నదిని 
పర్వదినాలలో స్నాన దానాదికంచే పుణ్యఫలదాయినిగా 
ఉండేటట్టు చేయటానికి సంధి చేశాడు. అప్పటి నుండి 
రాక్షసనది తుల్యభాగగా వ్యవహరించబడింది. 


2. ఆశ్రేయి : గౌతమి శాఖకు ఇవతలి భాగంలో కపిలేశ్వర పురం 
దగ్గర కణ్వనదీశాఖ 'పారంభవుయి రావుచంద్రపురం 
తాలూకాలోని అంగర, టేకి, పామర్రు మొదలయిన గ్రామాల 
మీదుగా ప్రవహించి దంగేరు దగ్గర మళ్లీ గౌతమీ శాఖలో 
కలుస్తుంది. ఈ సంగమ స్థలం నుండి మరోశాఖ ఆత్రేయి 
వెొొదలయి కొకినాడ దగ్గర ఉన్న కోలంక, దుగ్గుదుగర్రు, 
కాజులూరు గ్రామాలను దాటి కోరంగి దగ్గర సముద్రంలో 
కలుస్తుంది. కోరంగి దగ్గర అధిదేవతగా కురంగేశ్వరుడున్నాడు. 


3. భరద్వాజి : గౌతమీనదీ శాఖ అయిన భరద్వాజి కోటిపల్లి 
దగ్గర చీలి పదమైళ్ల క్రింది భాగంలో ఇంజరం దగ్గర సముద్రంలో 





పుష్యర ప్రత్యేక సంచిక ఏడ 


కలుస్తుంది. ఈ సంగమ స్థలాన్ని అంతర్భూత గౌతమి అని వ్యవ 
హరిస్తారు. ఈ సంగమ స్ధలంలో -1. గౌతమీ, 2. భరద్వాజి, 
3. రేవ, 4. ఇంద్ర, 5. అహల్య, అనే అయిదు తీర్థాలున్నా 
యని తెలియజేస్తున్నారు. ఈ సంగమ స్థలాన్ని సంవేద్య 
మంటారు. - 


4. గౌతమి : గౌతమీ సాగర సంగమ స్ధలం గంగాతీరంలో ఉన్న 
కాళీక్షేత్రం కంటే విశిష్టస్థలంగా వెలుగొందుతున్నదని, మోక్షదా 
యకమని శ్రీనాథుడు మనోహరంగా వర్ణించాడు. 


అంపయామువచముకే చడతికచి: 





ఈ గౌతమీ సాగర సంగమం గంగా తీర్ధస్థలమయిన కాశీ 
క్షేత్రం కంటె విశిషుయినదని శ్రీనాథుడు వివరించాడు. 


కం ఆపె? చ గాః హం ఈ 






కుంభ సంభవుడయిన అగస్తుులవారు వ్యాసమహర్డికి 
పై విధంగా తెలిపి - 


అచు సంంద్యలుు: కొటుటుట్లి ల 





బది. జప్తుర్నినణ ప్రవాహ మిది: సంపిక్షంజు చవాం 


సప్త ర్షినదీ ప్రవాహమహత్త్వాన్ని స్పష్ట పరిచాడు. 

5. వృద్ధగౌతమి : ముక్తేశ్వరం (ముక్తీశ్వరము) నుండి ప్రారంభమై 
కొత్తలంక, కుండలేశ్వరం మీదుగా ప్రవహించి సముద్రంలో 
కలుస్తోంది. వృద్ధ గౌతమీశాఖ అమలాపురం తాలూకా మురుగు 
కాల్వరూపంలో దృశ్యాదృళ్యంగా నేటికీ కన్చిస్తుంది. 
(బ్రహ్మేశ్వరుడు, వృద్ధేశ్వరుడు నదీ సాగర సంగమ స్థలంలో 
ఉన్నారు. న 


6. కౌళికి : కపిలేశ్వర పురానికి ఆవలి ఒడ్డు నుండి విడివడి 
అమలాపురం తాలూకాలోని అనేక (గ్రామాలను పునీతం చేస్తూ 


“బెండవమూరులంకి దగ్గర సముద్రగామి అవుతోంది. ఈ 
సంగమస్థలంలో రామలింగేశ్వర స్వామి, లక్ష్మణేశ్వర స్వామి 
ఉన్నారు. ఈ కౌశికీనదీ ప్రారంభ (ప్రాంతంలో అగస్త్య 
ప్రతిష్టితుడైన 'మందేశ్వరుడు” ఉన్నాడు. 


7. వసిష్ణ : కొవ్వూరుకు 4 మైళ్ల దూరంలో ఉన్న విఘ్నేశ్వరం 
గౌతమీ నదీ పశ్చిమ తీరం నుండి విడిపోయి నేరుగా “అంతర్వేది” 
వద్ద సముద్రంలో కలుస్తుంది. అక్కడ నీలకంఠేశ్వరుడు 
క్షేత్రాధిదేవత. కాగా అంతర్వేది నరసింహస్వామి సుప్రసిద్ధ 
దేవాధిదేవుడు. అంతర్వేది తీర్థం ప్రసిద్ధం. చొల్లంగి దగ్గర, 
పుష్యబహుళ అమావాస్యనాడు తుల్యాసాగర సంగమంలో 
స్నానం చేసి గోదావరీ సప్తశాఖా సంగమాలలోను స్నానాదికం 
కావించిన తైర్ధికులు మాఘశుద్ధ దశమినాటికి అంతర్వేది చేరి 
నృసింహస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించి తమ యాత్రను 
పరిసమాప్తి కావిస్తారు. హరిహరాద్రైతానికి సప్త గోదావరీ యాత్ర 
ఒక చక్కటే ఉదాహరణ. 

ద్వాదళ తీర్థ వూహాత్మ్యాన్ని అగస్త్యులవారం 
వ్యాసులవారికి ఈ క్రింది విధంగా వివరించారు. 





బహ్నేశితిరంబు 

ప్రశ్వర్యదము కపాల్టైశ్వరంబు 

కుక్కుట నంబు కాశకీ. గొంత వలితి 

సోమనాధేశ్చరివం చలక్తి సూచకందా 

శ్రీమాహేశ్వం తర్థంబు శట్పునా మిచ్చు 

ప్రఆాజనాఖ్యర్చితం బమాపర్ధ చునషు బీమే. పా74 

ఇంద్రేశ తీర్ధం, సిద్ధేశ్వర తీర్ధం, యోగేశతీర్థం, కాళేశ్వర 
తీర్థం, శమనేశ తీర్ధం, వీరభదద్రేశ్వర తీర్ధం, బ్రహ్మేశ తీర్ధం, 
కపాలేశ్వర తీర్ధం, కుక్కుటేశ్వర తీర్థం, సోమనాథేశ్వర తీర్థం. 
శ్రీ మహేశ్వర తీర్థం, ఉమాతీర్ధం అనవి. 


ద్వాదశక్షేత్రదికచపత్త్రదులతోడి 
దక్షవాటిక యనెడి కందమ్మివిరికి 
సప్తగోదావరాంబునిర్నరదు తేనె 
నడుమ రాయంచ శ్రీభమనాయుకుండు 
కల్ప తరువుల వంటి ద్వాదశ తీర్థాలు. ద్వాదశ క్షేత్రాలనే 
వికచదళాలతో దక్షవాటిక అనే పద్మానికి సప్తగోదావర సీరం 
తేనెగాను, భీమేశ్వరుడు ఆ పద్మమధ్య ఉన్న రాజహంసగానూ 


భీమే. 3-78 


రాజమహేంద్ర దుర్గమున( గావించె శ్రీ 
వీరభదునకు౯ బ్రాకార రేఖ 
నిలిపి మార్శండేయా నిలకంరుని మోట 
రామళుదదముతల్లినామకముగ 
సంగమెశ్వర దివ్యశంభులింగిమయునకు ( 
గల్పించె గల్యాణ గర్భగ్భహాము 
చక్షివాటేక యుందా( దరుణందు మౌళిక 
ముగలిదొకీఐ ధావుమును రచించి: 
బ్రార్జీ శావబ్రగోపుర వ్రాంగణమున 
స నినంధు సొవాననిరణీకెలన (6 
వీర్చెభవినంబు జీముయా చేవునగర 
మంత్ర దేవయుయాన్న యామాత్యవరు[ డం 
పక్షులతో, వృక్షాలతో వెలుగొందే దక్ష వాటి సప్త గోదావర 
వర్ణన భీమేశ్వర పురాణంలో కన్నులకు కట్టినట్లుగా శ్రీనాథ 
కవిసార్వభౌముడు వర్ణించాడు. 
ఉటిదనచులడాదండదుకుకిత 


నా క 
వ్రోబ్ళ 
'ఘు' 





న 
కదు గ ఓ 


వేదం 
వోబ్బతాంధశచ్య్శటావ్ను తనభింద 
దేవగంధర్వాపష్పరో వధూటీస్తాన 
సెసక శ్రీగంధ ధవంలతంబు 
కనక సౌగంధిక గంధోత్తిమాగంధ 
సార నిష్పందప్పుష్పలంధయింబు 
చటులటిచీ మటారూటడోలారూథ 
వాంసనాంనా వృనాదాలనుదిదు 






భూరి ఈరావని భునిధూత చూత 
జాతి వకుక వనీసమాచ్భాద్యమాన 
బవాంకసింధు ధునీ వనఐకమరాక 
దక్షప్రులి టెజుడ్డ సఫ్టగోదావరందు 
పంటలు సమృద్ధంగా పండటానికి గోదావరీ జలాల 
ఆవశ్యకత అందరికీ అవగతవేం. ఈ విషయం భీవేశ్వర 
పురాణంలో ప్రసక్తమయింది. 
పృథుల వారి శీకర పటలపానదర వికటకరటిముఖవికలిత 
వరాటకోశవ్యాకోచహాబకకుశేశ యంబులగు సప్త గోదావర 
స౭ిలంబులచేతను, గోములకింజల్కాగ్రగ్ర సనజా గ్రచ్చక్రవాకచరణ 
నభఖిశఖర సముఖ్లభతకమలకు వలయుకుముడషండంబులగు 
తీరకుండంబులచేతను, గోదావఓ తుల్యాభాగా కౌంతేయీ కణ్యా 
పగానదీ మాతృకాయుదూనంబై యిరుగారునుం బంటపొసంగు 
పంట వలంతి కేదార క్షేత్రంబులబేతను, నభిండతాంభస్సమృద్ధి 
విబ్బంభించి భీమే. 1-110 
గోదావరీ వుండలాన్ని గోదావరీనదీవు తల్లి సస్య 
సమృద్ధం చేస్తోంది. 
ఈశ్వరుడు సప్తగోదావరంలో స్నానం చేసి, త్రిపుం డ్రాన్ని 
ధరించి, పసిడి వెన్నుని వీక్షించి, ఆకాశాన్ని అంటుతున్న హ 


31-106 





భావిస్తారు. ర్మ్యాన్ని అధిరోహించి భీమేశ్వర స్వామిని కొలుస్తుంటాడని. 
సప్తర్షి గోదావరీనదీ సోపాన సరణి సమీపాన భవనాన్ని నేదిష్టమున సప్తగోదావరంబున 
అన్నయామాత్యుడు కట్టించాడు. | నఘమర్నణస్నాన మాచరించి 
స మాతల్లి గోదావరి 


శత్యాయయషమంత్రాక్షరాభి మంత్రితమైన 
విమలభూళ త్రిపుండ్రము ధరించి 

మొగలివాకిలి దూజి దిగువశాక్వరరాజు 
నగరిజై వెన్నుని ననువు. జూచి 

మదణశిలానోవానమధ్యమార్గంబుగా 
నధ్రంకషంబైన హర్మ్య మెక్కి 


సత్తపాతాకభూవన విష్మర్తభహులను 








జ్ర షస 
భు 


పరదుచూటాశ్వరున కు బ్రాంట ముక్త 114కి 


ఆనంద పరవశుడై కవిసార్వభౌముడు గౌతమీగంగను 
ప్రస్తుతించిన రీతి రమణీయం. 
త్యంబకాచల శిఖభాగ్రలబునం టుదలంంచి 
వొదల యార్యావర్తభూడది దటిసి 
చులరి దండక వనిమధ్య భాగమున నా 
ట్య గ 
పట్సినిత్రీ ది 


విరధడ్రశు సేదించి 
తఅలసొచానాధు మందిరపు డాసి 


జాటిల్యప డగు 





వం ననా 
యంచి యునంతభోగేచ్వం స్థానంబు 


. 


రద్రపాదచంలబై(ోద గా 





లోటిబల్లీచు 
కుండలావుఖతర్హలంబు గుస్తరించి 
భదుదుందులి డాజుల6 బట్టికొనుచు 
గౌతిదింగలలి లదిడాప్ద. గా( రీలంచి 
శారికలు, పుంస్కోకిలలు, కిశోర బంభరాలు, నెమళ్ళు 
తరు, గుల్మ, వల్లికాదులు గోదావరీ జలాలతోపరి వృద్ధమయిన 
విధానం, హృదయ రంజకంగా భీవేంశ్వర పురాణంలో 
వర్ణించబడింది. 
పంచాక్షతిముంత్ర పారాయుజలతబులు 
బటయించు శారికాంవముదయంచుంలు 
నలకంరస్తోత్రికోలాబాల ప్రాతి 
జాజ్య సాస్మ్యత్తపుంనప్పకిలవులు 
శతరుద్రి య్యకుతిస్వాధ్యాయపారంబు( 
బరిఢధమించు6 గిశోరబంభరయములు 
ప్రణవాక్షరాఖ్యాస ఐరిపాబీ 6 బాటంచు 
నానావిధ౦బుల నమిలిపిండు 


ంంలాంఘైంలకు మలక 


సప్తగోదావరాంబు నిర్భర సహస్ర 

సారణీసేక సాంతత్య సంప్రవృద్ధ 

వివిధ తరుగుల్మవల్లికావేల్లమైన 

తక్పురోద్యానవీథికాంతరమునం౦ందు భీమే. 3-28 

భీమేశ్వర మండల సీమ గోదావరీ జలాల ఎల్లలుగా 
విభజించబడింది. 


విశ్వపతి భీమేశ్వరుడు సప్త గోదావరంలో స్నానం చేసి 
భోగమోక్షాలను భక్తులకు ప్రదానం చేస్తాడని శ్రీనాథుడు 
విశదీకరించాడు. 


సప్తర్ను లరుదేర సప్త గోదావరం 
బవగాహనముచేసి నట్టి ప్రోడ 
విశ్వ శ్వపతి భీమనాథేశ్వరేశ్వరుండు. 
కర్తయ్యై యుండి భోగమోక్షముల నిచ్చు 


స భీమే.3-36 
దక్షాధ్వరానల (త్రయతీర్థం, అఖిలేష్టసంసిద్ధి తీర్ధం, 
సార తీరం, పా హైవవత తీర్ధ 0, సప్తగోదావరం అనేవి పంచ 
తీర్థాలు. పంచేంద్రియాల వల్ల హన పాపాలను పంచ జనుడు 
గోదావరీ పంచ తీర్థాలలో స్నానం చేయటం ద్వారా పోగొట్టు 
కోవటాన్ని శ్రీనాథుడు స్పష్టీకరించాడు. 
దక్షాధ్వదానలత్రయాతీర్ధ మొక్కటి 
యోగాగ్నీ నెండేని నురిసె గౌరి 
యఖిలేష్ట సంసిద్ధి యండ్రు రెండవతీర్ధ 
మెందేని నుదు గాంచె నిష్టసిద్ధి 
సోమేశ్వరం బండ్రు సారిది మూ౭డవ తీర్ధ 
మెందేని నఘము లిజ్జీంకు లంకు 
హైచువతం౦ బందు రది నాలుగవత్‌ర్థ 
మెందేని బామవంతు(డొందె వరము 


సప్త గోదావరంబు ఐంచమము తీర్ధ 

మఖిలశుధములు నెందేని నావటాల్లు. 

బంచతీర్ధంబు లివి యాడ్‌ పంచజను(డు 

పాయు( బంచేంద్రి యోదృవవాతకంబు బీమే.3-66 

గోదావరిలో షితృపిండదానాదికం చేస్తే అక్షయఫలం 
లభిస్తుందని సదాసేవనం కైలాసాన్ని కలిగిస్తుందని భీమేశ్వర 
పురాణం విశదపరుస్తోంది. 

సప్తగోదావరం బనుసారతీర్ధ 

ముత్తమోత్తమ మందు మర్త్యుండు చేయు 

ౌర్గతిలతర్పణాదు లక్షయాఫలంబు 

తత్సదాసేవనము శివస్థానదంబు భీమే. ౩153 

సప్త గోదావరంలో చేసే శ్రాద్ధాదికర్మకాండవిధులు 
గయలోచేసే కాండ విధుల వలెఫలప్రదాయు లవుతాయి. 


శ్రాదపిండ 'ప్రదానాది సకల విధులు 
నంధు ఫలియించు నగ్ద్ణయయందుం బోలె, భీమే.3154 


ఠాద్ధ పిండప్రదానాది సకల విధులు పితృదేవతలకు 
తృప్తి కల్గిస్తుంది. 


జంభరిపుదిక్కునకు సీమ సలిలరాశి ౌద్గపిండప్రదానాది సకల విధులు 

పశ్చిమమునకు సీమ త్ష్యంబకతనూజ నొక్క టొక్కటి కోటిగుజోదయామున 

ద్యుమ్న పతిదిక్కునకు సీమ తుల్యభాగ దృట్త6 గల్పించు దివి పితృ దేవతలకు 

దక్షిణమునకు వృదగౌతమియె సీమ భీమే.333 ధరణి ధరరాజశంభు తీర్థంబునందు. _ భీమే. 3౩-167 
36 





పుష్కర ప్రత్యేక సంచిక 


సప్త గోదావరి నదికి భీవేశ్వర స్వామి శబ్ద భేదవేం 
(మాటలలో తేడాయే) కాని అర్ధభేదం లేదు (సప్త గోదావరం, 
భీమేశ్వరుడు అనేవి రెండు భిన్నశబ్దాలు ఇవి అభేదాలు సప్త 
గోదావరం భీమేశ్వర స్వామితో సమానం) అని నారద మహర్షి 
తెలిపాడు 

సప్త గోదావరంలో స్నానం చేసి ఈ క్రింది రెండు శ్లోకాల్ని 
పరిస్తే హర ప్రభావం వల్ల పాపాలు నశిస్తాయి 


9 గొదావరిం తీరం ౧ర్జతీరోత్తమోత్తవమమ. 
అత్ర న్నిహొతోరుద్రొ శీమనావశ్నతేచ్చర | 
సమస్త భీమనాధాయం ఆజగొదావరావ్యస 
పాపేన్సనాగ్మయేం ఊభ్బం నిమజ్ఞామిహర' అం 
(అన్ని తీర్థాలలోను, అత్యుత్తవుయిన గోదావరిలో 
ఇక్కడ భీమేశ్వరుడయిన రుద్రుడు సన్నిహితుడై ఉన్నాడు సప్త 
గోదావరీ జలాత్ముడయిన భీమేశ్వరునికి నమస్కారం పాపం 
అనే కట్టెలకు అగ్నివయిన నీలో స్నానం చేస్తున్నాను ) 
సప్త గోదావరాన్ని తలిస్తేనే ధన్యమతులవుతారు 
జ్త గోదావరమం శీమశంకలునిని 
నాకులళస్తయం౦భ( ఎనాకపాణి 
రు దవావంయలును అమారూధిభిక్త" 
ఆ ఈ రెన్నారు బౌర వో ధిన్యచుఈలు 
సత్యవతీ తనయుడయిన వ్యాసుల వారు దక్షవాటికలో 
అనుదినం “తుల్య గోదావరీనది. దోయినిధిని సప్త 
గోదావరంబున స్నానమాడి, యాచరించు శివార్చనంబు' (భీమే 
3౩-189), అని విదితమవుతోంది 


అగస్తులవారు వ్యాసమహరికి గోదావరి తీర్ధ మహిమను 
విశదీకరించారు 


జహ్నూకన్యాతీరసన్ని వేశమునకు 
దక్షీణాంఛోరాశితటము సాటి 
కమనీయంముణికర్టి కాప్రవాహమునకు 
సప్తగోదాదరజలయి సౌటి 
కటకరక్షకుడైన కాలభైరవునకు( 
బకట పాతాకబైరవు. డు సాటి 
విశ్వాధిపతియైన విశ్వనాయకునకు 
భీమనాధేశ్వరస్వామి సాటి 
మోక్షవిభవంబునకు సాటి మోక్ష లక్ష్మి 
భోగమహిమంబునకు సాటి భోగమహిమ 
వారణాసికి శ్రీదక్షవాటమునకు( 
దారతమ్యంబు చర్చింప ధర్మ మగునె!  _ భీమే 4-40 
సప్తగోదావరి వుహివును “తరవెం, వర్డింప' అని 
శ్రీనాథుడు ప్రశింసించాడు. 'సప్తగోదావర సలిలధారాహేమ కలశ 
1 సమితితో బలారి (ఇంద్రుడు) జలకమార్చి (భీమే. 4-90) నట్లు 
భీమేశ్వర పురాణాన్నిబట్టితెలుస్తోంది. 


హ్‌ 


౮ 


ః 


ళ్‌ 


భీమేశ్వర లింగ స్థాపన చేయటానికి ఉత్తమ తీర్థవాహిని 
అవసరమని (గ్రహించిన సప్తర్డులు గోదావరమ్మను దర్శించి 
తీసుకువచ్చారు 
ఎలల్బచేళకు అమ్మ లదిజ్యణ్బలుంలి 
వవాయిలాలంగ్రైకమూల్రయిైం 
త్రచీజునౌఆలూం. అనాం మ లఖరి 
లాజ్‌ భాంఆఆలెటు ఎఖైఆఆిలు 
కటుల్‌ ంల్తాల్నులం టఏంలయోఆులం. లెల్యు 
అహౌటిలెల పిటింలన ఆలె మ్రజుజఆున 
చిక్షివాజ అల సైఆహాలఆంఆఆ అఆంంలు 
లం ర్‌ ఆంంఅిలలం గిట్టిడుర. నిర 
లౌంపి గం౫ 
గౌతమీ గంగను దర్శించిన సప్తర్డులు పరమానందంతో 
గోదావరిని చూచి ఈ విధంగా సంస్తుతించారు 


( 


అమి చయ్యాతదాలంలుండా. అట్‌ దిటు ఆం 


అంక రవ్పడు కాద్యార్థయంయా వొయైఎదూ (టు అమె 
ఉవేసైటు క 
ఎల. లబ్‌ లౌజ్బడ ెదొఎది ఆట ఆటే 
(ఓ దేవి! శివుని జటాజూటంలో నివసించే గోదావరి! 
ఈశ్వర ప్రేయసి! లోక సంరక్షణార్థం పుట్టిన నీకు నమస్కారం 
భీమేశ్వర సన్నిధిలో ఒకే స్వరూపంతో ఇక్కడ ఎల్లప్పుడు దగ్గర 
ఉంటున్నావు గోదావరీ! నీకు నమస్కారం) సప్తర్డులకు స్తుతి 
పాత్ర అయిన గోదావరి మనందరికీ పూజనీయ కదా 
కంటిరే ఘోరవాలగౌఘులుం నిల్లా6 
గడుదిం6 ఒంకంజు చాణ్నద గంగి యిపుడు 


ఆమె 42 


ఓవికాహస్త విన్సాణ వి ఫిదందంల 


ఘుమఘంమధ్యానవాంంకారథూం మణంల్‌.. టమె 4 165 
యక్షగంధర్వ సిద్ధటిద్యాధరోర 

గామర వ్రాతభరితాభ ౫ంవ్రితప 

బృీథివి యెల్లను రక్షించు పేరంటాలు 

మమ్ము రక్షించు గోదావరమ్మ యెవుడు . భీమే 4166 


గోదావరి తప్పకుండా తమ్ము రక్షిస్తుందని విశ్వసించిన 
సప్తర్దులు 

గోదావరి" గోదావరి! 

గోదావరి! యుంచు( బల్కగుణవంతులకున్‌ 

గోదావరి తన్లి! సం 

వాదింతుగదమ్మ నీవు, భధవ్యశుభంబుల్‌ 


అని ప్రార్ధించారు 
సప్తర్దులు ఆరాధించిన గోదానరీ నదీమ తల్లి మనందరికీ 
మాన్య, ఆరాధనీయ, ఆయురారోగ్యైశ్వర్య ప్రదాయిని 


శం 


శా 


భవే. 4-169 





37 మాతల్లి గోదావరి 


తెలుగు జానపద సాహిత్యంలో - గోదావరి 


తతైచ గంగా, యమునా చ వేణీ 

గోదావరీ సింధు సరస్వతి చ, 

సర్వాణ్‌ తీర్దాని చస౦తి తత్ర 

యాత్రాచ్భుతోదార కథాప్రసంగః 

-భగవన్నామ తీర్థాల్లో గోదావరి ఒకటి. ఎక్కడ భగవాన్‌ 
అచ్యుతుడి హరికథలు చెప్పబడతాయో అలాంటి స్థలాల్లో గంగ, 
యమున, వేణీ, గోదావరి, సింధూ, సరస్వతి నదులలాంటివి 
పవిత్ర తీర్థాలవుతాయి. 

“దక్షిణ గంగ నాం దద్దయు నొప్పిన గోదావరియు...... 
అని నన్నయ తన మహాభారతం (ఆది 8-139) లో గోదావరిని 
దక్షిణ గంగగా అభివర్ణించాడు. 


“గోదావరి' - దీని అసలు పేరు “గోదా' నది. ఆ నదికి 
ఉపనదిగా “శబరి” అనేది కలవడం వల్ల “గోదాశబరి' అయింద 
ట. క్రమంగా అది 'శబరి"లోని 'శ' వర్గాన్ని వదలిపెట్టి 'గోదాబ 
రి అయిందనీ, వ, బలకు ఉన్న అభేత్వం వల్ల '“గోదావరి'గా 
మారి.'గోదారి' అయిందని అంటారు. 

“పోషయతీతి పుష్కరం" - మేషం ఇత్యాది పన్నెండు 
రాశుల్లో వరుసగా గురువు సంచరించే సమయమే నదులకు 
పుష్కర కాలం. ఈ సమయంలో ముక్కోటి దేవతలు ఆయా 
నదులకు సన్నిహితంగా ఉంటారట. అందుకనే పుష్కరస్నానం 
శ్రేష్టమైంది, అతి పవిత్రమైంది. 

జానపదులకు పుష్కరాల సమయం వేడుక సమయం. 
ఎంతో సంబర పడిపోతుంటారు. గోదావరి పుష్కరాలకు వెళ్ళిన 
ఓ పడుచుపిల్ల ఒయ్యారంగా తనవింత అనుభవాలను ఇలా 
చెప్తోంది. 

గోదావరి పుష్కరాల వింతలు 

దొడ్డమ్మ గోదావరి పుష్కరాల వింతలు 

గోదావరి పుష్కరాలు చూదామని పోతుంటే 

కొత్త నీటి కుదుపులకు కోక చెంగు బురదలకు 

కొప్పలోన కొత్త సవరం 

కొట్టుకో పోయిందో లమ్మ 

(గోదావరి సీమ జానపద కళలు, వేడుకలు, పుట- 160) 

అలాగే మరో వయ్యారి ఇలాంటి భావాన్నే ఈ క్రింది 
గేయంలో వ్యక్తం చేస్తోంది. 

గోదావరి పుస్మరాల ఇంతలూ 
కోటిలింగాల కాడ 

కొడుకుని కోసం నేను 

కోరి నేను తానం చేతంటే 


డా॥ బి. ఎస్‌. మోహన్‌ 


కొప్పు నున్న కొత్త సవరం 
కొట్టుకు పోయిన గంగమ్మా 
గంగమ్మా పొంగి రాకమ్మా 
నువు పొంగి పొరలి వడ్తనే 
ప్రజలు అడలి పోతార. 


శ్రామిక గేయాలు శ్రమను మరపింపజేస్తాయి. 
ఉత్సాహాన్నీ ఉల్లాసాన్నీ కల్గిస్తాయి. “గోదావరీ తల్లీకి గొజ్జంగి 
పూదండ' అంటూ పడవలాగే వాళ్ళు ఆయాసం తెలీకుండా 
రాత్రనక, పగలనక పనిచేస్తూ పాడుకొంటారు. 


“ఏరుదాటియ్యరా జాలరన్నా' అంటూ ఓ యువతి ఇలా 
దీనంగా ఓ జాలరన్నను ప్రాధేయపడుతోంది. 

అన్నా ఓరన్నా - ఓ జాలరన్న 

ఏరుదాటియ్యరా - జాలరన్న 

పాంగి పారలోత్తుంది - జాలరన్న 

వరదా నీరోత్తోంది - జాలరన్న 

ఒడ్డుకు సేర్చరా - జాలరన్న 

ఏటవతల మాయిఖ్లు - జాలరన్న 

ఎప్పుడెల్లి సేరుతానా - జాలరన్న 

చీకటి పడిపోతనాది - జాలరన్న 

ఒంటరి ఆడకూతుర్ని - జొలరన్న 

గోదారి గట్టునా - జాలరన్న 

మా గుడిసెలున్నాయి - జాలరన్న 

ఏరు పాంగిందంటేను - జాలరన్న 

గంగ పాలైపోతాయి - జాలరన్న 

కనికరించి యిడువురా - జాలరన్న 

మళ్లీ వచ్చి మాటాడతా - జాలరన్న 

మంచిగ్గ నిను చూసుకుంట - జాలరన్న 

నను ఏరు దాటియ్యరా - జాలరన్న 


శామికులు చాపలల్లుకొనేటప్పుడు పాడే జానపద 
గేయంలో గోదావరి ప్రసక్తి వస్తుంది చూడండి. 

గోదావరొడ్డునా కొయ్యతాడి చెట్టో 

ఎక్కండీ కొయ్యితాడి - కొట్టండీ మోపులో 

రింగో జాణా యశో గౌరో జాణా ! 





(త్రివేణి, పుట 21) 


జానపద వీరగాథలలో అల్లూరి సీతారామరాజు కథ . 
ప్రసిద్ధి చెందింది. ఇది తెలుగు సాహసిక వీరునికథ. ఆంగ్లేయుల 
పరిపాలనలో అట్టుడిగిపోయిన తెలుగుతల్లి తన సహజ వీర 





పుష్కర ప్రత్యేక సంచిక 


38 





మాతృత్వాన్ని కోల్పోవలేదనడానికి ఈ కథాగేయం సాక్ష్యం..వీర 
గుణోత్కర్ణ ఈ కథాగేయంలో అడుగడుగునా కన్పిస్తుంది. 
గోదావరి తీర ప్రసక్తి ఇందులో కన్పిస్తుంది. 





-ఇలా కథారంగస్థలాన్ని కళ్ళకు కట్టేలా వర్ణించే 
సమయంలో గోదావరి ప్రసక్తి కన్పిస్తుంది. 

అలాగే ఈ కథాగేయంలోనే సీతారామరాజు అలౌకిక 
సౌందర్యాన్ని వర్ణించే సమయంలో కూడ గోదావరి ప్రసక్తి కన్పి 


శ 


స్తుంది. 
ల 


నారుకిచాంలిచిల 





ఇలా గోదావరికి సంబంధించిన గేయాలు అనేకం ఉన్నా, 
కథాగేయాలు, కథలు వ్రేళ్ళ మీద లెక్కించేవిగా ఉన్నాయి. 


సావెతతలు, జాతీయాల్లో గోదావరి ఎలా చో 
చేసుకొందో చూద్దాం. 


తలి మీాబలుమిని అన్న చటుల వచపు 





అన్న వేమన పద్యంలోని మూడోపాదం “కుక్కతోక పట్ట 
కొని గోదావరి ఈదినట్టు / దాటినట్టు' అని సామెత ముద్రన 
వేసుకొంది. ఇలాగే మరికొన్ని సామెతలు 


మట పా పంతాల మ 









దాట 


నోదాటఖ 
గదాని అంక 





న. 


ఇలా ఈ జీవనది గోదావరి తన ఉనికిని తెలుగ 

జానపద సాహిత్యంలో నిలుపుకొంటోంది. ఎన్ని తరాలు మా: 

నా, గోదావరి తరంగాలు జానపదుల హృదయాలను తాకుతు 

నే ఉంటాయి, తన్మయత్వంలో ఓలలాడిస్తూనే ఉంటాయి. 
శం 





మాతల్లి గోదావది 


శాసనాలలో: గోదావరి 


దక్షిణ గంగగా, గౌతమీగంగగా ప్రసిద్ధిచెందిన 
గోదావరి మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో నాసికాత్యంబ 
కంలో ఉద వించి ఆంధ్రదేశంలో నిజామాబాద్‌, కరీంనగర్‌, అది 
లాబాద్స్భ్‌ ఖవ్ముం జిల్లాల ద్వారా ప్రవహించి అనేక 
ఉపనదులను తనలో కలుపుకొని రాజమహేంద్రవరం వద్ద ఏడు 
పాయలై బంగాళాఖాతంలో కలుస్తున్నది. ప్రాణహిత, వైన్‌ 
గంగ, ఇంద్రావతి,శబరి, మంజీరలు గోదావరిలో కలిసే ఉపన 
దులలో ముఖ్యమైనవి. మరొక ఉపనది కిన్నెరసాని కవి సామా 
ట్‌ విశ్వనాథ సత్యనారాయణగారి “కిన్నెరసాని పాటలు” గేయ 
కావ్యం ఉదృ్భవించటానికి మూలకారణమైనది. నన్నయ, 
పోతన, మడికి సింగన వంటి ఎందరో కవులు గోదావరిని ఎన్నో 
విధాలుగా వర్ణించినారు. ముఖ్యంగా శ్రీనాథ మహాకవి తన 
భీమేశ్వర పురాణంలో గోదావరి పోకడలను ఇలా వర్థించినాడు- 
సీ. త్రంబకాచల శఖాగ్రమునందు నుదయించి 

చాదఓి యాద్యావర్త భూమి( దటిస్‌ 
మలంగీ దండకవని మధ్యభాగముని నా 

ప్రస్రవణాచల ప్రస్థ మొుజసి 
పట్టిన శ్రీ వీరభద్రేశు సేవించి 

ఉలనోచునాధు మందిరము డాస్‌ 
యేచి యనంతభోగేశ్వర స్థానంబు 

రుద్ర పాదములపై(హ్రోవగాంర 





కోట్‌ బళ్లీశు కోమలాంఘ్రులకు మొక్కి 
కుండలాముఖ క్షేత్రంబు గుస్తరించి 
ఖీమదుండిల డాపల. విట్టుకొనుచు 
గౌతమీ గంగ అలవడాద్ఞంగాగీలించె. 

ఆంధ్రదేశంలో గోదావరీ తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు 
వెలసినాయి. ఆంధ్రదేశానికి త్రిలింగదేశవుని ప్రసిద్ధి. 
కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానపండితుడు విద్యానాథ మహా 
కవి శ్రీశైల, (ద్రాక్షారామ, కాళేశ్వరాల మధ్య భూమిని త్రిలింగ 
దేశంగా పేర్కొన్నాడు. వీనిలో కాళేశ్వర, ద్రాక్షారామాలు గోదా 
వరీ నదీ ప్రాంతాలు. గోదావరీ తీర పుణ్యక్షేత్రాలు. ప్రాచీన 
కాలం నుండి ఎంతో ప్రాచుర్యం పొందినట్లు శాసనాలు ్రువీక 
రిస్తున్నాయి. గోదావరీ పుష్కరాల సందర్భంగా శాసనాలలో గోదా 
చరి, తత్తీరప్రాంత పుణ్యక్షేత్రాల ప్రసక్తిని, గోదావరీ పుష్కరాల 
ను పేర్కొన్న సందర్భాలను సంగ్రహంగా పరిశీలించటమే ఈ 
వ్యాసం ఉద్దేశ్యం. 


కరీంనగర్‌ జిల్లాలోని మంథిన గ్రామంలోని శాసనం, 
. క్రీశ. 1199 నాటిది, కాకకీయ మహారాజు గణపతి దేవుని అను 
' మతితో చెర్నూరి దేశపాలకుడు అల్లుంప్రోలరాజు మహారాజ 


పుజ్బర ప్రత్యేక సంచిక 


-ఆచార్య ఎస్‌. ఎస్‌. రామచంద్ర మూర్తి, 


పురోహితుడు, త్రిభువన విద్యా చక్రవర్తి బిరుదాంకితుడు అయి 
న మంచి భట్టోపాధ్యాయునికి గ్రామ, తటాక నిర్మాణానికి గాను, 
మకర సంక్రాంతి పుణ్యకాలాన, (ప్రాణహిత గోదావరీ సంగమ 
స్థలంలో కొంత భూమిని దానం చేసినట్లు పేర్కొంటున్నది. ఈ 
దానభూమి సరిహద్దులలో గోదావరి ఒకటి. మంత్రకూటం 
(మంథిన)లో నృసింహాలయాన్ని నిర్మించినట్లుగా కూడా ఈ శాస 
నం తెలుపుతున్నది. 


కాకతీయ గణపతిదేవ వుహారాజు కాలం నాటిదే 
మరొక శాసనంలో గోదావరీ తీరస్థ కాళేశ్వర గ్రామంలోని 
కాళేశ్వరాలయా (ప్రసక్తి ఉన్నది. ఈ శాసనం కాళేశ్వరం 
(కరీంనగర్‌ జిల్లా)లోని ముక్తేశ్వరాలయం౦లో ఉన్నది. ఆ 
(గామంలోనిదే క్రీ.శ. 1397 నాటి మరొక శాసనం విజయనగర 
మహారాజు హరిహరరాయల కుమారుడు దేవరాయలు దిగ్వి 
జయ మహోత్సవ సందర్భంగా గౌతమీ (గోదావరీ) తీరంలోని 
ముక్తేశ్వరస్వామి ఆలయంలో తులాపూరుషదానం చేసినట్లు 
తెలుపుతున్నది. (“కుర్వన్‌ దిగ్విజయోత్సవం హరిహర 
శ్రీదేవరాయో నృపః శ్రీ ముక్తేశ్వరధామ్ని ధన్యమహిమాదానం 
తులా పూరుషం"”). తులాపూరుషం షోడశమహాదానాలలో ఒక 
టి. దాత తన బరువుతో సమానమైన బరువుగల బంగారాన్ని 
దానం చేయటమే తులాపూరుషదానం. చక్రవర్తులు, మహా 
రాజులు చేయదగిన దానం ఇది. 


పవిత్ర గోదావరీ తీరంలోని పట్టిసం వీరభద్రేశ్వర స్వామి 

ప్రసక్తి కొన్ని శాసనాలలో ఉన్నది. క్రీ.శ. 1143 సం॥ నాటి ఒక 

' శాసనం ““ఉత్తరాయాుణతిథౌ గోదావరీ సన్నిధౌ 
శ్రీమత్పట్టిసవాసినే... శ్రీ వీరభద్రేశ్వరాయ” అని పేర్కొంటున్నది. 


గోదావరీ తీరస్థ ప్రధాన పట్టణాలలో ఒకట్టెన 
రాజమహేంద్రవర ప్రసక్తి పెక్కు శాసనాలలో కనిపిస్తున్నది. 
ముగ్గుళ్ళ పోతమశెట్టి అనే వైశ్యుడు క్రీ.శ. 1334లో రాజ 
మహేంద్రవరం కోటలో గోపీనాథస్వామి ఆలయంలో రామ 
లక్ష్మణులను ప్రతిష్ట చేసి నిత్యనైవేద్యానికి గాను పుట్టెడు 
పాలం దానం చేశాడు. క్రీ.శ. 1438లో శింగన అనే వ్యక్తి 
“వృకండేశ్వర దేవరకు ముందటి భద్రమండపమును 
అందు సుత్తడ్డువున్ను కళ్యాణమండపమున్ను దేవరకు నానా 
భరణవలున్ను తూర్పు వుండపానకు అరంగులోన్ను 
మధ్యాహ్నపు అవసరానకు'' రెండు పుట్ల పాలాన్ని, వాహనాలను 
సమకూర్చినాడు. ఈ దేవాలయం గోదావరీ తీరంలోనే ఉన్నది. 
క్రీ.శ. 1850 లో రాజా వేంకటరాయనింగారు గోదావరీ తీర 
పట్టణమైన రాజమహేంద్రంలోని “శ్రీ వేబుగోపాలస్వామి 


40 


శ్రీ నృసింహస్వామి శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల ఆలయములు 
వివూన త్రయము ముఖవుంటపం కళ్యాణవుంటపం 
ప్రాకారం” నిర్మింప చేసినారు. 


ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా) త్రిలింగక్షేత్రాలలో 
ఒకటి. శ్రీనాధ మహాకవి స్కాందపురాణంలోని గోదావరీ ఖండాం 
తర్షతవెైన దద్రాక్షారావు భీవేశ్వర వూహాత్మ్యవలును 
“భీమేశ్వర పురాణం” అనే పేరుతో తెలిగించినాడు. మురారి 
అనర్దరాఘవంలో ““అన్థవిషయ లక్ష్మ్యా సప్త గోదావరీహారక 
లాపైక నాయకో భగవాన్‌ భీమేశ్వరః”' అని వర్ణించినాడు. గౌత 
మీ మాహాత్మ్యములోని సప్తసాగర మాహాత్మ్య కధనంలో- 

గౌతమ్మా స్వశ్తధాప్రోక్తస్తంగమస్సరితాంపతా 

తుల్యాత్రేయి? భరద్బాజీ గౌతమీ వృద్ధగౌతమీ 

హం వసిస్టా చ సప్త భాగా ప్రకీర్తితాః 
అని తుల్య, ఆత్రేయి, భరద్వాజ, గౌతమి, వృద్ధగౌతమి, కౌశికి, 
వసిష్టలు సప్తగోదావరులుగా పేర్కొనబడినాయి. 


ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో లభించిన పెక్కు శాస 
నాలలో సప్తగోదావరి ప్రసక్తి ఉన్నది. క్రీ.శ 12 వ శతాబ్దినాటి 
ఒక శాసనం సప్తగోదావరి సరిహద్దుగా ఉన్నరెండువేల పోకమా 
కులతోపును భీమేశ్వరస్వామికి దానమొనర్చినట్లు తెలుపు 
తున్నది. అదే శతాబ్దికి చెందిన మరొక శాసనం సప్త గోదావరి 
సంగమమున శ్రీహరిహరేశ్వరాలయం ఉన్నట్లు తెలుపుతున్నది. 
క్రీశ 1274 నాటి ఒక శాసనం సప్తగోదావరీ తీరంలోని భీమేశ్వ 
రాలయాన్ని పేర్కొంటున్నది. క్రీ.శ. 1112నాటి మరొక శాసనం 
సప్తగోదావరిని పశ్చిమ స్రోతగా వర్ణిస్తున్నది. 

గోదావరీ పుష్కరాలకు సంబంధించినంతవరకు 
'ద్రాక్షారావు శాసనాలలో రెండు అత్యంత ప్రధానమైనవి. 
వీనిలో వెందటి శాసనం క్రీ.4. 1154 నాటిది. 'సింహ 
బృహస్పతి' సందర్భంగా ఒక బ్రాహ్మణునికి కొంత భూమిని దాన 
మొసగి నట్లు తెలుపుతున్నది. రెండవది క్రీ.శ. 1250లో మహా 
మండలేశ్వర కోన సత్యరాజాదిత్య చోడగంగరాజు 'సింహబృహ 
స్పతి”, విషువు సంక్రాంతి పుణ్యకాలాన శ్రీ భీవేశ్వర 
మహాదేవర పడమటి సత్రమునకు భూమిని దానమిచ్చినట్లు 
తెలుపుతున్నది. ఈ రెండు శాసనాలలోని “సింహబృహస్పతి '” 
గోదావరీ పుష్కరాలను (సింహరాశిలో ఉన్నబ్బహస్పతి) సూచి 
స్తున్నది. | 

క్రీ.శ. 1428 లో అన్న మంత్రి (ద్రాక్షారావు భీవేశ్వ 
రాలయాన్ని గోపుర మంటపమును నిర్మించినట్లు ఒక శాసనం 
తెలుపుతున్నది. 
“....శ్రీయన్న మంత్రీశ్వరః (ద్రాక్షారామజ భీమలింగ పురతః 
శ్రీ సప్తగోదాతటే ప్రాచీ గొపురమండపం సమకరో ద్రమ్యం శిలా 
నిర్మితం ద్వాదశ సంఖ్యాస్తంభే సదా బహిర్ట్వార మండపే 
విహరన్‌ రక్షతర ఖీచేళాయంం శ్రీ దేవయు యున్న 
సచివమాకల్పం” 


శ 


క్రీశ. 14 వ శతాబ్దినాటి తెలుగు పద్యశాసనంలో సప్త 
గోదావరాన్ని సప్త సముద్రాలతో పోలుస్తూ ద్రాక్షారామ భీమేశ్వ 
రాలయమును ప్రకాశ భారతీ యోగి మనోహరంగా వర్ణించినా 
డు- 
అజిరా పి భిపెబ్బదొవా- 
సజల... పటా శ్రే ఆ- 
అ రాదా ఎంఏణం ఎలి- 
అలాదంల ఆటల ఆలు 
చరం గం ఆన్ని టీలెలంటం 


2 దెలఆఆపం. అసత టోలల్ధాంు 


1 లగావి లుగు ౨ 


ఆవోఆుతలం ఆాజఆఆ భొదులొఆ 
ర ట్రహయలైంా వేలం బోటం 
9 వంజల్టంజట! ఆతిదారదేవ- 
౬ చా భివనంంిలీ చతుర్దశ భు- 

వంంంయ అ దొరికియిలు! 
సం. గిజా వంపు డదదుల గాంగి 
ఆ. చొక్లారొవు ఊల్నివొంతు 
14. వణలనాసుఎ౦ప్ప:గడం- 
అఆలు. మ్య్యాగాఎ౦ంచి వా- 
ంంన్య ప్రీ వేవుణతేయంచు 
17 64. అకాళ ఛారిత యోగ్‌ 
ర కాజ అద్పినాబార్భ లిఖితం 


గోదావరీ తటాన వేంచేసి ఉన్న భద్రాచల సీతారామ 
లక్ష్మణులు, “గోదారి తల్లి' ఆంధ్రులకు విడదీయరాని బంధం. 
మహా యోగులనుండి పామర జనం వరకు, మహాకవుల 
నుండి జూనపద 'గేయకర్తల వరకూ గోదావరి తల్లి. గోదావరీ పుష్క 
ర పుణ్యకాలంలో ఆ తల్లి ఒడిలో ఓలలాడాలని ఆశించని 
ఆంధ్రులు ఉండరు. 


న 





మాతల్లి గోదావరి 





కంబరామాయణంలో గోదావరి 


తమిళ సాహిత్యంలో నదీ నదాల ప్రశంస అతి ప్రాచీన 
కాలం నుండీ చోటు చేసుకొని ఉంది. కావేరి, గోదావరి, 
పాలారు, వైగై తామపర్గి మొదలైన నదులను దైవంగా, తల్లిగా 
భావించి స్తుతి గీతాలను రచించిన కవులు తమిళసాహిత్యంలో 
ఎందరో కనిపిస్తారు. గోదావరి నదికి సంబంధించిన ప్రశంస 
తమిళ సాహిత్యంలో కంబరావూయణంలో కనిపిస్తుంది. 
“కంబని ఇంటి కట్టు కంబము కూడా కవిత్వం చెబుతుంది” 
(కంబర్‌ వీట్టు కట్టు త్తజీయువ్‌ కవి పాడువ్‌), అనీ 
“కవిచక్రవర్తి” అనీ తమిళ పండితులచే ప్రశంసింపబడిన 
కంబమహాకవి గోదావరి నదిని నిసర్గ రమణీయంగా వర్ణించాడు. 


పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు భార్య 
అయిన సీతతో, సోదరుడైన లక్ష్మణునితో అరణ్యవాసం 
చేయవలసి వస్తుంది. అరణ్యంలో వాసయోగ్యంగా ఉన్న ఒక 
ప్రదేశాన్ని అన్వేషిస్తూ వాళ్లు గోదావరి తీరంలో ఉన్న పంచవటిని 
చేరుకున్నారు. కంబవుహాకవి దర్శించిన గోదావరి ఎంత 
మనోహరంగా ఉందో చూడండి: 


శ్రేష్టముల్లైన వస్తువులను అందిస్తూ. పాలాలను 


క్‌ 
్ట 
న్‌ 
పాల 


ఈ విధంగా అయిమ్‌ విభాగొలను కలిగిన ఈ భూ 


ల జలాలను సమృద్ధిగా అందిస్తూ, చల్లదనాన్ని. 


'కలిగిస్తో, పండిత ప్రకాండులు ప్రశంసించే కవిత్వాన్ని పొలినద్దై, 
స భూదేవికి అభరణమై నిండుగా ప్రవహిస్తున్న గోదావరి నదిని 
పరాకవు సంపన్నుల్డెన శ్రీరావు లక్ష్మణులు, సీత్రాదేవి 
నర్శించారు. 
తువ్మెదలకు ఆవాసంగా ఉన్న తావుర పుష్పాలు 
కదనంగా, సౌరభాలను వెదజల్లుతున్న కలువ పూలు 
శయనాలుగా గోదావరి నది విరాజిల్లుతూ ఉంది. అటువంటి 
౪ గోదావరి ్రోతస్విని ఆ మువ్వురినీ తన కన్నులారా దర్శించి 
స్వచ్భమైన తన జలాలచే అందమైన పుష్పాలను వెదజల్లుతూ 
వాళ్ల పాదాలకు ప్రణమిల్డ్లుతూ ఉన్నదో అన్నట్లు ఉన్నది. 
రెండు తీరాలను ఒరుసుకొని నిండుగా ప్రవహిస్తున్న 
గోదావరి నదిలో వికసించిన కలువపూలు అంతటా వ్యాపించి 
ఉన్నాయి. నీటి తుంపరలు ఆ పూల మీదపడి బిందువులుగా 
స్రవిస్తున్నాయి. అవి చూడ్డానికి ఎలా ఉందంటే నిర్జోషులు, 


ఏత్యశీలురు అయిన రామలక్ష్మణులను పతివ్రతాలలామ. 


కయిన సీతాదేవిని చూచి వాళ్ల మీదున్న ప్రగాథాభిమానంతో 
కోదావరి నది నిట్టూర్పులు వదలుతూ అందమైన కన్నుల 





ష్య ప్రత్యే సంచిక 


గపస్యశ్యామలం చేస్తూ, ముల్లె, కురింజి, చమరుదం, నెయ్‌దల్‌, 


-డా॥! యస్‌. జయప్రకాష్‌ 
నుండి భాష్పధారలు ్రవిస్తుండగా దుఃఖిస్తున్నదో అన్నట్లు 
ఉన్నది. 

ఆ గోదావరి తీరంలో చ(క్రవాక పక్షులు జంటలు 
జంటలుగా విహరిస్తున్నాయి. వాటిని దంపతులైన సీతారాము 
లిరువురూ చూశారు. శ్రీ రామచంద్రుడు చక్రవాక పక్షులను 
పోలిన సీతాదేవి వక్షోజాలపై తన దృష్టిని ప్రసరింప జేయగా 
సీతాదేవి కూడ చగ్రవాక పక్షులవలె గుండ్రనై ఉన్న శ్రీరాముని 
ఎగుభుజాలపై తన దృష్టిని ప్రసరింప జేసింది. 


సీతాదేవి నడకల అందానికి తావు సాటిరాలేవుని 
గోదావరి నదీతీరంలో విహరిస్తున్న హంసలు సిగ్గుపడి తలలు 
వాల్చి తొలగి పోతున్నాయి. ఆ దృశ్యాన్ని చూచిన శ్రీరాముడు 
సీతాదేవిని చూచి చిరునవ్వులు చిందించాడు. ఆ గోదావరి నదీ 
తీరంలోనే ఒక వైపుగా ఏనుగులు శ్రీరామచంద్రుని నడకల , 
సోయగాన్ని చూచి సిగ్గుపడి వెనుదిరిగి పోతున్నాయి. ఆ 
దృశ్యాన్ని చూచిన సీతాదేవి శ్రీరాముని పైపు తన చిరునవ్వులను 
ప్రసరింప చేసింది. 


.. పవిత్రమైన;గోదావరి నదికి ఇరువైపులా పూల తీగలు 
విస్తరించి ఉన్నాయి. నదీజలాల పిల్లగాలులకు అవి అటు 
ఇటూ శదలాఢుతున్నాయి. వాటిని చూచి శ్రీరామచంద్రుడు 
సీతాదేవి నడుముపై తన కడకంటి చూపులను ప్రసరింప 
వేశాడు. అ గోదావరిన నదిలో వికసించిన కలువపూలు విస్తారంగా 
ఉన్నాయి. వాటిని చూచిన సీతాదేవి శ్రీరామచంద్రుని మేని 
కాంతులపై తన దృష్టిని ప్రసరింప జేసింది. 

పవిత్రమైన ఆ గోదావరి (్రోతస్విని దైవాంశను కలిగినది. 
సదా చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటుంది. గోదావరి నదీతీరంలో 
ఒక వృక్ష వాటికలో ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశంలో సోదరుడైన 
లక్ష్మణుడు కంటికీ, మనసుకూ ఆహ్లాదాన్ని కలిగించే ఒక 
అందమైన పర్ణశాలను నిర్మించాడు. దంపతులైన సీతారాము 
లిరువురూ లక్ష్మణుడు సేవలందిస్తుండగా పవిత్రమైన గోదావరి 
నదీతీరంలోని ఆ పర్ణశాలను ఆవాసంగా చేసుకున్నారు. 

ఈ విధంగా కంబవుహాకవి గోదావరి నదిని సకల 
జనావళికి అభీష్ట ప్రదాయినిగా, దైవాంశను కలిగినదిగా, 
దివ్యదంపతులైన శ్రీ సీతారామ చంద్రులకు హృదయాహ్లాడ 
కారిఖిగా అభివర్ణించాడు. 


వె౦డితర వెలుగుల్లో గోదావరి మిరిమిలిలు 


రామాయణంలో సీతారావులక్ష్మణులు పర్ణశాల 
నిర్మించుకోడానికి అనువైన ప్రదేశంగా గోదావరీ తీరాన్ని 
అగస్త్యమహర్షి సూచించాడు. బుషివంటి నన్నయ గోదావరీ 
తీరమైన రాజమహేంద్రిలోనే ఆంధ్ర మహాభారతానికి శ్రీకారం 
చుట్టాడు. శ్రీనాథుడు గోదావరీ ప్రాంతంలోని పుణ్యక్షేత్రం మీద 
ఒక (వబంధాన్ని రచించాడు. భావకవులు గోదావరిని 
పౌరుషానికీ, పావిత్ర్యానికీ నెలవుగా సంభా వించారు. 


“గోదావరీ పారనోదార వాపుర వుఖిల భారతము 


మాదన్ననాడు......... ” అని కవిసామ్రాట్‌ విశ్వనాథ ఆంధ్ర 
పౌరుషాన్ని అభివర్ణిస్తే-- 

“ఉప్పాంగి పోయింది గోదావరీ - తాను 

తెప్పున్న యెగిసింది గోదావరీ.......!'” అంటూ 


బాపిరాజు వరద గోదావరి పరవళ్లను చూసి పొంగిపోయాడు. 
అనంతరం గోదావరీ సౌందర్యానికి ముగ్గ్భులై ఆ అను భూతులకు 
పద్యాలలోను, వచన కవితల లోను, పదాలు కట్టిన, కడుతున్న 
ఆధునిక కవులెందరో! 


_ ఇందరి రసహృదయాలను దోచుకున్న గోదావరి 
అందాలకు చిత్ర పరిశ్రవు వూతం స్పందించకుండా 
వుంటుందా? ఎటొచ్చీ తెలుగు టాకీ ప్రారంభవెైన 
ముప్పయ్యవ దశకం ప్రధానంగా నాటక పరివర్తనల యుగం 
కనుక, అ తర్వాత వచ్చిన నలభయ్యవ దశకంలో ఎక్కువగా 
సంస్కరణల మీద స్వాతంత్రోద్యమం మీద పరిశ్రమ దృష్టి 
కేంద్రీకరించింది కనుక - ఆ ఇరవయ్యేళ్లు తెలుగు చలన చిత్ర 
పరిశ్రమ గోదావరి వైపు చూడలేదు. అయితే ఆ కాలంలో వచ్చిన 
హోలవకుళ'” లో గోదావరిని చిత్రీకరించారనీ, దానిలో 
ప్రారపాటువల్ల రైలుబ్రిడ్జి కూడా కనిపించిందనీ ఇంటూరి 
వెంకటేశ్వరరావు చెప్పారు. 

తెలుగు సినిమా పాటల్లో మొదటి సారి గోదావరి ప్రసక్తి 
“మరదలు పెళ్లి (1952) చిత్రంలో-- 


“పిలిచె గోదారొడ్డు, నోరూరించె బందరులడ్డు' అనే శ్రీశ్రీ 
పాటలో కనిపిస్తోంది. 


ఇలాంటివి ఆ తర్వాత “చిరంజీవులు” చిత్రంలో-- 
నీ ఆశ అడియాస, నీ బ్రతుకు అమవాస..... 


కన్నులలో గోదారి కాలువలే కట్టింది. " -ఆరుద్ర 
“పెద్దమనుషులు' చిత్రంలో-- 
కుక్కతోక పట్టి గోదావరీదితే 

కోటిపల్లి కాడ తేలేనయా - కొసరాజు 


పైడిపాల 
మొదలైన పాటల్లో వచ్చినా, ఇవి కాకతాళీయాలు తప్ప 
గోదావరి బెన్నత్యాన్ని వర్ణించడానికి ఉద్దేశించినవి కావు. 


దేశభక్తి గీతాలలో నదుల ప్రాశస్త్యం ఒక భాగం కావడం 
- భావగీతాల నుంచి సినిమా పాటలకు కూడా ఒక ఒరవడిగా 
వచ్చింది. ఆ ధోరణి “పల్లెటూరు” చిత్రంలో వాడుకొన్న 
వేములపల్లి శ్రీకృష్ణ రచన-= 





“చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!......' లో 


'కల్లోల గౌతమి, వెల్లువల కృష్ణమ్మ 

తుంగభద్ర తల్లి పొంగి పొరలిన చాలు.....!' 
-అనే పంక్తులలో కనిపిస్తుంది. 

కొసరాజు “కన్యాదానం” (1954) చిత్రం కోసం రాసిన 
“ఓరోరి తెలుగువాడ, ఒయ్యారి తెలుగువాడ...=.....! 
నృత్యరూపకంలో-- 

తుంగభద్ర కృష్ణవేణి, పొంగు లెత్తు గోదావరి 

ముంగిట్లో తరుగుచుండె, బంగారం పండు చుండె...! 

అనే పంక్తుల్లో నదులవల్ల తెలుగునేల ఎలా సస్య 
శ్యావులమైందీ చెప్పే ఘట్టంలో కూడా ఇలాంటి భావనే 
కనిపిస్తుంది. 

“పెళ్లినాటి ప్రవూణాలు" చిత్రం కోసం పింగళి 
రచించిన-- 

శ్రీమంతురాలివై చెలువొందు మాతా 

మమ్ము దీవించుమా మా అంధ్రమాతా 

కృష్ణ గోదావరీ హంద్రి నాగావళీ 

తుంగభద్ర పెన్న నదుల పుణ్యమున......! 


అనే పాట కూడా పై కోవకు చెందినదే! 


మాతల్లి గోదావరి 








ఈ బడికి చెందిన మరో 
వినియోగించుకొన్న-- 

మా తెలుగ. తల్లికి మల్లె పూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 

గల గలా గోదారి కదిలి పోకుంటోన. 

బిర బిరా కృష్ణమ్మ పరుగులిడు తుంటేను 

బంగారు పంటలే పండుతాయి 

మురిపాల ముత్యాలు దొరలుతాయి. 

అనే శంకరంబాడి సుందరాచారి తెలుగుతల్లిని 
అభివర్ణిస్తూ అల్లిన మల్లెపూల మాల! 

ఈ సం(్రదాయానికి సంబంధించిన పాటల్లో 
మకుటాయమానమైంది-- “విచిత్రకుటుంబం' చిత్రం కోసం 
డా సే నారాయణరెడ్డి ఆంధ్రప్రదేళ్‌ పురా వైభవాన్ని నదులు 
ప్రాతిపదికలుగా వర్ణిస్తూ రాసినపాట కథా నాయకుడు విదేశీ 
వనిత అంతున నాంయిళను తెలుగునాట జీవనదుల్లో 
జలకాలాడించే సందర్భాన్ని తీసుకొని కవి గోదావరి, కృష్ణ 
తుంగభద్రలను ఎన్నుకొని, వెొొందటి చరణం గోదావరిపై 
రాశారు- 

అదికవి నన్నయ్య అవతరిరిచిన నేల 

తెలుగు ఛారతి అందియలు పల్కె ఈ నేల 

ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీర ధారలై 

జీవకళ లొలుకు గోదావరీ తరంగాల . 

ఆడవే జలకమ్ము లాడవే....... 


అనే ఈ చరణంలో 'క్షీరధారలు' అనే ప్రయోగం గురించీ 
కవే వివరణ ఇచ్చాడు నీరం కంటె క్షీరం జీవవర్ధని గనుక 
తెలుగుభారతి శైశవ దశలో వున్నప్పుడు వెలువడిన మహాభారతం 
పాలు ఒంటబట్టి వర్ధిల్లిందని కవి అభి ప్రాయం ఇలాంటి 
పాటల్లో కొలత కుదరకపోతే తప్ప దక్షిణాది నదులలో 
సాధారణంగా గోదావరికే అగ్రతాంబూల మివ్వడం గమనార్హం 


గోదావరికి చెందిన మిగతా పాటల ఫాయల్ని పరిశీలించే 
ముందు - గోదావరీ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించిన 
తొలిచిత్రం గరించి (ప్రస్తావించాలి. అంతకు వుంద 
“ఇలవేలుపు” మొదలైన చిత్రాలకోసం గోదావరీ తీరంలో 


“ర ప్రత్యేక సంచిక 


ప్రసిద్ధ గీతం ఎన్నోసినిమా లలో 





అడపాతడపా బెట్‌డోర్‌ షూటింగ్‌ జరిగినా, గోదావరీ 
నేపధ్యంలోని కధను ఎన్నుకొని మాటల్లో, పాటల్లో చిత్రీకరణలో 
గోదావరితో పూర్తిగా వలయడిపడిన వెందటి చిత్రం 
“మూగమనసులే!' ఈ చిత్రాన్ని తమిళంలో “ప్రాప్తం” గాను, 
హిందీలో 'మిలన్‌' గానూ పునర్నిర్మించినపుడు కూడా గోదావరి 
మీదే చిత్రీకరణ జరిగింది అయితే గోదావరి జిల్దావాడైన 
అదుర్తికి అది అచ్చిరాగా, మహానటి సావిత్రికి ఆ “ప్రాప్తం” లేక 
అర్థికంగా ఘోరంగా దెబ్బతింది అది వేరే సంగతి! 

1963 లో కోటిపల్లి, నర్సాపురం రేవుల్లో “వదూగ 
వునసులు' షూటింగ్‌ జరిగినప్పుడు ఒకటే సందడి 
అబివూనులతో ఆ (ప్రదేశాలు తిరునాళ్ల లయ్యాయి ఆ 
ముచ్చట్లను ఇప్పటికీ కలబోసుకొనే వారెందరో! ఒక మాటలో 
చెపితే ఆ చిత్రం ప సంచలనం! 

ఆ చిత్రంలోని-- 

గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది 
చెట్టు కొమ్మన పిట్టుంది పిబ్దవనసులోఏముంది' 
అనే దాశరధి పాట నానని నోరు లేదు! 
అహ నీ ముక్కుమీద కోపం నీ ముహనికే అందం” 
ప 
నాపాటవీ నోట పలకాలసిలకా 
అంటూ ఆత్రేయ తన పాటల్లో గోదావరి పరవళ్లను 
పాత్రలతో ప్రత్యక్షంగా అన్వయించగా, తక్కిన పాటల్లో ఆ 
పరిసరాలను అత్యద్భుతంగా చిత్రీకరించారు 
తల్లీ గోదారికి ఎల్లువొస్తె అందం 
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం 
న 
నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల 
వరవళ్ల నురుగుల్ల గోదారి ఉరకాల 

వంటి పంక్తులలో అచ్చవైన వలపును గోదావరి 
పరవళ్లలో మనోహరంగా ప్రతిబింబింపజేయడం గమనిస్తాం! 
“ఈనాటి ఈ బంధ మేనాటిదో' అని ఆత్రేయ అన్నట్టు - 


త 


“మూగమనసులు” పేరు చెపితే చాలు గోదారి గుర్తొస్తుంది. ఆ 
గోదారి పేరు చెప్పగానే గుర్తొచ్చే రమణీయ దృశ్య కావ్యం 
మూగమనసులే! 


ఆ తర్వాత “తల్లీ గోదావరి" పేరుతో ఒక చిత్రమే తీసినా 
అది అంతగా జనాదరణకు నోచుకోలేదు. “మూగ మనసులు” 
కు నకలు అనదగ్గ 'జానకి రాముడు” కూడా గోదావరీ నేపథ్యంలో 
తీసిందే! 


“మూగ మనసులు” తీసిన మరుసటి ఏడే నిర్మించిన 
“అనుపమా” వారి “ఉయ్యాల - జంపాల' చిత్రంలోని కొంత 
భాగం గోదావరి పరిసరాల్లో చిత్రీకరించిందే. 
ముఖ్యంగా ఆ చిత్రం కోసం ఆరుద్ర రాసిన-- 


కొండగాలి తిరిగింది, గుండె వూసులాడింది 
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది 


-అనే పడవపాట విస్తృత ప్రచారాన్ని పొందింది. 


గోదావరి (ప్రాంతీయుడైన ఆదుర్తి గోదావరికి “దారి” 
చూపించగా, ఆ తర్వాత పరిశ్రవుకు చెందిన ఎందరో 
అభిరుచిగల దర్శకులు దానిని విజయానికి రహదారిని 
చేసుకొన్నారు. వారిలో బాపు, విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు, 
క్రాంతికుమార్‌, జంధ్యాల, వంశీ పేర్కొనదగ్గవారు. 


బాపు చిత్రాలలో “సాక్షి' కథా స్థలం గోదావరి పాయలకూ 
కాలువలకూ మధ్య వున్న ఓ చిన్న లంక అయితే, “అందాల 
రాముడు' వేదిక రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్లే లాంచియే! 
“అదిగో భద్రాద్రి గౌతవిం, ఇదిగో చూడండి!” అంటూ 
విభిన్నమైన పాత్రలతో, భద్రాచల యాత్ర నెపంతో గోదావరి 
పొడవునా వుండే రమణీయ ప్రకృతికి అద్దం పట్టిన అందమైన 
ప్రయోగం “అందాల రాముడు!” ఇంకా “బుద్ధిమంతుడు, 
“ముత్యాల ముగ్గు, “గోరంత దీపం”, “వంశవృక్షం” మొదలైన 
బాపు చిత్రాలు ధవళేశ్వరం, పులిదిండి రేవు -ఇత్యాది గోదావరీ 
పరిసర ప్రాంతాలలో రూపుదిద్దుకొన్నవే. 'ముత్యాలముగ్గు' లో 
“ఇషాన్‌ ఆర్య” గోదావరి అందాలను వెండితెరపై అద్దిన తీరు ఓ 
కలంకారీ విద్య లాంటిది! ఆ చిత్రంలో శేషేంద్ర శర్మ ఉత్తర 
రామాయణాన్ని సోషలైజ్‌ చేస్తూ రాసిన-- 

'దిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది....!' లోని 

“కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా _ " | 

నది దోచుకుపోతున్న నావను ఆపండి! 

రేవు బావురు మంటోందని చెప్పండి!" 

అనే పంక్తులు ఒక మహా కావ్యాన్ని స్ఫురింపజేస్తాయి. 
అలాగే-- 

“ఎదో ఎదో అన్నది గూటి వడవలో చిన్నది, 
గీతం ఒక మాధుర్య ప్రవాహం లా సాగి పోతుంది. 

“విశ్వనాథ్‌, “జీవనజ్యోతి”, “సప్తపది”, 'స్వాతి ముత్యం), 
“ఆపద్భాంధవుడు”, “శంకరాభరణం”, 'స్వాతికిరణం' మొదలైన 


త్‌ 


చిత్రాలను గోదావరి ఒడిలోనే చిత్రీకరించారు. 'స్వాతి ముత్యం' 
లోని 'సువ్వీ సువ్వీ సువ్వాలమ్ము' అనే పాటలోని అడుగుల 
చిందులకు దోహదం చేసింది గోదావరీ సైకతమే! పోలవరం, 
పట్టిసీమ, పాపికొండలు మొదలైన అందమైన (ప్రాంతాలు 
విశ్వనాథ్‌ చిత్రాల్లో కనువిందు చేస్తాయి. 

“దేవత”, “త్రిశూలం”, 'జానకి రాముడు”, 'పెళ్లి సందడి” 
వంటి రాఘవేంద్రరావు చిత్రాల్లోని పాటలు గోదావరీ 
నేపథ్యంలోనే తెరకిక్కాయి. 

“దేవత' చిత్రంలోని-- 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లా కల్లా 
పడుతూ వుంటే' అనే వేటూరి పాట దొడ్డవరం రేవులో తీసిందే! 


అభ్యుదయ చిత్రాల దర్శకుడైన క్రాంతికుమార్‌, హాస్య 
ప్రియుడ్డెన జంద్యాల కూడా గోదావరి ఆకర్షణ నుంచి 
తప్పించుకోలేక పోయారు. క్రాంతికుమార్‌ “సీతారామయ్య గారి 
మనుమరాలు”, “స్రవంతి”, “గౌతమి” వంటి చిత్రాల కోసం - 
జంధ్యాల “సీతా రామ కల్యాణం' , “మూడు ముళ్లు" వంటి 
చిత్రాల కోసం బెట్‌డోర్‌ షూటింగ్‌కు గోదావరినే ఆశ్రయించారు. 


ఆదుర్తిలాగే 'వంశీ' కూడా గోదావరి జిల్లా వాడు, ఆ పైన 
రచనాసక్తిగల భావుకుడు కావడం వల్ల తన మ్పైదటి చిత్రం: 
“సితార' నుంచి ఇంతవరకు అవకాశం వస్తే చాలు... బెట్‌డోర్‌ 
షూటింగ్‌ కోసం రాజమండ్రి, రాజోలు పరిసరాలనే ఎక్కువగా] న 
ఎంచుకొన్నాడు. దర్శకుని అభిరుచికి వేటూరి భావనాబలం తోడై' 
వంశీ చిత్రాల్లోని పాటల్లో అద్భుతమైన భావచిత్రాల సృష్టి 
జరిగింది. 


వెన్నెల్లో గోదారి అందం 

నది కన్నుల్లో కన్నీటి దీపం. -సితార 

ఒయ్యారి గోదారమ్మా, ఒళ్లంతా 

ఎందుకమ్మా కలవరం 

కడలి ఒడిలో కలీసిపోతే కల వరం!.  -ప్రేమించు-పెళ్లాడు 


-వంటి వెన్నెల తరంగాలను ఉదాహరణలుగ పేర్కొనవచ్చు. 

గోదావరిమీద చిత్ర దీపాలను వెలిగించిన రచయిత 
లందరూ అంతకుముందే సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిషులైన 
ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, సి. నారాయణ రెడ్డి వంటి వారే 
కావడం వేషం. 
ఆరుద్ర 'ఆంధ్రకేసరి చిత్రం కోసం రచించిన-- 

'వేదంలా ఘోషించే గోదావరి 

. అమరధామంలా భాసించే రాజమహేంద్రి!" 
అనే గీతం గోదావరి పావిత్ర్యాన్ని రాజమండ్రి పూర్వ 

వైభవాన్ని అంధ్ర వుహా భారతావతరణాన్ని, వివరిస్తూ 
తెలుగువాడి గర్వాన్ని అతిశయింప జేస్తుంది. 

కొట్టు కొని పోయే కొన్ని కోటి లింగాలు 


శ్‌ 


మాతల్లి గోదావరి 





అనే పంక్తుల్లోని శ్లేష వీరేశలింగం పంతులుగారి ఘనతకు 
నీరాజనం పడుతుంది, సహృదయులను పులకింపజేస్తుంది. 


“వేటూరి” వివిధ సందర్భాలలో గోదావరిని “పయ్యెది 
గా 'పూలజడి గా, 'పూదారి' గా వివిధ రూపాలలో మనోహరంగా 
చూపించారనడానికి..... 


నా వాలుజడ కృష్ణవేణి 

నా పూలజడ వెన్నెల గోదారి. 

గోదారి నీ పయ్యెద 

కృష్ణమ్మ దీ వాల్చెడ. 

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా 

పూదారులన్నీ గోదారి కాగా -- పాడింది కన్నిటపాట. 

-పంతులమ్మ 
వంటి పంక్తులెన్నిటినో చెప్పుకోవచ్చు. వేటూరి జన్మస్థలం 

కృష్ణా అంయనా, గోదావరి వీద వువుకారం్తతో వైవిధ్య 
భరితంగాను, సంఖ్యాపరంగాను ఎక్కువ పాటలు రాసి 
నందుకు ఆయన అభినందనీయులు. 


గోదావరి పేరు చెప్పగానే పోలవరం, పాపికొండలు, 
పట్టిసీమ, కోనసీమ, కోటిలింగాలు..... మొదలైన ప్రదేశాలు 
స్ఫురిస్తాయి. వీటిని వివిధ చిత్రాలలో నయునపర్వంగా 
విటదంండో పాటు కొన్నిటిని పాటలలో ప్రత్యేకంగా 
పేర్కొన్నారు. అలా పాపికొండలను ఒరుసుకొని ప్రవహించే 
గోదావరి కేంద్రంగా అల్లిన గీతాలలో-- 


- అమెరికా అల్లుడు 


-సరిగమలు 


వాపికొండల కాడ పాలమబ్బుల కాడ 

పట్టలేక దూకింది పడుచు జింక - దానిక్‌ 
పగ్గం వేసే మొనగాడే లేడింక.....! - అమ్మకోసం 
అనే సి. నారయణరెడ్డి రచన ప్రణయ గీతం కాగా-- 


పాపి కొండల వెనుక 
పాపంట్‌ మనసున్న జాబిల్లి వున్నాడని 
చళ్లని కబురొచ్చెనే -నా 


జంకంత విడిపోయెనే! -ఆడాళ్లూ మీకు జోహార్లు 


అనేఆత్రేయ రచన కథానాయకుని పై నాయికకు అపోహ 
తొలగిన సందర్భాన్ని వివరించే పాట! 

గోదారి గోలనే వింటారు 

గుండెలోపల యెవరు చూస్తారు 

అనే పాటలోని పంక్తులు గోదావరి హృదయ శైతల్యాన్ని, 
అంతస్సౌందర్య తత్త్వాన్నీ ఆవిష్కరిస్తాయి. 

గోదావరి ఓ జీవనది. ఆ నదితో అనుబంధమేర్చడిన 
వాళ్లెవరూ ఆ అనుభూతుల్ని మర్చిపోలేరు. చిత్ర పరిశ్రమ కూడ 
దీనికి మినహాయింపు కాదు. అందుకే ఈ శతాబ్దంలో కూడా 
గోదావరి మీద-- 


గోదావరి రేవులోన రాదారి నావలోన 


నా మాటే చెప్పుకొంటూ వుంటారట.....!. -రుక్కిణి 
నిండు గోదారి కదా నా ప్రేమ -నీవు లేకనేను లేను 
గోరువంక గోదారి వంక -కబడ్డీ కబడ్డీ 


వంటి పాటలు వస్తూనే వున్నాయి. ఈ ప్రవాహం ఆగదు! 


గోదావరీ తీరం ఓ వెన్నెల హారం. ఇక్కడి ప్రకృతి 
అందానికి ఆకృతి. ఈ సీమలో అడుగుపెట్టే మనుష్యులకు 
ప్రతిరంభాతరువు ఒక రంభా తరుబై స్వాగతం చెపుతుంది. 
ముచ్చట గొలిపే కొబ్బరి ముద్దు గువ్ముల బృందం పూర్ణ 
కుంభాలతో ఎదురొస్తుంది. పావన గౌతమీనది పాదాలకు 
నీల్లిస్తుంది. కోనసీమ కోయిలలు ఆహ్వానం పలుకుతాయి. 
పండితరాయుల వారసుల వేద పనసలు గోదావరీ శ్రుతితో 
శ్రావ్యంగా వినిపిస్తాయి. తేనే పనసలు, చక్కెర కేళీలు అమృ 
తాన్ని తలపింపజేస్తాయి. పడవ .సరంగుల పాటల జానపద 
జావళీల తీయదనాన్ని రుచి చూపిస్తాయి. 


ఇంత హృద్యమైన గోదావరీ సీమ సోయగాలు చూస్తే 
ఎవరి కళ్లు మాత్రం చెదరవు? తెలుగుదనానికి బొమ్మకట్ట డానికి 
పూనుకొనే ఏ చిత్ర దర్శకులు గోదావరీ లావణ్యాన్ని 
స్పృశించరు? కాని ఎంతమంది కళా తపస్వుల కళ్ల కెమేరాలు 
బంధించినా - వెండి తెర పట్టని అందాలూ చందాలూ గోదావరి 
సొంతం! 





రామదాసు 


నదులు నాగరికతకు పుట్టిళ్ళు. భక్తికి పట్టు కొమ్మలు. 
అందుకే భారతీయులు వాటికి మాతృత్వాన్ని ఆపాదించి 
వున్నిస్తారు. పూజ్యభావం ప్రదర్శించి పునీతులయ్యాం 
అనుకుంటారు. ఈ నదుల తీరాలలో ఎన్నో దివ్యక్షేత్రాలు 
వెలిశాయి. మానవులను దివ్యులుగా మార్చే మహత్తర కార్యానికి 
పూనుకున్నాయి. 


అటువంటి పావన నదులలో పేర్కోదగ్గవి గోదావరి, 
సువర్ణవఎుఖి. గోదావరి గౌతవం వుహర్షి తపఃఫలంగా 
న. ఆవిర్భవించింది. సువర్ణముఖి అగస్త్యమహర్షి 
తపః పర్యవసానంగా భక్త ర్త జనోపకారార్థం ప్రాదుర్భవించింది. ఈ 
రెండు నదుల తీరప్రదేశాల్లోనూ శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు 
వెలసి భక్తివాహినికి పట్టుగా మ్మలయ్యాయి. గోదావరీ తీరంలో 
వెలసిన భద్రాచలం రామభద్రుని నివాసం. స్వర్ణముఖి తీరంలో 
వెలసిన వేంకటాచలం వేంకటేశ్వర నివాసం. భద్రాచల రాముడ్ని 
భక్తితో సేవించి గోపన్న రామదాసుగా చరితార్థుడయ్యాడు. 
అలాగే వేంకటాద్రి వేంకటేశ్వరుని వేనోళ్ళ కొనియాడిన 
అన్నవుఎయ్యు అన్నవంాచార్య్యుడంగా అనుపవు విఖ్యాతి 
నార్జించాడం. ఈ ఇద్చరం వాగ్గేయుకారులను గురించి 
తులనాత్మకంగా ఆలోచించడం ఆనందదాయకం. జాగ్రత్తగా 
పరిశీలిస్తే వీరిజీవిత విధానంలోనూ, ఆలోచనా వృద్గానంలనూ 
కొన్ని పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. 


రామదాసు, అన్నమయ్య ఇద్దరూ విష్ణుభక్తులే. వీరిద్దరూ 
కూడా బుగ్వేదశాఖకు చెందిన బ్రాహ్మణులే, తండ్రి సుశిక్షణలో 
పెరిగిన రావుదాసు తండ్రివల్ల రాముని గొప్పతనం విని 
ఉండవచ్చు. పైగా బాలరావూయణం, చదివే అవకాశం 
బాల్యంలోనే అతనికి కలిగింది. రామాయణ పఠన ప్రభావం 
రామభక్తిగా అతని మనసంతా ఆక్రమించింది. అన్నమయ్య 
తండ్రి నారాయణసూరి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు. 
అన్నమయ్య పుట్టక పూర్వమే అన్నమయ్య తల్లిదం డ్రులిద్దరూ 
తిరువంలకు వెళ్ళి వేంకటేశ్వరుని సేవించారు. అతని 
అనుగ్రహం పొందారు. అన్నమయ్య తల్లి లక్కమాంబ అతని 
శైశవంలోనే వేంకటేశ్వరుని పేర జోలపాటలు పాడి వినిపించింది. 
ఈ అంశాలను బట్టి అన్నమయ్య కుటుంబంలో వేంకటేశ్వర 
భక్తి వెల్లి విరిసిందని చెప్పవచ్చు. ఈ విధంగా రామదాసుకు, 
అన్నవుయ్యాకు విష్ణుభక్తి ఏర్పడటానికి వారి కుటుంబ 
వాతావరణం దోహదం చేసింది. | 

కంచేర్ల గోపన్న రఘునాథ భః వారి దగ్గర 
మంటత్రోపదేశం, వైష్ణవదీక్ష పొందాడు. కబీరు “దగ్గర: "తాము 
మంత్రోపదేశం పొందినట్టు కూడా ప్రతీతి. అన్నమయ్య ఘన 





అన్నమయ్య 
డా! జై, మునిరత్నం 
విష్ణువు దగ్గర మంత్రోపదేశం, విష్ణుతత్వోపదేశం పొందాడు. 


ఆదివన్‌ శఠగోపయతి దగ్గర వైష్ణవాగమాలన్నీ అభ్యసించాడు. 
వీరిద్దరికీ గురువులిద్దరూ ఉండడం గమనార్హం. 


రామదాసు కవులాంబను వివాహవూడి కవునీయ 
వైవాహిక జీవితం గడిపాడు. అలాగే అన్నవంయ్యు కూడా 
తిమ్మక్క, అక్కలమ్మలను పరిణయమాడీ పరిమళ భరిత 
రసజీవితాన్ని గడిపాడు. వీరిద్దరూ గృహస్టులే. గార్హస్థ్య జీవితం 
భాగవత జీవితానికి ఏ వూత్రం అడ్డుకాబోదని చక్కగా 
నిరూపించిన వారే. 


రామదాసు అన్నమయ్యల జీవితాల్లో కొన్ని మహిమలు 
వెల్లడికావడం గవునార్హం. రావుదాసు గంజిగుంటలోపడి 
మరణించిన తన కుమారుడ్ని దైవ ప్రార్ధనతో బ్రతికించుకున్నాడు. 
రామలక్ష్మణులు మారువేషంలో వచ్చి తానీషాకు డబ్బు చెల్లించి 
రామదాసుని విడిపించడం అతని భక్తి మహిమయే. సాళువ 
నరసింగరాయలు బంధించి నప్పుడు సంకెళ్ళు త్రెంచుకోవడం, 
విగ్రహాలు కనిపించక పోయినప్పుడు ““ఇందిరారమబణు తెచ్చి 
ఇయ్యరో” అని కీర్తన పాడి తెప్పించుకోవడం, భగవంతునికి 
నైవేద్యంగా సమర్పించే జీడిమామిడి పండ్లను తీపిమామిడి 
పండ్లుగా చేయడం, పేదబ్రాహ్మణునికి ధనం ఇప్పించడం 
వంటివి అన్నమయ్య ప్రదర్శించిన కొన్ని మహిమలు. 


రామదాసు, అన్నమయ్య సంకీర్తనలతో బాటు శతకాలు 
కూడా రచించారు. రామదాసు “'దాశరథీ శతకం” రచించాడు. 
అన్నమయ్య అలిమేలుమంగనుద్దేశించి “వేంకటేశ్వర శతకం” 
రచించాడు “వేంకట శతకం” వంటి ఇతర శతకాలను కూడా 
రచించినట్టు ప్రతీతి. అయితే ఇప్పుడు అవి అలభ్యం. ఇద్దరు 
వాగ్గేయకారులూ కీర్తనలు రచించి భగవత్‌ కీర్తిని గానం చేశారు. 
ఆర్తిని ఆవిష్కరించారు. భక్తిని ప్రదర్శించారు. నీతి వైరాగ్య 
ప్రబోధం చేశారు. 


వఎనసంనం ఉద్పోధించడ౦ తద్వారా లోకాన్ని 
ఉద్చోధించడం వాగ్గేయుకారులకు పరిపాటి. రాముణ్ఞీ, 
రావువుంత్రాన్ని వురువకూడదని, ఇతర వూర్గాలకు 
వెళ్ళకూడదని రామదాసు తన మనసును కోరాడు. ఇదే ఆయన 
ప్రజలకు చేసిన విజ్ఞప్తి అనిపిస్తుంది. 


“మానసమా! నీవు మరువకుమీ ఫెన్ని 
ధానము రామమంతడ్రాను సంధానము 


సౌరంప్లు గ్గురుభక్తిమీరకుమీ సం. 
సార న. "దూరకుమీ దరి: 


మాతల్లి గోదావరి 


జేరని కోర్కెల కోరకుమీ అయి 
దారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట 
(రావు. సం.- 122) 
అన్నవంయ్య్యతన వంనసును అనేక విధాలుగా 
ఉద్చోధించాడం. శరీర అల్పత్వాన్ని, అశాశ్వత త్హ్వాన్ని 
ఆవిష్కరించాడు. భగవంతుని ఘనతను, అతడు ప్రాణుల పట్ల 
ప్రదర్శించే ఆత్మీయతను తెలియజేశాడు. 


చూం జొరల!/గ నేంటీక్‌ చునగా 
యెంయండ లక్షీక్రాంతు. డీతదిందలం 









చున్కునయిుట్టిను కాయము ట్‌ 
దున్నుల ముందికి యోవదు. మర 


అన్నిట నీజీవుగికిని అంతర్యా మీదేచ్చుండు 
వెన్నయయాయుని బంధువుండీతని వలంచవుగా॥ 
'అసం. 3404) 


వాగ్గేయకారులు మనసునుద్దేశించి ప్రబోధించడమే కాక 
లోకులనుద్దేశించి కూడ నీతిని ప్రబోధించారు. రామదాసు తన 
కీర్తనలలో రామభక్తినే కాక నీతిని కూడా ఆవిష్కరించాడు. 
చేయవలసిన వాటిని సూచించాడు, చేయకూడని వాటిని 
నిరసించాడు. 

రాజురావమి యాని నోట రవ్వంత సేపైన 

నీమము తప్పక మంచి నీతితో పల్మనివా 

డువ్మత్తుడు మూఢ చిత్తుడు 

చేహమశాశ్వతమని తెలియక దుర్చుద్ధి చేతి 

సాహసమున సాధుబనుల సంకట బెట్టెడవాడు 





1రాము. సం.- 115) 
అన్నమయ్య కీర్తనలలో నీతి ఉంది. లోకరీతి ఉంది. దైవాను 
భూతి ఉంది. ఏది దేనికొరకో విశదం చేసే అన్నమయ్యపాట 
అందరికీ గమనార్హమే. 
తలంచిన వన్నియు తనకొరకే6 వెలి 
దెలియబట దనలో6 దెలియంట కొరకే 
ఉదయ మంచుట భవ ముడుగుటకొరకే 
చదువుట మేల. విచారించు కొరకే 
బ్రదుకుట పురుషార్ధ పరుండొట కొరకే 
(1అ.సం-1-70) 
ప్రపంచ వస్తువుల పట్ల వైముఖ్యాన్ని కలిగి వుండటమే 
వైరాగ్యము. వాగ్గేయకారులు వైరాగ్యాన్ని కూడా బోధించి ప్రజల 
(ప్రవుత్తతను పోగొట్టే ప్రయత్నం చేశారు. వెోహాన్ని 
నిర్మూలించాలని, ఈషణ (త యాన్ని పోగొట్టుకోవాలని 
రామదాసు సూచించాడు. సతీసుత మమకారాలను తాను 
రోసినట్టు చెపుతూ తక్కినవాళ్ళను కూడ అలాగే చెయ్యమని 
పరోక్షంగా హితవు చెప్పాడు. 
మోహపొశముల నెల్ల మొదటనే ద్రుంచి 
ఈషణత్రయములెల్ల ఇలలోనే ఉంచి సం 
తోష సాగరంబునందే సంచరించుచును 
(రామ. సం.-39) 


సతి సుతులపై ప్రేమరోసితి సం 
తతము మీపై భారము వేసితి 
(రామ. సం.-123) 


వైరాగ్యాన్ని గూర్చి అన్నమయ్య ఇలా అభిప్రాయపడ్డాడు. 
సిరులు, తరుణులు అశాశ్వతాలు, వీటివల్ల ప్రయోజనము 
లేదు. చదువు సంశయ రాహిత్యానికి బదులు సంశయో, 
దోహదం చేస్తుంది. కాబట్టి వీటిపల్ల అనాసక్తుడై వేంకటేశ్వరుని 
ఆశ్రయిస్తే భవము గలుగని స్థితి సంభవిస్తుందంటాడు. 

ఎందు6 జూచిన దనకు నిన్నిమును నిట్లనే 

కందులేని సుఖము కలనైన లేదు 

సిరులు గలిగిన ఫలము చింత (6 బొరలనె కాని 

సొరిది సంతోష మించుకయైన లేదు 

తరుణిగల ఫలము వేదనల. బొరలుటి కాని 

నెరసు లేని సుఖము నిమిషంబు లేదు 

(అ.సం. 1-340) 


రాజాశ్రయాన్ని వాగ్గేయకారులు నిరసించారు. తాము 
ఆరాధించే దేవతలే సర్వాధికులని సర్వదా ఆరాధనీయులని 
ప్రగఢంగా విశ్వసించారు. రామదాసు, భద్రాద్రి రాముని తప్ప 
పరులను ఆశ్రయిచడం భావ్యం కాదని భావించాడు. 

అన్నవస్త్రము లిత్తుమనుచు దొర 

లన్నారు మనిచెదమనుచు ఆయు 

రన్నం ప్రయళ్ళతి మనుచు నూర 

కున్నాను నీవే మాకున్నావనుచు 

(రామ. సం. -3౩1 


వేంకటేశ్వరుని తప్ప అల్పులైన ఇతరులను కొల్చి జీవించడం 
హేయమనే భావం అన్నమయ్య కీర్తనలో ధ్వనిస్తుంది. 

బలిమి శ్రీ వేంకటపతి( గొలిచిన వారు 

తెలియ కల్పుల( గొల్చి తిరుగుటెట్లు 

(అ.సం. 3456) 

తనను తానం వివుర్శించుకొని తగిన విధంగా 
సంస్కరించుకోవడమే ఆత్మవిమర్శ. భక్తులలో ఇది ఎక్కువగా 
కనిపిస్తుంది. వాగ్గేయకారులలోను చోటు చేసుకొంది. వారి 
రచనల్లో ప్రతిబింబించి పాఠకుల దృష్టిని ఆకర్షించింది. 
రామదాసు తన దుస్థితిని గుర్తించి దురసిల్లాడు. మనసు 
పరభామాయత్తం కావడం, మనుగడ కోసం అన్యులను 
ఆశ్రయించడం - అతనికెంతో బాధ కలిగించాయి. అతని బాధ 
కీర్తనలో ప్రతి ధ్వనించింది. 


వదలక యొవనమున పరభామల 
వలల తగులనాయుగా ఓ రామా! 


ముదిమిని సంసారాంధ కూపములో జిక్కి 
మునిగి తేలనావెగా ఓ రామా! 


తను వస్థిరంబని తారక నామము 
తలవోయాలేనైతిగా ఓరొమా 

దిన దినము పొట్టకొరకై దీనుల వేడివేడి 
వీనత్వ మొందితిగా ఓ రామా! 





పుషంర ,పతే.క సంచిక 


శీ 


అనుదినము గురు ఉపదేశ వోగము 
అభ్యసించనైతిగా ఓరామా! 

ఎనసి నిముషమైన మీ పాదముల పైని 
మనసు దిల్బనైతిగా ఓ రామా! 

(రామ. సం. 106) 
అన్నమయ్య కూడా ఆత్మవిమర్శ చేసుకొన్నాడు. తన తప్పిదాన్ని 
గుర్తించాడు. తరుణం దాటి పోయింది కదాయని తప్పించాడు. 
ఆ తపనను అవిష్కరించే పదం యిదిగో మీ దృష్టి పథంలో 

సంతలే చొచ్చిళగాని సరకు గానవైతి 

యిండట్‌ శ్రీవారి నీవే యిటు దయంబుడవే॥ 

కాంత చనుగొండలు కడక నెక్కిత గాణ 

యెంతైనా మోక్షపు మెట్లు ొక్యలేరైతి 

అంతట జవ్వనమనే అడది చొచ్చిలిగాని 

సంతత హరిభిక్తనై సంజది గాననైతి! 

తెగ్‌ సంసార జలధి దిరుగులాడితి గాని 

అగడ్జై వైరాగ్య రత్సదుద 
దాగరు 






తనువని యౌడీ కల్పతరువు యెక్త్సికిగాని 
కొన విజ్ఞానఫలము గోయలెనైత 


(అ.సం. 227) 
కాలం విలువ కట్టరానిది. గడచిన క్షణం తిరిగిరాదు 
కాబట్టి కాలం యొక్క అమూల్యతను గుర్తించి మహనీయులు 
మసలు కొన్నారు. ఇతరులు కూడ అలాగే మసలుకోవాలని 
ఆశించారు. రామదాసు తనకాలమంతా పాడై పోయినందుకు 
బాధ పడ్డాడు. బాల్య యౌవన వృద్ధాప్యాలు తనకు 
ఉపయెోోగపడలేదని తన నిస్సహాయితనం స్వామికి 
నివేదించాడు. 


మొదట నెరుగని తనమున సగచమూయువు 
నిదురపాలై పోయెగా ఓ రామా! 

పదపడి తక్కిన పదేండ్లు బాల్యత్వమునను 
పోయెగా ఓ రామా! 

వదలక యౌొవనమున పరభఛామల 

వలల తగుల నాయెగా ఓ దామా! 
ముదిమిని సంసారాంధ కుపములో జిక్కి 
మునిగి తేలనావెగా ఓ రామా! 


ఎనసి నిముషమైన మీ పాదములపైని 
మనసు నిల్పగనైతిగా ఓ రామా! 

(రామ.సం.- 106) 
అన్నమయ్య కూడ కాలం విలువ ముందే తెలుసుకోలేక 
పోయాడు. తెలుసుకొన్న తర్వాత “'నాకెక్కడి జ్ఞానం ? నాకెక్కడి 
తెలివి? కాలమంతా దైవాన్ని తెలుసుకోకనే గడచి పోయింది” 
అని వాపోయాడు. 


ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు 
బూడిదలో హేమమైపోయ( గాలము 


భగవత్‌ భక్తులు భగవన్నామానికెంతో ప్రాధాన్యమిస్తారు. 
నావోచ్చ్భారణ వూత్రం చేతనే నరకాదులు నశిస్తాయని 
సద్గతులు సంటప్రాప్తిస్తాయిని విశ్వాసం. వైష్ణవులు విష్ణు 
నావుంతోబాటు విష్ణునావు వుహింనం కూడా వేనోళ్ళ 
కొనియాడుతారు. వాగ్గేయకారుల రచనల్లో నామ విశిష్టతను 
కీర్తించే కీర్తనలనేకం కనిపిస్తాయి. రావుదాసు రామనామ 
మపిమను కమ్మగా గానం చేశాడు. దాని రుచిని తలచి తలచి 
మురిసిపోయాడు. 
ఓ రామా! నినామ మేది రుచిరా 
శ్రీరాటా! నీ నామ మేది రాచిరా ॥ 
కరిరాఐ ప్రహ్లాద ధరణి దిణభషదుల 
గాజున నీనామ మేమి రుచిరా ॥ 
కచళ కర్టూరాది ఫలముల కభికమౌ 
కమ్మని నీ నామ మేమి రుచినా ॥ 
నవరసముల కన్న నవనీతముల కంటె 
అధికమౌ నీనామ మేమి రుచిరా ॥ 

(రాము.సం. - 110) 
అన్నమయ్య అనంత సేనుని నామం అనంత ఫలదమని 
అభిప్రాయపడ్డాడు. అన్యనామాలు అశక్తాలని వ్యక్తపరచాడు. 

పహలినావు ముకటనే అణగి బాపములు 

హొరసు యబ్బ నామము లూరకున్నవి 

సరు౭ిచ్చెంగఐవెల్లా శ్రీపతనామ మొకట 

పెరనామమువెల్లా పెట్టిలలో నున్నది ॥ 

గోవింద నామమొకటే కూడపోసెయిణ్యములు 

వేవేలు నామములకు వెలలున్నవా? 

శ్రీ విష్ణునామ మొకటి చేతికిచ్చె వైకుంఠము 

తొవై యున్న నామములు తమకించీ నీవిక ॥ 

(అసం. ౩27 

భక్తజన సంస్మరణ “భాగవత సంటపదాయిం. 
వాగ్గేయకారులు కూడా పూర్వ భక్తులను స్మరించారు. వారిలాగే 
తవంను కూడా రక్షించంవుఎని భగవంతునితో వెలుర 
పెట్టుకున్నారు. గజేంద్రుని, గజగవంనను రక్షించిన 
రామభద్రుడు తనను కూడా రక్షించాలని రామదాసు విష్ణువును 
ఆర్తితో అర్థించాడు. 

నీట చిక్కి కరి మాటికి వేసరి 

నాటకథర ఈపాటలు బాపగ 

మేటి మకరి తలమీటికాచుదయు 

యేటికి నాపై నేటికి రాదో ॥ 

మున్ను సభను నాపన్నుత వేడుచు 

నిన్ను కృష్ణయని ఎన్నగద్రొపది 

కెన్నొ వలువలిడి మన్నన బ్రోచిన 

వెన్నుడ నామొర వింటివో లేదో॥ 

(రామ. సం. 40) 

అన్నమయ్య పూర్వభక్తులనేకులను స్మరించాడు. వారిని స్వామి 
కరుణించిన వైనం గుర్తు చేశాడు. 





దం 


మాళతళ్లి గోదావరి 


కుద్యుర దొసుండైన కురువరళ నంజ 

గ వరములిల్లు నిచ్చనదాండు 

ల సెసినయింట్‌ తొండమాంజక్కురదర్హి 
వ్‌టికి దచ్చి, నద్మూనదాండు ॥ 


ఇచ్చా 






రఅచ్యున్న చొట 


అచ్చజు వడుకతోడ ననంతాకుదారికీ 
మ బక్‌ మన్ను వూరిన దాండం 

మబ్యక దొలయక6 దిరువములనంబు తోడుత 

నచ్చనిచ్చ మూజలాడి నచ్చిన వాండు 

ఆంచిలేన నుండం దిలుకచ్చినంబు దుంపల గరు 
ఇంచి తని లుందకు రజ్బంచిన దాండు....॥ 


భగవంతుడ్ని శరణు జొచ్చి భవవిముక్తులు కావడం 
భక్తులకు పరిపాటి. వాగ్గేయకారుల్లో ఈ శరణాగతి ఎక్కువగా 
కనిపిస్తుంది. రామదాసు రాముడ్ని శరణుజొచ్చాడు. పాల 
ముంచినా నీట ముంచినా నీపాల బడితినన్నాడు. 


ని 


పొం వంచిన నిజదంంచినను 

వాల బడిఆనికి బాలు చేయకు 
వేంకటేశ్వరుని శరణంఎవేడవుని తనవునసును, జీవృని 
అన్నమయ్య ఉద్బోధించాడు. తద్వారా లోకుల్ని ఉద్బోధించాడు. 
తాను స్వయుంగా వేంకటేశ్వరుని శరణుజొచ్చి కృతార్యు 
డయ్యాడు. 

మాప్పులే వుంచిములు పెచ్చుల పుష్టువ్యులు 

చాజలాలు మాన పిట్టా ఆరణనాం అననా! 

భగవంతుని కథలను, లీలలను, మహిమలను వినడం 
పట్ల అసక్తి ప్రదర్శించడమే శ్రవణ భక్తి. భక్తులు, వాగ్గేయ 
కారులు దీనిని ఎంతగానో ఆదరించారు. శ్రవణ భక్తి ప్రయో 
జనాలను రామదాసు చెప్పాడు. తద్వారా భగవన్మపిమలను 


వినవలసిందిగా ప్రోత్సహించాడు. 


కాటితార్థవుం చ్చి ని చుటౌత్పముు మన్న 
(రామ.సం. శిబి 
నీ మహత్త్రమ్ము దిన మనమందు ప్రేమ 
వేమరున్‌ బుట్టు 
(రామ.సం. 42 
ఎప్పుడూ విష్ణుకథలే వింటుండమని అన్నమయ్య తనవీనులను 
అర్థించాడు, విష్ణు కథను వినడం సౌభాగ్య సంధాయకమని 
విశ్వసించాడు. 
వీనులాలా యేపాద్దు విష్ణు కథలే వినరో 
(అ.సం. 1014 
వినరో భాగ్యము విష్ణుకథ 
(అ.సం. 9466) 
భగవత్‌ కీర్తిని గానం చేయడం కీర్తనా భక్తిగా పరిగణింప 
బడుతుంది. రామదాసు రాముని కీర్తిని పాడాడు. ఆర్తితో అతన్ని 


వేడుకున్నాడు. అందరినీ అలా చేయవలసిందిగా పరోక్షంగా 
సూచించాడు. 

పాడుదును మిమ్ము కొనియాడుదును మోదమూున 

వేడుచున్నాను కాపాడు రామవ్రఖో! ॥ 

శ్రీమన్‌ మహాగుణస్తోమాఖ రామ 

నామ కీర్తనది వర్షింతు రామప్రభో! ॥; 

రాము సర. 52 

రామదాసు రాముని కీర్తించగా అన్నవుయ్య తత్‌ కీర్తనా 
విశిష్టతను ఆవిష్కరించాడు. అన్నిటికన్నా ఎక్కువ విష్ణువును 
కీర్తించడమేనని అభివ్యక్తం చేశాడు. 

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు 

జాలల్ల నడగించు సంకీర్తనం ॥ 

సంతోష కరమైన సంకీర్తనం 

సంతాప మణగించు సంకీర్తనం 

జంతువుల రక్షించు సంకీర్తనం 

సంతతచు( దలచుడీ సంకీర్తనం ॥ 


న 
అ.౧ణ9. 


( 1343) 

నిరంతరమూ భగవంతుని మనసారా స్మరించడమే 
స్మరణ భక్తి, తదేకంగా దేవుని ఆకార చేష్టలను స్మరించడమే 
దీని లక్షణం. భక్తులైన వాగ్గేయకారులు పదేపదే భగవంతుని 
స్మరించారు. తాప్యతతయాలను భరించారు. భవసాగరం 
తరించారు. రావుదాసు స్మరణభక్తిని అవలంబించినట్టు 
స్వయంగా చెప్పుకొన్నాడు. దానిపట్ల తనకున్న ఆసక్తిని కూడా 





సారమే నాదు మదిగోరు రామప్రభో! 


స్మరణభక్తి విశిష్టతను అన్నమయ్య అభివ్యక్తం చేశాడు. 
స్మరించి తరించవలసిందిగా జనులకు ప్రబోధించాడు. 
కొంచెమును ఘనము6గను6గొననేల హరిందల౦య 
ప౦ంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముండు 
(అ.సం 1329) 
దైవశిఖామణి తలచరో బుధులు 
(అ.సం 10-219 
భగవంతుని పాదాలు సేవించి తరించడం పారంపర్యంగా 
వస్తున్న విధానం. ఈ విధానానికి వాగ్గేయుకారులు 
వినహాయింపు కాదు. భగవ౦తునిపరిపరి విధాలుగా 
కొలిచారు. భగవంతుని పాదాలను సేవించి తరించవలసిందిగా 
తరుణోపాయం చూపించారు. భగవత్‌ పాదసేవ పాపహరమని 
రామదాసు భావన. అతడు తన సేవాసక్తిని కూడా వెల్లడి చేశాడు. 
నీపాదసేవ జేసిన సజ్జనులకు ఏ 
పాపము లంటవుగా రామ! 
(రామ.సం. 41) 





50 


చేరి మీపాద పద్మారాధనము చేయి 
కోరినానయ్యా శ్రీరామచంద్ర ప్రభో! 

(రామ.సం. 42) 
అన్నమయ్య పాదసేవనా భక్తి విశిష్టతను తెలియజేయడమే గాక 
తన సేవానిరతిని కూడా వెల్లడించాడు. 

హరింగొలిచిన వాడి కమారు నన్ని సుఖాలు 
గరిముతో వారల భాగ్యమె భాగ్యము 
(అ.సం. 3119) 
వొరుల( గొలువము నేమెగి నీ పాదాలే నమ్మి 
నిరతి గొలిచితిమి నీవే దుమ్యూ6 గాతువు 
1అ.సవం 31281 
షోడశోప చారాలతో భగవంతుని పూజించడం భక్తకోటికి 
పరిపాటి. షోడశోపచార పూజావిధానాన్ని రావుదాసు 
అన్నవుయ్య ఆదరిలిచారు. తవుగేయాల్లో దానికి స్థానం 
కల్పించారు. షోడశోపచారాలతో రావుని అర్చించువుని 
రావుదాసు తన వునసునం ఉఊద్బోధించాడు. తద్వారా 
షోడశోపచార పూజా విధానాన్ని ఆదరించాడు. 
సలలితముగ రఘవరునకు సింహా 
సన వింయ్యగ రాదా చానసా! 
నళన భవాథవ పరివెష్టి తుద్యా 
నము సేయగ రాదా మనసా! 





(రామ. సం. ఈక! 
అన్నవఎయ్య అర్చనా వైశిష్ట్యాన్ని అభివ్యక్తం చేశాడు. 
షోడశోపచార పూజావిధానాన్ని ఆదరించాడు. తాను కూడా 
స్వామికి షోడశోపచార పూజ సమర్చిస్తున్నట్టుగా వెలుగెత్తి 
చాటాడు, 

పొందుగ నచ్యుతు మూజించు పూజలు 
కంటిట గొని కెక్ళెడ్‌ నిచ్చినలు 

అసం. 9275) 

షోడశ కకానిధికి షోడళోపదాలములు 
జాడతోడ నిచ్చలును సమర్పయామి 

(అ.సం. 6౯135) 

మునులు భగవంతునికి నవుస్కరించడం౦ చేతనే 
ఘనులయ్యారని రావుదాసు భావించాడు. రామునికి 
నమస్కరించి తన వందనాభక్తిని ప్రదర్శించాడు. భగవంతునికి 
నమస్కరించవలసిందిగా భక్తులను పరోక్షంగా ప్రోత్సహించాడు. 
వందనము చేసి మునులందరు ఘనులైరి 
విందవైనట్టి గోవిందరామ ప్రభో! 
(రామ.సం. +2 
వందనము రఘునాయకా! ఆనందము శ్రీరఘు నాయకా! 
| (రామ.సం. ఈ7) 
వేంకటేశ్వరునికి నమస్కరించడమే విధి అని, అది ఆనంద 
సంధాయకమని అన్నమయ్య భావించాడు. 


సర్వ, 


ఏపున శ్రీ వేంకటోశుడే 
దాపై యితని వందనమే విధి 


న 


నలుగడ దేహానందము బుధులకు 
ఐలు నీపాద ప్రణామములు 





భగవ౦తుడ్ని యజవూనిగా భావించి తావుతని 
దాసులుగా బావించుకొని ఆరాధించడ౦ భక్తులకు 
ఆనవాయితి. దీన్నే దాస్యభక్తి అని పెద్దలు వ్యవహరిస్తారు. 
రామదాసు, అన్నమయ్య కూడా దేవుని దాసులకు దాసులు 
కావడమే ధన్యజీవనమని తలపోశారు. రామదాసుగా ప్రసిద్ధి 
కక్కిన గోపన్న వలువ్శూటికి తాను రామునికి దాసుడని 
తెలియజేశాడు. తద్వారా దాస్యభక్తిని ఆదరించాడు. 


బాగుగ నన్నేలు భద్రాచలరామ 
దాసుడ దాసుడ దాసుడ 
(రామ.సం. -155) 
అన్నమయ్య వేంకటేశ్వర దాసుల దాస్యాన్ని అభిలషించాడు. 
తద్వారా దాస్యభక్తికి పట్టం కట్టాడు. వేంకటేశ్వరుని దాసుల 
దాస్యాన్ని అన్నవఎయ్యు కోరాడు. హరిదాసుల ఘనతను 
కొనియాడాడు. 


కందువ శ్రీ వేంకటేశ! కడం 2 బంటు బంటకు 
సందడి బంట నవుటే చాలదా! నాకు 


అఈ.చ 2) 


బంచఈుల జొడ్రా పాత్రవుు వెదకిన 
అంతట హరిదాస్యమే పో 


ఘనము 


(ఆఅ. 


గోదావరీ తీరం రామభక్తిని పండిస్తే సువర్ణముఖీ తీరం 
వేంకటేశ్వర భక్తిని విరగ పండించింది. రామదాసు తెలంగాణాకు 
జ్ఞాన దీపవెంత్తితే, అన్నవంయ్యు సుజ్ఞాన దీపవెంత్తి 
రాయులసీవుకంతా దాని కాంతిని పంచాడు. ఇద్దరం 
వాగ్గేయకారులూ రాజులవల్ల ఇబ్బందులు పడ్డారు. తమ 
భక్తిచేత భగవత్‌ కటాక్షంచేత వాటిని అధిగమించారు. తెలుగు 
జాతికేకాక మానవ జాతికంతటికీ భక్తిని పంచి భగవత్‌ జ్ఞానం 
పెంచారు. ఇద్దరూ తెలుగు తేజోలక్ష్మికి వెలుగు సమకూర్చారు. 
తెలుగు గుండెల్లో జ్యోతులై నాదరీతులై కలకాలం నిలిచి 
పోయారు. 


ఘనుడు కంచెర్ల గోపన్న వినుతయుశుడు 
తాళ్ళపాకన్న మాఖ్యుడు ధన్యజీవి 
ఈమహాక్ముల గన్నట్టి భూమికల్లి 

ఎంత ధన్య చరితయొతానెంచి చూడ! 


విషన్‌ 


(స్వీయం) 
క. 





గ్‌] 


మాతలి గోదావరి 


ర౮ోదావరి ప్రాంతపు కవులు 


తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతం ఆంధ్రదేశంలో 
ఎంతో సుసంపన్నం. ఈ రెండు జిల్లాలను గోదావరి నది వేరు 
చేస్తున్నది. ఉభయ గోదావరి ప్రాంతాలు గోదావరి నది 
పరివాహక ప్రాంతాలు కావడం ఈ సుసంపన్నతకు కారణం. 


ప్రాచీన కాలం నుండి ఈ ప్రాంతంలో పాడిపంటలకు కొరత ' 


లేదు. ఆర్థిక సమస్యలు లేనపుడు ప్రజలు కళలను గురించి 
కవిత్వాన్ని గురించి ఆలోచిస్తారు. ఈ రెండు జిల్లాల ప్రజలలో 
ఎందరో సంపన్నులు కళలను కవిత్వాన్ని పోషించారు. 
చారిత్రకంగా పరిశీలిస్తే ఈ ప్రాంతం పెద్ద పెద్ద రాజవంశాల 
పాలనలో ఉండినట్లు తెలుస్తుంది. తూర్పు చాళుక్య రాజైన 
రాజరాజ నరేంద్రుని కాలం నుండి రాజవుహేంద్రవరం 
(రాజముండ్రి) లలిత కళలకు అవాసమైంది. తెలుగులో 
తొలికావ్యరచన ఈనగరంలోనే ప్రారంభమైంది. ఆ తొలికావ్యం 
రెండున్నర పర్వాల ఆంధ్రమహాభారతం. 


తెలుగు భారతావిర్భావ కాలం నుండి గోదావరి 


ప్రాంతంలో అనేకమంది కవులు వెలసి కావ్యాలు రచించారు. 
క్రీశ. 18వ శతాబ్దం నుండి కవుల సంఖ్య అధికంగా కనిపిస్తుంది. 
ఇతర వృత్తులలో ఉంటూ కవిత్వకళను ఆరాధించిన 
వారున్నారు. ఈ ప్రాంతపు కవులలో ఎక్కువమంది ఉపాధ్యాయ 
వృత్తిలో ఉన్నవాళ్లే. వైద్యులుగా, న్యాయవాదులుగా, ఇతర 
రకాల కళాకారులుగా ఉండిన వారెందరో కావ్యాలు రాశారు. 
అలాటివారందరూ ఈ వ్యాసంలో కనిపిస్తారు. నవలాకర్తలుగా, 
కథకులుగా, నాటకకర్తలుగా, కావ్యకర్తలుగా, వ్యాసకర్తలుగా, 
అనేక ఇతర ప్రక్రియలలో రచనలు చేసినవారుగా అనేకులు 
కనిపిస్తారు. అలాంటి వారు ఈ వ్యాసంలో కనిపించినా కవులుగా 
మాత్రమే వారిని గుర్తించడం జరిగింది. వారి కవితా గ్రంథాలే 
ఈ వ్యాసంలో చోటు చోసుకున్నాయి. ప్రాచీన కాలం నుండి 
సుమారు 1980 వరకు గోదావరి (ప్రాంతంలో వెలసిన కవులీ 
వ్యాసంలో ప్రదర్శింపబడినారు. 

స్థలాభావంవల్ల గోదావరి ప్రాంతం కవులందరిని ఈ చిన్న 
వ్యాసంలో ఇవుడ్చడం కుదరలేదు. వీలు ఉన్నంతవేంర 
మాత్రమే గోదావరి ప్రాంతకవులను ఇక్కడ పరిచయం చేయడం 
జరిగింది. 


అల్లమరాజ రామకృష్ణకవి: క్రీ.శ. 18-19శతాబ్దాల నడిమిభాగం. 
పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. కవిజన మనోరంజనం, 
కవిచకోర చంద్రోదయం వంటి ఎనిమిది ప్రబంధాలు 
రచించాడు. 





తేన సంచిక 5్‌2 


డా॥ గల్లా చలపతి 
అల్లమరాజు వేంకటకవి: 19వ శతాబ్ద ఉత్తరార్థం. పిఠాపురం 
సంస్థానం. తూర్పు గోదావరి జిల్లా. కొన్ని కీర్తనలు, ఒకనీతి 
శతకం రచించాడు. 


అవసరాల పద్మరాజు: 18శ. చివర 19 శ. ప్రారంభం. పిఠాపురం 
సంస్థానం, సంస్థానాధిపతి రావు వేంకట నీలాద్రిరాయని 
మంత్రి. విద్వత్కవి. బాల భాగవత చంపువు ఇతని రచన. 


అనివిళ్ళ వేంకటశాస్త్రి : 1750 ప్రాంతం. పశ్చిమ గోదావరి జిల్లా. 
కవి, పండితుడు, మహేశ్వర మహాకావ్యం, సతీ శతకం 
మొదలగునవి ఇతని రచనలు. 


ఈదుల పల్లి భవాని శంకర కవి: 17వ శ. చివర - 18 శతాబ్దం 
(ప్రారంభం. అమలాపురం ప్రాంతం. తూర్పు గోదావరి జిల్లా. 
శృంగార మంజరి, ధర్మఖండం ఇతని రచనలు. 


ఎర్రమిల్లి సూర్యప్రకాశ కవి: 1810 (ప్రాంతం. అమలాపురం 
తూర్పు గోదావరి జిల్లా. శతక కర్త, హనుమచ్చతకం ఇతని 
రచన. 


ఏనుగు లక్ష్మణకవి: 1740-1800 ప్రాంతం. పెద్దాపురం. తూర్పు 
గోదావరి జిల్హా. కూచిమంచి తిమ్మనకవికి సమకాలికుడు. 
రామేశ్వర మహాత్యం, రామవిలాసం. సంస్కృత సూర్య 
శతకం, కొన్ని దండకాలు, స్తుతులు ఇతని రచనలు. 
సుభాషిత రత్నావళి పేరు తెచ్చిన రచన. 


ఏనుగు లతృకవి: 17వ శతాబ్దం సోమేశ్వర గ్రామం, గోదావరి 
మండలం. పెద్దాపురం సంస్థానాధీశుల ఆశ్రితుడు. ఇతని 
కృతులన్ని లభించడం లేదు. తుల్యా మాహాత్మ్యం, 
భీమసేన విజయం లభిస్తున్నాయి. 


ఓగిరాల జగన్నాథకవి: 19వ శతాబ్దం నీలపల్లి, గోదావరి 
మండలం. సుమనో మనోభిరంజనం అనే ప్రబంధం ఇతని 
రచన. “ | 


ఓగిరాల రంగనాథ కవి: 19 శతాబ్దం నీలపల్లి, గోదావరి 
మండలం. సమర్థుడైన విద్వత్కవి. అనేక ( ప్రబంధాలు 
రచిచాడు. కానీ అలభ్యం. జగన్నాథకవి ఇతని పినతండ్రి 
కుమారుడు. 


కూచిమంచి జగ్గకవి: 1684-1757. కందరాడ (గ్రామం. తూర్పు 
గోదావరి జిల్లా. కూచిమంచి తిమ్మకవికి కనిష్ట సోదరుడు. 
తిట్టుకవి. జానకీ పరిణయం, సుభద్రా పరిణయం, 
చంద్రరేఖా విలాసం మొదలగునవి ఇతని రచనలు. 





కూచిమంచి తిమ్మకవి: 18వ శతాబ్దం పిఠాపురం సంస్థానం. 
తూ౮ర్చు గోదావరి జిల్లా. కవిసార్వభౌవం; అభినవ 
వాగనుశాసన బిరుదాంకితుడు. అనేక ప్రబంధాలే కాకుండా 
క్షేత్ర మహాత్మ్యం, శతక, దండక రచనలు కూడా చేశారు. 
రసిక జన మనోభిరామం ప్రసిద్ధ ప్రబంధం. 


కూచివుంచి వేంకటరాయుడు: 19 శతాబ్దం పూర్వార్థం. 
పిఠాపురానికి దగ్గర వున్న రావువారి చంద్రమపాలెం, తూర్పు 
గోదావరి జిల్దా లక్షణ చక్రవర్తి అనే బిరుదువుంది. సుకవి 
మనోరంజన౦ ఇతని ప్రబంధం. 


కొడిచెర్ల శ్రీనివాసకవి: 1,7వ శతాబ్దం రాజమహేంద్రవరం. శేషధర్మ 
రత్నాకరం ఇతని రచన. కవిత్వం 'ప్రాఢం, రసవంతం. 


కొత్తలంక మృత్యుంజయకవి: 1800్రాంతం. కొమరిగిరి గ్రామం. 
గోదావరి వుండల౦ం. బృహన్నారదీయుం, ధరాత్మజా 
పరిణయం, నిరోష్ట్య నలచరిత్ర ఇతని రచనలు. 


చెళ్ళపిళ్ల నరసకవి: 1795-1840. కడియం, తూర్పు గోదావరి 
జిల్లా. చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్రికి పినముత్తాత. యామీనీ పూర్ణ 
తిలకావిలాస ప్రబంధం. ఎకాంతసేవాకలాపం లభిస్తున్న 
రచనలు. అహల్యా సంక్రందన విలాసం అలభ్యం. 


జగన్నాథ పండితరాయిలు: 1590-1665. వయంగండ 
అ(గ్రహారం. తూర్పు గోదావరి జిల్లా. 'పండితరాజు' అన్నది 
బిరుందం. నానాళౌస్త్ర పారంగతుడని, అష్టభాషా 
కవిత్వక్షముడని ప్రఖ్యాతి. అనేక రచనలున్నాయి. అన్నీ 
సంస్కృతంలోనే. రసగంగాధరం ప్రసిద్ధ అలంకార శాస్త్రం. 


తామరపల్లి తిమ్మయ్య: 1575 (ప్రాంతం, గోదావరి మం. 
హరివంశంలోని ఆశ్చర్య పర్వం ఇతని రచన. 


దామరాజు లక్ష్మీనారాయణ: 19వ శతాబ్దం ఏలూరు పశ్చిమ 
గోదావరి జిల్లా. బృందావన విహారం ఇతని రచన. 


దిట్టకవి వేంకటామాత్యుడు: 1610-1680 దాక్షారామం. తూర్పు 
గోదావరి జిల్లా. సంస్కృతాంధ్రంలో అనేక (గ్రంథాలు 
రచించినట్లు తెలుస్తున్నా ఎవీ లభించలేదు. 


నడిమింటి సర్వ మంగళేశ్వర శాస్త్రి: 1759-1836 గన్నవరం (గ్రా. 
తూర్పు గోదావరి. అభినవ కాళిదాసు బిరుదు. సునిత 
సన్నుతీరు, విభక్తి విలాసం, సర్వమంగళీయం, వేదసారం, 
లౌకిక దృష్టాంతరమంజరి, భగవధ్గీత భాష్యం; జగన్నాధ 
అష్టకం - మొదలగునవి ఇతని రచనలు. 

నింబార్కుడు: 13 వ శతాబ్దం గోదావరి మం. ప్రసిద్ధ వేదాంత 


దర్శన కర్త వేదాంత పారిజాత సౌరభం, మాధ్వముఖ 
మర్ధనం, దశళ్లోకి, శ్రీ కృష్ణస్థవరాజం ఇతని రచనలు. 


నిట్టల ప్రకాశదాసు: 19వ శతాబ్దం గోదావరి మం. భద్రాది రామ 
భక్తుడు. తత్త్వ, శృంగార బోధకాలైన కీర్తనలెన్నో రచించాడు. 


నూతనకవి సూరన్న: 1410-1480. గోదావరి మం. ధనాభిరామం 
ఇతని రచన. నూతన కవి ఇతని బిరుదు కావచ్చు. 

పట్టమట్ట సరస్వతీ సోమయాజి: 17 వ శతాబ్దం ఉత్తరార్థం. 
దాక్షారామం ప్రాంతం. తూర్పు గోదావరి. పోతనామాత్యుని 
మనుమడట. పృథుచరిత్ర ఇతని రచన. 


పిండిప్రోలు లక్ష్మణ కవి: 19వ శతాబ్దం రావమచం(దపురం 
ప్రాంతం. తూర్పు గోదావరి. తిట్టు కవిత్వంలో దిట్ట. 
రావణదమ్మీయం అనే ద్వర్థికావ్యం ఇతని రచన. 


భాస్కరాచార్యులు: 1500-1700 నడుమ. పెనుగొండ. తూర్పు 
గోదావరి.వైశ్యపురాణం. ఇతని రచన. 


మల్లికార్డున పండితుడు: 12వశ. దక్షారామం. తూర్పు గోదావరి. 
మల్లికార్జున పండితారాథ్యుడు అని కూడా అంటారు. 
సంస్కృతంలో తెలుగులో అనేక శ్రైవవుత ప్రతిపాదిత 
రచనలు చేశాడు. 


మిక్కిలి వుల్లికొర్డున కవి: 1805-1875. పెద్దాడ -తూర్పు 
గోదావరి. నాచికేతు చరిత్ర, నిర్వచన విక్రమార్కర చరిత్ర, 
రామచంద్ర చరిత్ర, భేతాళ పంచ వింశతి, భగవధ్గీత, రాఘవ 
శతకం - ఇతని రచనలు. 


ములపాక బుచ్చన్నళశొస్త్రి: 18వ శతాబ్దం గుండ్లూరు. కోనసీమ. 
తూర్పు గోదావరి. అష్టభాషా కవిత్వ కోవిదుడు. అనేక 
ప్రబంధాలు రచించాడట. కాని అలభ్యం. సి.పి. బ్రౌన్‌ 
పోషణలో రచించిన వసుచరిత్ర వ్యాఖ్య లభ్యం. 


యథావాక్కుల అన్నమయ్య: 1280-1340 పట్టిస (గ్రామం. 
తూర్పు గోదావరి. ప్రసిద్ధ శతక కర్త. సర్వేశ్వర శతకం, 
లీలానంద సర్వేశ్వర శతకం ఇతని రచనలు. 

రేకపల్లి సోమనాథకవి: 1720-1790. గోదావరి మండలంలోని 
తాళ్ళపూడి. తర్క, వ్యాకరణాది శాస్త్రాలలో దిట్ట. రుక్కవతీ 
పరిణయం ఇతని కావ్యం. 


వం౦ంకాయాల పొటి వేంకటకవి: 1800 (ప్రాంతం. గోదావరి 
మండలంలోని కోలంక. మదన గోపాల శతకం ఇతని రచన. 


శ్రీనారాయుణ తీర్టులు: 1700 ప్రాంతం. కోనసీవులోని 
కూచిమంచి అ(గ్రహారం. తూర్పు గోదావరి జయదేవ కవి 
అపరావతారంగా పేరు పొందాడు. శ్రీ కృష్ణలీలా తరంగిణి, 
హరిభక్త సుధార్హవమ్‌. ఇతని సంస్కృత రచనలు. తెలుగులో 
పారిజాతాపహరణం రచించాడు. 

చిర్రావూరి కామేశ్వరరావు: 19 శతాబ్దం ఉత్తరార్థం. రాజమండ్రి. 
సంఘసంస్మరణ లక్ష్యంగా పద్య కథలు, గేయాలు, 
నవలలు, నాటకాలు రచించారు. ఏకాంత ప్రేమ అనే పద్య 
కథ ప్రసిద్ధి చెందినది. 








జనమంచి కొమేశ్వరరావు: 1911జననం. రాజమండ్రి. గేయకవి. 
విస్తృత హృది, ఆకొండ-అనేవి ఇతని గేయాలు. కథలు 
కూడా రాశారు. 


సత్యవోలు కొమేశ్వరరావు: 1864. జననం. ఉప్పాడ కొత్తపల్లి. 
తూర్పు గోదావరి. శ్రతి కంఠోపాఖ్యానం ఇతని పద్య రచన. 
సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువాదం చేశారు. 


నిళ్శంకుల కృష్ణమూర్తి: 20వ శతాబ్దం పూర్వార్థం. మురుమళ్ళ 
పోరవరం. తూర్పు గోదావరి. దేవీ భాగవత నవమస్మందం 
వీరి అనువాద రచన. 

పొన్నాడ కృష్ణమూర్తి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. రాజవోలు. 
తూర్పు గోదావరి. భక్తి, వేదాంత విషయాలను ప్రచారం చేసే 
ఉద్దేశ్యంతో రచనలు చేసిన కవి. సంస్కృత ఆధ్యాత్మ 
(గ్రంథాలను అనువదించారు. ఆత్మబోధం, గోపకుమూర 
శతకం, పద్య రచనలు. 


మొక్కపాటి కృష్ణవలూర్తి: 25-2-1912 జననం. వసంతవాడ 
(ఏలూరు సమీపం) పశ్చిమ గోదావరి. కవి, చిత్రకారుడు. 
కథలు, గేయాలు, వ్యాసాలు రాశారు. విరహ్శి భగీరథి 
స్మృతి, పద్య రచనలు. 

నాళం కృష్ణారావు: 1811-1961. మండపేట. తూర్పు గోదావరి. 
మధురకవి అనేది బిరుదు. అనేక ప్రక్రియలలో రచనలు 
చేశారు. గోరుముద్ధలు, విరిదండ, వెన్న బుడగలు, తేనె 
చినుకులు, దీపావళీ, వెన్నెల వెలుగులు-మొదలగునవి 
పద్యరచనలు. 

కొకరపర్తి కృష్ణశాస్త్రి: 1905 జననం. లక్ష్మీ నరసాపురం పశ్చిమ 
గోదావరి. కవికంఠీరవ, కవి మూర్ధన్య, ప్రాథకవి చంద్ర 
బిరుదాంకితులు. బహ(గ్రంథకర్త. అయుర్వేదంలో 
నిష్టాతులు. కంచడెక్క. చంద్రహాస విలాసం, పద్య 
రచనలు. సంస్కృతంలో కూడా [గ్రంథాలు రచించారు. 


దేవులపల్లి కృష్ణశాస్త్రి: 1897-1980 పిఠాపురం. తూర్పు గోదావరి. 
భావకవిత్వంలో అందెవేసిన చేయి. పద్మభూషణం, 
కళాప్రపూర్ణ బిరుదాంకితులు. అనేక ఖండ కావ్యాలు, 
గేయనాటికలు, సినిమాపాటలు రచించారు. 

ముతుకుమల్లి కృష్ణశాస్త్రి: 19వ్‌ శతాబ్దం ఉత్తరార్ధం. పోలవరం 
సంస్థానం. పశ్చిమ గోదావరి. వీరభద్ర శతకం ఇతని రచన. 

దూపాటి కొండమాచార్యులు: 20న శతాబ్దం పూర్వార్ధం. పేరాల, 
పశ్చివం గోదావరి. శాల్మలీ, కాలవాహిని వుణీవూల, 
పద్యరచనలు. సంస్కృతంలో కూడా రచనలు చేశారు. 


తటవర్తి కొండయ్య కవి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. తణుకు... 


పశ్చిమ గోదావరి. రామశతకం, మల్లేశ్వర శతకం ఇతని 
రచనలు. 





పుష్నర ప్రత్నేక సంచిక 


వెోగంటి కొండల రావుదాసు: 19వ శతాబ్దం ఉత్తరార్థం. 
యర్నగూడెం, కొవ్వూరు తాలూక, పశ్చిమ గోదావరి. శతక 
కర్త. కృష్ణశతకం రచించారు. 


చదలవాడ కోటి నరసింహం: 1907 జననం. ఏలూరు. పశ్చిమ 
గోదావరి. శాస్త్ర విషయూలలోను, గణితంలోను, పరిశ్రమ 
చేసీన కవి. తిరుమలేశ శతకం, శేషాద్రి వేంకటేశ శతకం 
ఇతని రచనలు. 


జయంతి గంగన్న: 20వశ. పూర్వార్ధం. రాజమండ్రి. నవ్యకవిత్వ 
ధోరణులతో రచనలు చేసిన కవి. కంఠవూల ఇతని 
కవితాఖండికల సంపుటి. 


గంగొధర కవి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. పిఠాపురం. తూర్పు 
గోదావరి. పండితకవి. కీరవాణి శతకం, శ్రీరమణీ మనోహర 
శతకం, చెన్న మల్లేశ్వర శతకం ఇతని రచనలు. 


నేదునూరి గంగాధరం: 1904-1970. కొంతమూరు (రాజమండ్రి 
దగ్గర) కవికోకిల, జానపద వాబ్మయెోోద్ధారకుల బిరు 
దాంకితులు. అనేక జానపద గేయాలు రచించారు. 


చర్ల గణపతి శాస్త్రి: 1909 జననం. కాకరప(ర్రు. తణుకు తాలుక. 
పశ్చివు గోదావరి. బహుశాస్ర్రవేత్త విద్వత్కవి. హిందీ, 
బెంగాళీ, ఆంగ్ల భాషలు నేర్చినవారు. వీరి రచనలన్నీ 
ధర్మోపదేశ ప్రధానాలు. రఘువంశలహరి, వెంయిలు 
రాయబారం, గణపతి రామాయణ సుధ, కావ్య మంజరి, 
సరల సంగ్రహగీత, దమ్మపదం, పద్య రచనలు. 


పిలకా గణపతి శాస్త్రి: 1911-1983 రాజమండ్రి. ఇంగ్లీషు, హింది, 
ఫెంచి, సంస్కృత భాషలు నేర్చినవారు. విద్వత్కవి. 
విభ్రాంతావరుకము. రత్నోపహారము. ఇతని పద్య 
కృతులు, ఎన్నో నవలలు, ఏకాంకికలు రచించారు. 


కనకదండి గోపాలకృష్ణశాస్తి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. ఏనుగుల 
వఎహల్‌. కొత్తపేట తాలూక, తూర్పు గోదావరి. 
నవరత్నమాలికా స్తోత్రం, చిత్రకవిత్వం ఇతని రచనలు. 


ఆత్మకూరి గోవిందాచార్యులు: 1901జననం. ఏల్లూరు. పశ్చిమ 
గోదావరి. గోవిందరామాయణం పాహిమాం శతకం, ఇతని 
పద్య రచనలు. బహుగ్రంథకర్త. 


కర్రా చంద్రశేఖర శాస్త్రి: 1912 జననం రాయవరం. తూర్పు ' 
గోదావరి ఉభయభాషా ప్రవీణులు. బాదరాయణం వీరి 
పద్య కృతి. 1 

వాడ్రేవు చలమయ్య: 1900 జననం. పిఠాపురం. తూర్పు 
గోదావరి. ఎక్కువగా ఖండకావ్యాలు రాశారు. సంస్కృతి, 
తేనె వెల్లువలు, భావవీచికలు - ఇతని ఖండకావ్యాలు. 

చాట్రాతి చిన వేంకటప్పయ్య: 20వ శతాబ్దం పూర్వార్ధం. ఏలూరు 
పశ్చిమ గోదావరి. కాల్బనిక ఉద్యమ ప్రభావంతో రచనలు 
చేసిన కవి. కృషీవల విలాసం ఇతని పద్య రచన. 


నందివాడ జగన్నాథకవి: 1878 జననం ఏలూరు. తూర్పు 
గోదావరి. యక్షగాన, హరికథా ప్రక్రియలలో కృషిచేసిన 
విద్వత్కవి. భైష్మక్రీపరిణయం, కృష్ణరాయబారం, ఇతని 
పద్య రచనలు. అనేక యక్షగానాలు, శతకాలు రచించారు. 


మంగు జగన్నాథరావు పంతులు: 19వ శతాబ్దం ఉత్తరార్థం. 
ఆకివీడు. పశ్చిమ గోదావరి. యక్షగానకర్త. సత్యభామా 
విలాసమనే పారిజాతాపహరణం. ఇతని రచనలు. 


అనిపెద్ది జగన్నాధ శాస్త్రి: 1910 జననం కొవ్వూరు. పశ్చివు 
గోదావరి. పండిత కవి. శ్రీమదాంధ్ర కార్తీక మాహాత్మ్యం ఇతని 
పద్య రచన. | 

శిష్టు జగన్నాథ శాస్త్రి: 19వశ. ఉత్తరార్థం. రాజమండ్రి. ఇంగ్లీషు 
సాహిత్య ప్రభావంతో తెలుగులో రచనలు చేసిన కవి. చిల్లా 
బంది అనం భాతృ సౌహృదం, లింగ (ప్రకాశిక, 
కాళికావిలాసం ఇతని రచనలు. 


నిడమర్తి జలదుర్గాప్రసాదరాయుడు: 1862-1947. కొమ్మర. 
భీమవరం తాలూక, పశ్చిమ గోదావరి. చంపురామాయణం. 
మేఘసందేశ కావ్యం. ఇతని పద్యరచనలు. 


సామవేదం జానకిరామశర్మ: 1909 జననం వసంతవాడ (ఏలూరు 
దగ్గర) పశ్చిమ గోదావరి. 11వ ఏట నుండి కవిత్వం చెప్పారు. 
కర్ణభారం, మృత్యుంజయ శతకం, అశ్రుగీతి, బుద్ధ జననం, 
రామకథామృతం - మొదలగునవి వీరి రచనలు. 


ఏనుగు తమ్మిరాజు: 1897 జననం తాపేశ్వరం. తూర్పు గోదావరి. 
సంప్రదాయ రీతిలో రచనలు చేసిన కవి. వీరివి ఎక్కువగా 
పద్య రచనలు. వింత స్మృతి, శ్రీ బుచ్చిరాజీయుం, 
శ్రీ కృష్ణదాతుర్యం, ముని ప్రభావం, శ్రీమాహాత్మ్య శతకం, 
కుమార శతకం, శ్రీమత్‌అన్నవర వీరవేంకట సత్యనారాయణ 
శతకం - మొదలగునవి వీరి రచనలు. 


వడ్డి తాతయ్య: 1908-1936 వనపురం. యర్నగూడెం తాలూక, 
గో.మం. ఆశుకవి. ప్రధానంగా యక్షగాన నాటక కర్త 
లవకుమార శతకం, కోనాల వేణుగోపాల శతకం, కోనాల 
సోమలింగేశ శతకం - ఇతని రచనలు. అనేక యక్షగానాలు 
రచించారు. 


చళ్లపిళ్ల వెంకటశాస్త్రి: 1870-1950 యానాం. తిరుపతి 
వేంకటకవులలో ఒకరు. దివాకర్ల తిరుపతి శాస్త్రిగారితో కలసి 
అనేక అవధానాలు చేశారు. 

జూలూరి తులశమ్మ: 19వ శతాబ్దం ఉత్తరార్థం,. పిఠాపురం. 
తూర్పు గోదావరి. భాగవత కృష్ణుడు, బుతుచ క్రవర్ణనలు, 
బుతుమాల ఈమె రచనలు. 


చింతా దీక్షితులు: 1891-1960 దంగేరు. రామచంద్రపురం 
తాలూక్క తూర్పు 'గోదావరి. భావకవి. కథా సాహిత్యంలో 


బాలసాహిత్యంలో ఉత్తమ స్థానం ఆక్రమించిన రచయిత 
లక్కపిడతలు, చంద్రార్పణం - ఇతని గేయ రచనలు. 


ముడుంబ దొడ్డయాచార్యులు: 1865 జననం తాళ్ళరేవు. తూరు 
గోదావరి. పద్యగర్భిత ముకుంద శతకం ఇతని రచన. 


భళ్ళవలూడి నరసింహవటూర్తి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. 
. పెద్దాపురం. తూర్పు గోదావరి. బాల్యం నుండి కవిత్వం 
చెప్పారు. ఉత్తర మేఘం, భానుస్తవం, భాస్కర శతకం, 
సమీర సందేశం - మొదలగునవి ఇతని రచనలు. 


కొకొని నరసింహారావు: 1903 జననం గుడివాడ. పశ్చివు 
గోదావరి. అభ్యుదయ భావాలు గల కవి. శ్రీహరి శతకం, 
బాల్రబోధం, శ్రీభక్త సంరక్షికా శతకం, కవితోన్మాదం, సతీ 
స్మృతి - మొదలగునవి ఇతని రచనలు. 


పుట్రేవు నాగభూషణం: 1894 జననం ఏలూరు. పశ్చివు 
గోదావరి. అలంకారశాస్త్ర సంబందవెైన రచనలు, 
పురాణేతివృత్తాలతో కూడిన రచనలు ఎక్కువగా చేశారు. 
హరికథలు కూడా రాశారు. సీతాకళ్యాణం, మార్కండేయ 
చరిత్ర, విప్రనారాయణ చరిత్ర, శ్రీనివాస కళ్యాణం ఇతని 
హరికథలు. దాసపోషక శతకం కూడా రచించారు. 


కొళ్ళకూరి నారాయణరావు: 1871-1927. కాకినాడ. తూర్పు 
గోదావరి. నాటకం (ప్రహసనం, కవిత్వం, వివుర్శ 
ప్రక్రియలను చేపట్టి అనేక (గ్రంథాలను రాశారు. 
సంఘసంస్కరణాభిలాషి. వరవిక్రయుం, వుధుసేవ 
నాటకాలలో రచించిన పద్యాలు ఇతనిని గొప్పకవిగా 
నిరూపిస్తాయి. 


ద్వివేది నారాయణ శాస్త్రి: 1888 జననం వింజరం. తూర్పు 
గోదావరి. సామవేదంలోను ఉభయ భాషాసాహిత్యాలలోను 
విశేషకృషి చేశారు. అనేక సంస్కృత నాటకాలను 
అనువదించారు. రుక్మిణీ కళ్యాణం ఇతని అచ్చ. తెలుగు 
పద్యకృతి. 

బొమ్మకంటి నృసింహ శాస్త్రులు: 1856-1934 ర్యాలి. తూర్పు 
గోదావరి. వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస శాస్త్రాలలో 
నిష్ణాతులు. సంస్కృతంలో కూడో కావ్యాలు రచించారు. 
కల్చవల్లిక, తారావళి, తిలకసహస్రం, మొ.. ఇతని రచనలు. 


వోలేటి పార్వతీశం: 1882-1955 కొమరగిరి. పిఠాపురం తాలూక, 
తూర్చు గోదావరి. కవికులాలంకార, కవిరాజహంస 
బిరుదాంకితులు. అనేక నాటకాలు రచించారు. జలజ 
మాలిక ఇతని పద్య రచన. 


జటావల్లభుల పురుషోత్తం: 1906-1973 కొవ్వూరు. తూర్పు 
గోదావరి అర్హవిద్యాభూషణ, ధర్మస్థాపక, ఉపన్యాసకేసరి 
బిరుదాంకితులు. పండితకవి. ప్రాచీన హైందవ 
సంస్కృతీ వైశిష్ట్యాన్ని నిరూపించే రచనలు చేశారు. 
సంస్కృతంలో చిత్రశతకాన్ని రచించారు. 





క్‌ మాతళ్లి గోదావరి 


మంగిపూడి పురుషోత్తమ శర్మ: 1893-1946 పిప్పర. ప 
గోదావరి. జాతీయోద్యవు యోధుడుగా,. కవిగా పేరు 
పొందిన దేశభక్తుడు. స్వేచ్భాగానం, గోదావరి - ఇతని పద్య 
కృతులు. 


బెండా పెంటయ్య: 19వ శతాబ్దం ఉత్తరార్థం. రాయవరం. 
తూర్చు గోదావరి. ఉద్దూభాష పరిచయుమున్న కవి. 
రాజమండ్రి తాలుకా పోలీసు స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ 
రచనావ్యాసంగం కొనసాగించారు. ఆత్మసంబుద్దిగా 108 
పద్యాలతో పెంట శతకం రచించారు. 


చావలి బంగారమ్మ: 1897 జననం-మోడే కుర్రు. తూర్పు 
గోదావరి. భావకవిత్వరీతులను అనుసరించిన కవయిత్రి. 
అకొండ, కప్పతల్లి పెండ్లి, తమస్సు, కార్తీక పూర్ణిమ, కాంచన 
విపంచి - మొదలగునవి ఈమె గేయ సంపుటాలు. 


పిన్నమరాజు బలరామ కవి: 19వ శతాబ్దం ఉత్తరార్థం అలమురు 
పశ్చివు గోదావరి. భక్తి వైరాగ్య బోధకాలైన శతకాలు 
రచించాడు. ఆపన్నివారణ కృష్ణశతకం, శ్రీమత్‌ అంతర్వేది 
లక్ష్మీనృసింహశతకం, కేశవ శతకం, వేంకట్టైలపతి శతకం, 
కాంతాశతకం ఈయన రచించిన శతకాలు. పధ్యకృతులు 
కూడా రచించాడు. 


అడివి బాపిరాజు: 1895-1952 భీమవరం. పశ్చిమ గోదావరి. 
కవిత్వంలో చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కవిత్వం కూర్చిన 
దిట్ట. ప్రసిద్ద నవలా కారులు, విమర్శకులు, కథారచయిత. 
వసుధైక కుటుంబ నిర్మాణం లక్ష్యంగా కలం పట్టిన 
భావుకులు. మంచికవి. శశికళ, గంగిరెద్దు, వరదగోదావరి, 
గోధూళి - మొదలగు గేయ సంపుటాలు. కళా ప్రపూర్ణ 
బిరుదాకితులు. 

బొడ్డు బాపిరాజు: 1912జననం ఏలూరు, పశ్చిమ గోదావరి. 10 
సంవత్సరముల వయసులోనే కలం పట్టిన ప్రతిభా మూర్తి 
భావకవి, అనేక ఖండకావ్యాలు, గేయకావ్యాలు రచించారు. 
కాత్యాయని, బిపంచి, కాళవిలాసం, దీవెన - మొదలైనవి 
ఇతని ఖండ కావ్యాలు. భక్తలోల శతకం కూడా రచించారు. 


దేవరకొండ బాలగంగాధర తిలక్‌: 1922-1966తణుకు, పళ్ళిమ 
గోదావరి. కవి, కథకుడు. భావకవితాయుగానికి చివరి గొప్ప 
'పతినిధులు. అవత౦ కురిసిన ౮త్రి ప్రసి 
కవితాసంపుటి. కఠోపనిషత్‌, వసుధైక గీతం, శిఖరారోహణ, 
మాగ్నకార్జా - మొదలైన ఇతర రచనలు. ఎన్నో కథలు, 
నాటకాలు రచించారు. 


శొంఠి భద్రాది రామశాస్త్రి: 1856-1915. కొమరగిరి, పిటాపురం 
దగ్గర. తూర్పు గోదావరి. అలంకార, వ్యాకరణ శాస్త్రాలలో 
పండితులు. విద్వత్కవి. శివరావు శతకం, కాళిందీ 
పరిణయం, శంతనోపాఖ్యానం - మొదలగునవి పద్య 
కృతులు. 


పుష్మర ప్రత్యేక సంచిక 56 


మంత్రిప్రైగడ భుజంగరావు: 1876-1941 ఏలూరు. పశ్చిమ 
గోదావరి. రాజకవిగా, కవి పోషకులుగా, శతాధిక (గ్రంథకర్తగా 
ప్రసిద్దులు. కావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, కథలు, 
నవలలు, శతకాలు, ప్రబంధాలు, చాటువులు, 
అవధానాలు, ఆశుకవిత్వం మొదలగునవి వివిధ సాహిత్య 
శాఖలలో పరిశ్రమ చేసి అనేక రచనలు చేశారు. 


గరికపాటి మల్గావధాని: 1899 జననం కొవ్వూరు, పశ్చిమ 
గోదావరి. కవిశేఖర బిరుదాంకితులు, జాతీయోద్యమ 
ప్రభావంతో రచనలు చేసిన పండిత కవి. భారతాంబికా 
శతకం, జాతీయ గీతాలు, బాలగీతాంజలి, శ్రీ బాలమ్మ 
'మొదలగునవి ఇతని రచనలు. 


బుద్ధవరపు మహాదేవుడు: 18891968 పలివెల, తూర్పు గోదావరి. 
కవితా విశారద బిరుదాంకితులు. ఉభయ భాషలలోను, 
తర్క, వ్యాకరణాది శాస్త్రాలలో నిష్టాతులు. శ్రీమదాంధ్ర 
వళ౮ాఘవుఎ, సూత సంహిత, చంపూరావూంయిుణం, 
కువలయానందం, ఖండ కావ్య సంపుటి - మొదలగునవి 
ఇతని రచనలు. 


వేదుల మీనాక్షి దేవి: 1917 జననం. రాజమండ్రి. సంప్రదాయ 
రీతిని అనుసరించిన కవయిత్రి. రాస క్రీడాష్టకం, సత్యాధరం, 
సోదరి హితోపదేశం - మొదలగునవి ఈమె ఖండకావ్యాలు. 


చిల్లరిగె యోగానంద కవి: 1880-1957 సీనలి, పశ్చిమ గోదావరి. 
అష్టావధాని, ఆశుకవితా ప్రవీణులు. నూతన పోతన 
బిరుదాంకితులు. బాలశతకం, బాలనీతి త్రిపద శతకం, 
శుభోదినీ శతకం రచించారు. వాల్మీకి రామాయణాన్ని 
యోగానంద రామాయణంగా అనువదించి ముద్రించారు. 


అల్లంరాజు రంగశాయి కవి: 1861-1936. చేబ్రోలు, పిఠాపురం. 
దగ్గర. తూర్పు గోదావరి. శతావధానాలు, అష్టావధానాలు 
చేసిన పండితకవి. చిత్ర కవితలో, సమస్యా పూరణంలో 
నేర్చరి. శ్రీమదాంధ్ర చంపూ భారతం, సర్వేశ్వర శతకం, 
కుక్కుట లింగ శతకం, రఘురామ శతకం, రామాయణ 
చంపువు, పరాత్మశతకం, గోవింద శతకం - మొదలగునవి 
ఇతని రచనలు. 


బాలాంత్రపు రజనీకొంత రావు: 1920 జననం. నిడదవోలు, _ 
పశ్చిమ గోదావరి. భావకవిత్వానికి పరిమితమై రచనలు చేసిన ' 
= కవి గాయకుడు, సంగీత దర్శకుడు. నేంకటపార్యలళ 
' కవులలో ఒకడైన వేంకటరావుగారి రెండవ కుమారుడు. 
. నాటకాలు, గేయాలు, పాటలు, ప్రబోధ గీతాలు రాశారు. 
గేయనాటికలు రచించారు. కడలి నుండి కొండదాక, | 
మూలస్థంబాలు వీరి గేయ నాటికలు. అనేక బహమతులు ' 
పొందారు. 


క్రొవ్విడి రానుకవి: 1868 జననం, తతత పశ్చిమ |! 
గోదావరి. ఆశుకవి. పద్యకావ్యాలే గాక, నాటకాలు, 


యక్షగానాలు, ప్రహసనాలు రచించారు. దురోదరో 
పాఖ్యానము ఇతని పద్యకావ్యం. 

నండూరు రావుకృష్ణవూచార్య: 1921 జననం, అ(గ్రహార 
గోపవరం, పశ్చిమ గోదావరి. కవి, విమర్శకుడు స్వర్హమేఖల, 
తారాతోరణం, ఖండకావ్యాలు. అవురజీవులు-పద్య 
కావ్యం. చారిత్రక నాటకాలు కూడా రచించారు. 


వేదుల రామకృష్ణ శాస్త్రి: 1889- 1918 కాకరపర్తి తణుకు 
తాలుకా, పశ్చిమ గోదావరి. విద్యత్కవి. 11వ ఏటనే కవిత్వం 
చెప్పడం ప్రారంభించి పుంభావ సరస్వతిగా ప్రసిద్ధి కెక్కారు. 
వేంకటరామకృష్ణ కవుల జంటలో రెండవ వారు. 

ఆకొండి రామమూర్తి శాస్త్రి: 1875-1963. కేశనకుర్రు, కాకినాడ 
తాలుకా తూర్పు గోదావరి. విద్వత్కవి. ప్రసిద్ధ ఆయుర్వేద 
వైద్యులు. దేవీభాగవత నవమస్కంధాన్ని తెనిగించారు. 


జయంతి రామయ్య పంతులు: 1860-1941. ముక్తేశ్వరం, 
అమలాపురం తాలుకా. తూర్పు గోదావరి. కళాప్రపూర్ణ 
బిరుదాంకితులు. బాలరామాయణం, ముక్తేశ్వర శతకం, 
అమరుకం పద్య రచనలు. ప్రసిద్ద శాసన పరిశోధకులు. 
నిఘంటు నిర్మాతలు, తాళపత్ర గంథ పరిష్కృతులు. ఉత్తర 
రావుచరిత్ర, చంపూరావంయిుంణ౦, అవఎరుకం, 
ఆం(ధ్రకరణలు. 


పెండ్యాల రామశాస్త్రి: 19వ శతాబ్దం ఉత్తరార్థం. అంబిక పల్లి 
అగ్రహారం, రామచంద్రపురం తాలుకా, తూర్పు గోదావరి. 
భక్తిని, నీతిని బోధించే రచనలు చేశారు. వాటిలో వేండ్రలేటు 
గోపాలశతకం ప్రధానమైనది. 


భువనగిరి లక్ష్మీకొంతమ్మ: 1890 జననం. రాజమండ్రి. భక్తి 
అద్వైత మతాల ప్రధానంగా రచనలు చేసిన కవయిత్రి. 
భీష్మస్తవరాజం, భారత కృష్ణ శతకం, జగద్గీతా మహాత్మ్యం, 
వన్యవృత్తి మొదలగునవి ఈమె రచనలు. 


పులుగుర్తి లక్ష్మీనరసమాంబ: 1878 జననం. కాకినాడ, తూర్పు 
గోదావరి. హింది, బెంగాలీ భాషలలో పాండిత్యం ఉన్న 
రచయిత్రి. పద్యం, కథ, నవల, ద్విపద మొదలగునవి 
ప్రక్రియలలో అనువాదాలు కూడా చేశారు. ఎన్నో నీతి 
పదాలు రచించారు. 


దోణంరాజు లక్ష్మీబాయమ్మ: 1904 జననం. ముత్యాలపల్లె, 
పశ్చిమ గోదావరి. సాహిత్య రంగంలోనే గాక, సాంఘిక, 
రాజకీయ రంగాలలో కూడా చురుకుగా పాల్గొన్న మహిళ. 
జ్ఞాన నేత్రం, నైవేద్యం, రమణ గీత, ఆరాధన, అంధ్రస్త్రీలు 
మొదలగునవి ఈమె రచనలు. 

కొత్తపల్లి లచృయ్య: 1863-1898 చందుర్తి గ్రామం, పిఠాపురం 
దగ్గర. తూర్పు గోదావరి. ఆకుకవనంలోను, సమస్యా 
పూరణంలోను ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన ప్రొఢకవి. దాశరథి 


విలాసం; చెల్లయ్యమ్మరావు శతకం, సూర్య శతకం ఇతని 
రచనలు. 


కల్లూరి విశాలాక్షి: 1901 జనన౦. రాజవుం(డి కల్లూరి 
సుబ్బారాయుడి సతీవుణి. ఎలాంటి విషయాన్నైనా 
సుబోధకంగా, సరళంగా చెప్పగల కవయత్రి. దమయంతీ 
చరీత్ర, భారత కథామృతం, చంద్రమతీ చరిత్ర, రామ 
శతకం, స్వరాజ్యలక్ష్మి పరిణయం - మొదలగునవి ఈమె 
రచనలు. 


మల్లవరపు విశ్వేశ్వరరావు: 1906-1986 ఉండి. పశ్చిమ గోదావరి 
కాల్పనికోద్యమ ప్రభావంతో రచనలు చేసిన వ్యక్తి ఇంగ్లీషు, 
బెంగాలీ భాషలలో వుంచి ప్రవేశం ఉంది. ప్రకృతిని 
ప్రణయాన్ని వస్తువుగా రచించి 50 పైగా కవితలు రాశారు. 
మధుకీల, కికిడీ, ఉగాదులు - ఉత్సవాలు ఈయన 
కవితాఖండికలు. కథలు కూడా రాశారు. " 


వింజవతూరి వీరరాఘవాచార్య: 1885-1920. దొంతవరం౦ 
అ(గ్రహారం, తణుకు తాలుకా. పశ్చిమ గోదావరి. నూజివీడు 
సంస్థానంలో విద్వాంసులు. చాలా మంచి కవి. పండితులకు 
విద్యాగురువులు. సంస్కృతంలో చాలా గ్రంథాలు రాశారు. 


నడకుదుటి వీరరాజు: 1871-1937 శాహపురం. కాకినాడ 
తాలుకూ. తూర్పు గోదావరి. చిన్నతనంలోనే కవిత్వం 
చెప్పారు. అవధానాలు చేసి పేరు పొందారు. విమర్శకాదర్శ 
బిరుదాంకితులు. విభ్రమ తరంగిణి, జానకీ పరిణయం, 
సకలజన మనోభిరంజనం, లక్ష్మీనారాయణ విలాసం - 
మొదలగునవి వీరి రచనలు. 


కందుకూరు వీరేశలింగం పంతులు: 1848-1919 సాహిత్యాన్ని 
సంఘసంస్కరణ సాధనంగా (గ్రహించిన నవయుగ 
వైతాళికుడు. తెలుగులోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు 
చేశాడు. సంస్కృతాంధ్రాలలో విద్వత్కవి, మహాపండితుడు. 


శెట్టిపల్లి వేంకటరత్నం చౌదరి: కొవ్వలి. ఏలూరు తాలుకా. పశ్చిమ 
గోదావరి. సామ్యవాద భావాలతో ప్రబోధాత్మకంగా గీతాలు 
రాసిన తొలితరం కవి. జ్యోతిర్మయి ఇతని ఖండకావ్యం. 


జనమంచి వెంకటరామయ్య: 1872-1933 రాజమండ్రి. పండిత 
కవి. అమృత కలశి, నాదారితోడు, నవకుసుమాంజలి, 
మేఘదూత, సుప్రభాతం మొదలగునవి వీరి రచనలు. . 


తురగా వెంకటరామయ్య: 1893 జననం అమలాపురం. తూర్పు 
గోదావరి. భావకవి. భావగేయ, కవి చక్రవర్తిగా పేరు 
పొందారు. కోకిల కళ్యాణం, జన్మభూమి, విస్పృతగానం స్ట 
వీరిఖండ కావ్య సంపుటాలు. 


ముళ్లపూడి వెంకయ్య: 19వ శతాబ్దం. ఉత్తరార్థం. కాకినాడ. 
తూర్పు గోదావరి. కాశీ మాహాత్మ్యం, విఘ్నేశ్వర చరిత్ర, 
చంద్రహాస చరిత్ర, ప్రహ్లాద చరిత్ర మొదలగునవి విక 
రచనలు. 





57 


మాతల్లి గోదావరి 


చెలికాని వేంకటరాయులు: 19వ శతాబ్దం ఉత్త త్తరార్థం. 
చంద్రమపాలెం. తూర్పు గోదావరి. రామరాజీయం అనే 
“పద్య కావ్యం ఇతని రచన. 


మంగు వేంకట లక్ష్మీనరసింహారావు: 1855 జననం పాలమూరు. 
పశ్చిమ గోదావరి. కావ్యకర్త శతక కర్త, శ్యమంతకోపాఖ్యానం, 
శ్రీ కృష్ణభక్త సంవాదం, కేశవ శతకం, సూర్య శతకం - ఇతని 
రచనలు. 


కిళాంబి వేంకట వరదాచార్యులు: 19వ శతాబ్దం. ఉత్తరార్థం. 
పెంటపాడు అగ్రహారం, పశ్చివు గోదావరి. శతకాలు, 
నాటకొలు రాసినకవి. దశావతారస్తోత్రం, ముకుంద శతకం, 
రుక్మాంగద నాటక ప్రబంధం, శ్రీమత్‌ అంతర్వేది లక్ష్మీ 
నృసింహశతకం - మొదలగునవి వీరి రచనలు. 


మంగిపూడి వేంకటశర్మ : 1882-1951. రాజమండ్రి. తెలుగులో 
ఖండకావ్య రచన ప్రారంభించిన తొలి తరం కవి. 
జాతీయోద్యమ కవితకు మార్గదర్శి. వివిధ ప్రక్రియలలో 
రచనలు చేశాడు, 


చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి : 1870-1950 కడియం గ్రామము తూర్పు 
గోదావరి. తిరుపతి వేంకటకవులలో ఒకరు. ఉమ్మడి 
మద్రాసు రాష్ట్రంలోని ప్రధమాంధ్ర ఆస్థానకవి. ఆరోగ్య 
కామేశ్వరీ శతకం, కామేశ్వరీ శతకం, వీరి రచనలు. గొప్ప 
అవధాన సరస్వతి. 

రావూరు వేంకట సుబ్బమ్మ : 1896-1966 రాజమండ్రి. పద్య 
రచనలో సిద్దహస్తురాలు. చిలకమర్తి లక్ష్మీనరస్గింహంగారి 
మేనకోడలు. కర్పూర మంజరి, హర్షచరిత్ర, మృచ్ళకటికం, 
ఉదారపాండవం - ఈమె రచనలు. 


కేసిరాజు వేంకట సుబ్బారాయకవి : 1858-1899 మలకపల్లి. 
తూర్పు గోదావరి. ఆళు కవి. యుక్షగాన నాటకాలు 
ఎక్కువగా రాశారు. చోరచరిత్రం, వేంకటరమణ శతకం, 
భద్రాద్రి రామాయణం - మొదలగునవి వీరి రచనలు. 


కొమరవోలు వేంకట సుబ్బారావు : 20 వ శతాబ్దం. పూర్వార్థం. 
కాకినాడ. కాల్పనిక ఉద్యమ ప్రభావంగల పండితకవి. 
లతాప్రేత సల్గాపములు అనేది ఖండ కావ్యము. కవి 
హృది, జీవన్నత ఘోష - అనేవి గేయాలు. 


ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి : 1860-1916 ఖండవల్లి. పశ్చిమ 
గోదావరి. ఉభయు భాషాప్రవీణులు. చాలావుంది 
కవిపండితులకు విద్యాగురువు. సంస్కృతం నుండి అనేక 
రచనలను తెనిగించారు. సూర్యశతకం, భామినీ విలాసం, 
శుద్దాంద్ర బబుతుసంహారం, గంగాలహరిస్తోత్రం. 
శ్రీ మహాభారత నవనీతం, కృష్ణాపుష్కర మాహాత్మ్యం 
మొదలగునవి వీరి రచనలు. 


కస్తూరి శివశంకర కవి : 1875 జననం విశ్వేశ్వరాయ పురం. 
రాజోలు. తాలుకా. తూర్పు గోదావరి. విద్వత్కవి. సంగీత, 


పుష్కర ప్రత్యేక సంచిక 


వైద్యశాస్తాలలో ప్రవీణులు. శంకరరావూయుణం, 
శివానందలహరి, ద్వాదశమంజరి, నృసింహస్తోత్రం, సముద్ర 
అష్టకం, ఉపమాన శంకర శతకం - మొదలగునవి వీరి 
రచనలు. 


బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు : 1916 జననం. ద్వారకా 
తిరుమల. పశ్చిమ గోదావరి. బహుభాషావేత్త, విత్వత్కవి, 
వుంచి అనువాదకులు. ఆరు ద్రావిడ ప్రబంధాలకు 
పద్యానువాదం చేశారు. పాశురాలను సీస పద్యాలుగా 
అనువదించారు. దివాళీ, ఓవరి - వీరి ఖండ కావ్య 
సంపుటాలు. 


శ్రీరమణ కవి : 20వ శతాబ్దం. పూర్వార్ధం. రాజమండ్రి. సమకాలిక 
కవుల మెప్పుపాందిన సహజకవి. పత్నీ స్మృతి - పుష్కర 
కృతి, నీతిబోధిని, రామశతకం, భీష్మైకాదశి మహాత్మ్యం - 
మొదలగునవి వీరి రచనలు. 


మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి : 1920 జననం, వల్లిపాలెం. 
కాకినాడ తాలుకా. తూర్పు గోదావరి. తెలుగుదేశ చరిత్రకు 
కావ్యత్వం సిద్ధింపజేసిన వంహాకవి. ఆంధ్ర కల్పణ 
బిరుదాంకితులు. వీరి ఆంధ్ర పురాణం మహాకావ్యం. ఇతర 
రచనలు అనేకం. చైత్ర రథం. 'కేళాకుళి ఖండకావ్యాలు. 


శిష్ణు సర్వశాస్త్రి : 1830-1880. కాకినాడ. ఉభయ భాషలలో 
కవి, పండితుడు, అవధాని. లలితాశతకం, అమరుకం, జ్ఞాన 
ప్రసూనాంబికా శతకం - మొదలగునవి వీరి రచనలు. 


బొమ్మకంటి వేంకట సింగరాచార్యులు : 1916-1978 ద్వారకా 
తిరువుల. పశ్చివం గోదావరి. కవి, పత్రికా రచయిత 
అనువాదకుడు, గీతాంజలి. అన్యాపదేశం, గోపీ హృదయం 
మొదలగునవి వీరి రచనలు. 


జనమంచి సీతారామస్వామి : 20వ శతాబ్దం. పూర్వార్థం. 
పిఠాపురం. తూర్పు గోదావరి కవి పండితులు. కళత్ర వియోగ 
విషాదకావ్యం, రామశతకం, వీరి రచనలు. 


మధిర సుబ్బన్న దీక్షితులు : 18661926 తాళ్లపూడి. తూర్పు 
గోదావరి కాశీమజిలీ కథల పప్రచురణతో పే పేరు పొందిన కవి. 
విద్యార్ధి దశ నుంచి కవిత్వం చెప్పారు. అవధాని. తెనాలి 
రావులింగ విజయం, గౌతమీ పుష్కర వూహాత్మ్యం. 
సప్తసాగర సంగమ మాహాత్మ్యం - వీరి పద్య రచనలు. వచన 
రచనలు ఎన్నో ఉన్నాయి. 


వడ్డాది సుబ్బారాయుడు : 1854-1938 పాశర్లపూడి. నగరం తా... 
తూర్పు గోదావరి. మంచికవి, అనువాదకులు. పదునాల్గవ 
సంవత్సరంలోనే భజగోవింద శ్లోకాలను తెనిగించారు. అనేక 
సంస్కృత నాటకాలను తెనిగించారు. రాజవుండి 


కవిత్రయంలో ఒకరు. సతీస్కృతి, సుతస్మృతి, ఆంధ్ర 
సూర్య శతకం, ఆర్ధ రక్షామణి శతకం. వీరి రచనలలో కొన్ని. 


కృత్తివెంటి సుబ్బారావు : 1907 జననం, శ్రీరామపురం, భీమవరం 
తాలుకా. పశ్చివం గోదావరి. కవిరాజ, కవిచం(ద 
బిరుదాంకితులు. శతావధాని నాటకం, శతకం, ఖండకావ్యం 
అధిక్షేపకావ్యం - వెందలగునవి. అన్ని ప్రక్రియలను 
చేపట్టిన కవి. సహాయ నిరాకరణోద్యవుంలో పాల్గొని 
పద్యాలు, కీర్తనలు రాసి, జాతీయ కవిగా గుర్తింపు 
పొందారు. 


అల్లమరాజు .సుబ్రహ్మణ్యకవి : 1831-1892 చేబ్రోలు. తూర్పు 
గోదావరి. శతావధాని ఆశు, చిత్ర, ప్రబంధాది కావ్యాల 
రచనలలో పేరు పొందారు. భద్రా పరిణయం, పాపయ్య 
మంత్రి శతకం, చాటుధారా చవుత్కార సారం, ఆత్మ 
ప్రబోధం, సింహాద్రి రామాధిప శతకం, మొదలగునవి వీరి 
రచనలు. 


కొమవరపు సూర్యనారాయణకవి : 1906 జననం. ఆలమూరు. 
తూర్పు గోదావరి. భక్తకవి శ్రీ దండక రావూయణం, 
దశావతార దండకం, వాసవీకన్యకా పరమేశ్వర శతకం, 
శ్రీ గోదావరి దండకం మొ.. పాతికకు పైగా దండకాలు 
రచించారు. 


అవంత్స సోమసుందర్‌ : 1924 జననం. పిఠాపురం. తూర్పు 
గోదావరి. భావకవిత్వానికి సన్నిపాతంగా ఉండి, అభ్యుదయ 
భావాలను విరివిగా ప్రచారం చేసిన కవి. అనేక కవితా 
ఖండికలు, విమర్శా గ్రంథాలు రచించారు. వజ్రాయుధం, 
మండీ - మనిషి, అనల కిరీటం, కాహళి, గోదావరి జల 
ప్రళయం, రక్తాక్షి, అంగారతల్పం, వెన్నెలలో కోనసీమ 
మొదలగునవి వీరి రచనలు. " 


శశ * 





పుష్కర పుష్పము 
ముదివర్తి కొండమాచార్యులు 


ఆంధ్రభూమండలీ వికచారవింద 
మధురమకరందసామమ్ము మంజులమ్ము 
సప్తగోదావరీస్వాదు సలిలపూర 

మభఖిల హృత్తాపసంతతి నణయ ౦గాక! 


రమ్యమగు వేంగి దేశపురాజధాని 
రాణ్మహేంద్రపురంబు పురాతనాంధ్ర 
సంస్కృతికి నాలవాలమే జలధిపత్ని 
తటమునం దొప్పు నట్టి గౌతమి భజింతు. 


ప్రాకృళుక్య భూపాలుర 'ప్రాభవంబు 
రెడ్డి మూర్థాభిషిక్తుల దొడ్డతనము 
కలితసంతోషచిత్తవై కాంచి మించు 
తల్లి! గోదావరీ! నీకు దండమమ్మ] 


ఊర్జితంబగుభక్తి సోమోపరాగ 
పుణ్యకాలాన నీలోన మునింగి రామ 
దర్శనప్రాప్తి పోతన తా రచించె 
భాగవతపారిజాతమ్ము భాగవతము. 


గౌతమానీత దక్షిణగంగ నిన్ను6 
బేర్కొనినంజాలు, నీలోనం బ్రీతి తాన 
మాడినం జాలు నమ్మ! దశాశ్వమేధ 

ఫల మొదవునంచు ప్రాజ్జులు పలుకుచుంద్రు. 


నీదుతీరంబు పొడవున నెలవుకొన్న 

గుడులు గోపురములు కనుంగొనయయజాల 
వాని. జుట్టినమేలు నీలోన మునుంగు 

నాకు దయసేయు మహిమమ్మునీకు6 గలదు. 


అమ్మ! నీవల్ల సమకూడె నాంధ్రజగతి 
కన్న పూర్ణాసమాఖ్య; (బహ్మగిరినుండి 
కడలిదనుక నీ వడుగుల నిడెడుచోట్ట్లు 
విపుల ధనధాన్య లక్ష్మికి విడిదిపట్టు. 


నీ దరి వసించు పుణ్యము 

నా దరి లేకున్న క్షణము నా నాలుకతో 
గోదావరి! గోదావరి! . ॥ 
గోదావరి! యని వచించి కొందు శుభమ్ముల్‌. 


న. 


59 మాతల్లి గోదావరి | 


ఉభయ గోదావరి జిల్లాల్లో పరిమళ౦చిన కర్ణాటక స౦గీత౦ 


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత 
విద్వాంసులలో ఎక్కువ మంది పుణ్యగోదావరీ తీర వాసులే 
కావటం గమనించదగిన విషయం. 


తమిళనాడులో కావేరి నదినీళ్ళు తాగిన వారికి సంగీతం 
తప్పకుండా వస్తుందనే నమ్మకం ఎలా ఉన్నదో, ఆంధ్రలో కూడా 
గోదావరి నీళ్ళ్ళ తాగినవారు అటు వేద౦లోనో, ఇటు 
సంగీతంలోనో నిష్ణాతులవుతారని ప్రతీతి - అది నిజం కూడా. 


ప్రసిద్ధ విద్వాంసులు - వారిసేవ - గాత్రం 
డాక్టర్‌ చుంగళంపల్లి బాలమురళీకృష్ణ 


చాలా అద్భుతమైన ప్రతిభతో, ఒక ప్రత్యేకమైన బాణీని 
ఏర్పరచుకుని, పండిత పావురులందరినీ మెప్పించుతూ 
ఆంధ్రుల ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన ఈ బహుముఖ 
ప్రజ్ఞా శీలి స్వగ్రామం అంతర్వేది పాలెం. 
వీరి పాటవిని కర్ణాటక సంగీతాభిమానులైన వాళ్లెందరో 
ఉన్నారు. గాత్రమే కాక, వయొలిన్‌, వయోలా, మృదంగం 
మొదలైన అనేక వాయిద్యాలలో కూడా నిష్ణాతులైన వీరికి దేశ 
విదేశాలలో అత్యున్నతమైన గౌరవాలెన్నో జరిగాయి. అంతేగాక 
బాలమురళీకృష్ణ గారు వాగ్గేయకారుడు కూడా. వర్గాలు, 
కృతులు, కీర్తనలు, తిల్లానాలు మొదలైన సంగీత రచనలెన్నో 
రచించటమే కాక, ఎంతో క్లిష్టమైన 72 మేళకర్త రాగాలలో 72 
కృతులను అతి పిన్న వయసులోనే రచించి, పుస్తక రూపంలో 
ముద్రించిన ఘనత ఆయనదే. వీరు పాడినన్ని కచేరీలు, 
రికార్డులు, కాసెట్లు, సి.డి.లు వురెవరూ పాడలేదంటే 
- అతిశయోక్తి కాదు. అంతేకాక ఇటీవల కాలంలో మ్యూజిక్‌ 
థేరపీకి సంబంధించిన ప్రయోగాలు చేపట్టి, త్వరలో ఎన్నో క్రొత్త 
విషయాలను ప్రపంచానికి చాటబోతున్న సంగీత వైజ్ఞానికుడు 
ఈయన. వీరు రాగాంగరవళి, సూర్యకాంతి మొదలైన సంగీత 
రచనలు చేశారు. 
డాక్టర్‌ శ్రీపాద వీనాకపాణీ 
వీరి బాల్యమంతా రాజమండ్రిలో గడిచింది. వృత్తిరీత్యా 
డాక్టర్‌ అయిన పాణిగారు సంగీతంలో విశేష కృషి చేసి “పాణి 
బాణీ” అని ప్రత్యేకంగా తయారు చేసుకుని, ముఖ్యంగా 
నలుగురు శిష్యలను మహా సంగీత విద్వాంసులుగా తయారు 
చేసి, సంగీత ప్రపంచానికి అందచేసిన మహాను భావుడు. వారు 
వరుసగా వోలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల 
చిన్న సత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నంగార్డు. వీరిలో 
మొదటి ముగ్గురూ కూడా గోదావరి జిల్లాలవారే కావటం వోేషం. 
పాణిగారు అపారమైన శ్రమకోర్చి “సంగీత సౌరభం” (తిరుమల 


తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు) అనే గ్రంథాన్ని తే 
భాగాలుగా తయారు చేశారు. వీటిలో వర్ణాలు మొదలుకొని 
అనేక సంగీత రచనలను పొందుపరచారు. అలాగే ““మనోధర్మ 
సంగీతం, పల్గవిగాన సుధ" అనే మరో రెండు గ్రంథాలను 
తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో ముద్రించారు. ఈ 
పుస్తకములన్నీ కూడా సంగీత విద్యార్థులకే కాక్క అధ్యాపకులకు, 
విద్వాంసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నవి. 
అంతేకాక వీరు కొంతవంంది పి.హెచ్‌.డి (సంగీతంలో) 
విద్యార్థులకు గైడ్‌గా కూడా ఉన్నారు. వృత్తిరీత్యా డాక్టరై యుండి, 
సంగీతంలో ఇన్నిరకాలుగా విశేష సేవ చేసిన ఘనత వీరొక్కరిదే. 


వోళలిటి 2 


లభం 
చరమ ఇ అవిమానప్చు 


వీరు కొకినాడకి చెందినవారు. అద్భుతమైన బాణీతో, 
అపారమైన స్వరజ్ఞానంతో అటు కర్ణాటక, ఇటు హిందూస్తానీ 
సంగీత పద్ధతులు రెండింటినీ అలవోకగా పాడి మెప్పించిన 
ధీశాలి. ఆకాశవాణి విజయవాడలో మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌గా 
ఉండి, అనేక “భక్తిరంజని” కార్యక్రమముల ద్వారా ఎన్నో 
కృతులను రేడియోలో నేర్పారు. చాలా దూరాన ఉన్నవారు 
కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో లబ్ది పొందారు. వీరు 
కొంతమంది శిష్యులను తయారు చేశారు. వారిలో ప్రముఖులు 
శ్రీమల్లాది సూరిబాబుగారు. వీరు కూడా ఏలూరు వాస్తవ్యులే. 
శ్రీ వోలేటి వారికి ఎన్నో గౌరవ పురస్కారాలు జరిగాయి. కర్ణాటక 
సంగీతాన్ని కర్ణాటక పద్ధతిలోనూ, హిందుస్తానీ సంగీతాన్ని 
హిందూస్తానీ పద్ధతిలోనూ పాడే ఏకైక మహావిద్వాంసుడు వీ? వీరే. 


చేమలోడ ర న 


వీరిది పిఠాపురం. గొప్ప బాణీతో, అపారమైన జ్ఞానంతో, 
అందంగా పాడుతూ, దేశ విదేశాలలో ఘనమైన క్ర్తిని సాధించిన 
వీరు “నేదునూరి” పేరుతో ప్రసిద్ధులు. మద్రాసు మ్యూజిక్‌ 
అకాడమీ ఫెస్టివల్‌లో వరుసగా 50 సం॥లు పాడిన ఏకైక 
అంధ్రులు వీరే. ప్రభుత్వ సంగీత కళాశాలలో పలుచోట్ల 
ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైరైన వీరికి అనేక మంది శిష్యులు 
ఉన్నారు. ప్రస్తుతం మంచి ఏపేరు ప్రఖ్యాతులతో అనేక కచేరీలు 
చేస్తూ విజయభేరి మోగిస్తూన్న ' “మల్గాది బ్రదర్స్‌” వీరి శిష్యులే. 
ఈ బ్రదర్స్‌ కూడా ఏలూరు వారే. కొంత కాలం పాటు నేదునూరి 
గారు తిరుపతి అన్నవూచార్య ప్రాజెక్టులో ఉండి, కొన్ని 
అన్నవాచార్య కీర్తనలను స్వరపరచి స్వామికి అష్టోత్తర 
శతమాలికగా సమర్పించుకున్నారు. వాటిని పుస్తక రూపంలో 
నోటేషన్‌తో సహా, తిరువుల తిరుపతి దేవస్థానవమువారు 
ముద్రించారు. 


జుస,ర ,పతే.క సంచిక ర్త 





డొక్టర్‌ నూకల చిన్న సత్యనారాయణ 


వీరి స్వగ్రామం ఆదుగర్రు. ప్రభుత్వ సంగీత కళాశాలలో 
అనేక చోట్ల ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. దేశవిదేశాలలో ఎన్నో 


కచేరీలు చేశారు. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు,. 


నేటికీ చేస్తున్నారు. బాగా కచేరీలు చేయగలగటం, బాగా టీచ్‌ 
చేయటం - ఈ రెండు లక్షణాలూ ఒకే వ్యక్తిలో సాధారణంగా 
ఉండవు. కానీ నూకలవారు ఈ రెంటినీ స్వంతం చేసుకున్న 
ఏకైక వ్యక్తి వీరు గాత్రంలోనే కాక, వయొలీన్‌ వాద్యంలో కూడా 
నిపుణులు. ద్వారం వెంకట స్వామినాయుడు గారి శిష్యులు. 
వారిక్‌ ఎన్నో కచేరీలలో సహకార వాద్యాన్ని అందించారు. వీరు 
స్వయంగా కొన్ని కృతులు, తిల్లానాలు కూడా రచించారు. వీరు 
లక్ష్య్యలక్షణాలు రెంటిలోనూ దిట్ట - అనేక పుస్తకాలు 
రచించారు. వాటిలో కొన్ని- సంగీత సుధ (తెలుగు, 
ఆంగ్లభాషలలో), మోనోగ్రాఫ్‌ ఆన్‌ పంచరత్స కక్రుతీస్‌ (తెలుగు, 
ఆంగ్లభాషలలో) సంగీత శాస్త్ర సుధార్హవం, దీక్షితర్‌ నవావర్హ, 
నవ[గ్రహకృతులు; రాగలక్షణ సంగ్రహం, త్యాగరాజ సారస్వత 
సర్వస్వం. ఇంతేకాక వీరు టీచింగ్‌ క్యాసెట్సు కొన్నింటిని 
తయారుచేశారు. ఇలా చేయటం వీటితోనే ఆరంభమైనది. 


కు 


సంగీత పరంగా అపరిమితమైన శక్తిగల్గిన విద్వాంసులు 
వీరు. ఎస్వీ మ్యూజిక్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఎన్నో 
గౌరవ పురస్కారాలు వీరికి జరిగాయి. కేంద్ర సంగీత నాటక 
ఎకాడమీ అవార్డు కూడా పొందారు. అనేక మంది శిష్యులను 
తయారు చేశారు. వివిధ కళాశాలలో పనిచేశారు. అనేకమంది 
శిష్యులను తయారు చేశారు. 


హైష్నటహ్నాజ్బుశల్నీ 


ఆటని ఛంవిరశాస్ట 
ప్రసిద్ధ వీణ విద్వాంసులు. వీరి స్వగ్రామం ద్రాక్షారామం. 
తండ్రిగారు ఈమని అచ్యుతరామశాస్త్రిగారి నుండి వీరి కబ్చిన 
వీణా వాయిద్యంలో వీరు తన కంటూ ఒక ప్రత్యేకమైన బాణీ 
ఏర్పరచుకుని ఎంతోమంది శిష్యులను కూడా తయారు చేశారు. 
వీరి శిష్యులలో ప్రముఖులు చిట్టిబాబు, వి. సరస్వతి, కల్యాణీ 
లక్ష్మీనారాయణ, పాలగుమ్మి విశ్వనాధం. ఈవుని వారు 
ఆకాశవాణి ఢిల్లీలో ఛీఫ్‌ ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అనే 
అత్యున్నత పదవిలో ఉండేవారు. వాద్య' బృందంకి జాతీయ 
సాలా వీరే డైరక్టర్‌, ప్రొడ్యూసర్‌, కండక్టర్‌ కూడా. ఎన్నో 
మాస్టర్‌ పీసెస్‌ చేసిన ఘనులు ఈమనివారు. వీరు అనేక 
రికార్డులు ఇచ్చారు. ఆంధ్రుల ఖ్యాతిని దేశ విదేశాలలో చాటి 
వచ్చిన గొప్ప విద్వాసులు. 
డొక్టర్‌ చిట్టిబాబు 
వీరిది పిఠాపురం. ఈవునివారి స గొప్ప 
విద్వాంసులు. ఎంతో సంప్రదాయ సిద్ధంగా మాత్రమే ఉండే 
వీణా వాద్యంలో, కొంత పాళ్చాత్య శ్లైలి కలిపి పండిత 
పావురులందరినీ రంజింపచేసిన ఘనులు వీరు. ఎన్నో 


రికార్డులు ఇచ్చారు. ఎంతొ మంది శిష్యులను తయారు చెశారు. 
దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు చేశారు. కేంద్ర సంగీత నాటక 
ఎకాడెమీ అవార్డు పొందారు. 





గరిమేళ్ళ 
ఈయన 1948వ సం॥లో రాజమండ్రిలో జన్మించారు 
అన్నమాచార్య సంకీర్తనలు హృద్యంగా గానంచేయడంలోనూ; 
స్వరపరచడంలోనూ ప్రఖ్యాతి పొందారు. అనేక సంగీత కచేరీలు 
చేసిన వీరు వాగ్గేయుకారులుగా గుర్తింపు పాందారు. 
“శ్రీ ఆంజనేయ కృతి మణిమాల' - స్వీయ కృతుల సంపుటే 
కాక అనేక వినాయక కృతులు, నవ[గ్రహకృతులు, వర్జాలు, 
తిల్లానాలు వేరసి 300 కీర్తనలు రచించారు. అన్నమాచార్య అనేక 
సంకీర్తలు గానం చేయడంలోనూ, వివిధ అడియో క్లాసెట్‌లలో 
వాటిని పొాందుపరచడంలోనూ రిడార్జు నెలకొల్పారు. వీరే 
స్వయంగా సంగీతం సమకూర్చిన అన్నమయ్య అనేక పాటలు' 
స్వరసహితంగా తెలుగు, తమిళ లిపిలలో చాలా పుస్తకాలు 
అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ప్రచురించారు. 


బూటెర్ళే 


మెడూరి సంసించారావ 
పుడూర్‌ సరసిలవారావు 


దొవ్నేరు వారు. వీరిది స్వతండత్రవైన పద్ధతిలో, 
సంప్రదాయ బద్ధమైన శైలి. వీరుమంచి విద్వాంసులేకాక మంచి 
గురువు కూడా. వీరు తమ సంతానానికి సంగీతవిద్య బాగా 
నేర్పారు. వీరందరూ రేడియోలో గ్రేడెడ్‌ ఆర్టిస్టులు తర్వాతి 
తరంవారు కూడా సంగీతం నేర్చుకుంటున్నారు. వారిలో లలితా 
కృష్ణవీణ, గోటు విద్వాంసురాలు. 

ఆకాశవాణి స్టాఫ్‌ ఆర్టిస్టుగా పనిచేసి రిటైర్‌ అయినారు: 
లలిత సంగీతంలో వోషమైన కృషిచేసి, లలిత సంగీతాభివృద్ధికి 
చాలా దోహదం చేశారు. వీరికి ఎన్నో పురస్కారాలు జరిగాయి. 
స్వయంగా మంచి కవి, గాయకులు కూడా. వీరికి అనేకమంది 
శిష్యులు ఉన్నారు. పాలగుమ్మిగారు ప్రస్తుతం తెలుగు 
విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం బోధిస్తున్నారు. 
మాండలిన్‌: యు. శ్రీనివాస్‌ 

పాలకొల్లువారు. వూండలిన్‌ వాద్యంలో అతిపిన్న 
వయసులోనే అత్యున్నతమైన ప్రతిభ చూపిన బాలమేధావి 
ఇతను. ఇతని గురించి “సంగీత కళానిధి డాక్టర్‌ శ్రీపాద పినాక 
పాణిగారి” మాటలలో చెప్పాలంటే - చి॥ శ్రీనివాస్‌ సాధారణ 
వ్యక్తికాడం, కర్ణాటక సంగీత సాంప్రదాయము, కల్పనా 
సామర్ధ్యము, ఈస్థటిక్‌ బ్యూటీ బాగా తెలిసినవాడు, ఆంధ్రుల 
ఖ్యాతిని ఖండ ఖండాంతరాలలోనూ వ్యాపింపచేస్తున్న మహా 
విద్వాంసుడు. శ్రీ రుద్రరాజు సుబ్బరాజు వీరి గురువు. 
వేణువు: మండా బలరామళర్మ 

వీరి స్వస్థలం ముంగండ. ప్రసిద్ధ వేణువు విద్వాంసులైన 
వీరు ఆకాశవాణి స్టాఫ్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. అనేక కచేరీలు 





మాఠల్లి గోదావరి 


చెశారు. మంచి పెరు ప్రఖ్యాతలున్న విద్వాంసులు. వరు 
ప్రత్యేకంగా ఒక మ్యూజిక్‌ స్కూలు నిర్వహించారు. అనేక మంది 
శిష్యులను తయారు చేశారు. వీరి కువూరుడు వుండా 
అనంతకృష్ణ మంచి ప్రతిభకలవాడు. 
నాదస్వరం: దోమాడ చిట్టెబ్బాయి 
చంద్రంబాలెం (పిఠాపురం దగ్గర) వారు. నాదస్వర 
విద్వాంసులైన వీరి పేరు వినని వారుండరు. ఆంధ్రుల ఖ్యాతిని 
నాదస్వరంలో జాతీయ స్థాయికి తీసికెళ్ళిన ఘనుడు. 
ఆకాశవాణిలో ఆర్టిస్టు. 
గాడవిల్లి పైడిస్వామి 
వీరు కూడా మహా విద్వాంసులు. రాజమండ్రికి చెందిన 
వారు. ఎంతోవుంది శిష్యులను తయారు చేసి తర్వాతి 
తరాలవారికి వుంచి విద్వాంసులను అందచేసిన 
వుహనాయుడు. వీరి శిష్యులలో ప్రవుఖులు ఎం.ఎస్‌. 
బాలసు(బ్రహ్మణ్య శర్మ, ఎ.పి. కోవుల, ఎస్‌. జానకి 
మొదలైనవారు. 
బాలాంత్రపు రజనీ కాంతరావు 
నిడదవోలులో జననం. సంగీత సాహిత్యాలు 
రెండింటిలోనూ దిట్ట. ఆకాశవాణి స్టేషన్‌ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్‌ 
అయ్యారు. అనేక అవార్శులు పాదారు. అనేక సంగీత 
రూపకములు, లలిత గీతాలు, యక్షగానా లెన్నింటినో రచించి, 
ఆధునిక యక్షగాన ప్రగతికి వూర్గ దర్శకులైనారు. వీరి 
రచనలలో '““ఆం(ధవాగ్గేయుకార చరిత్రవం”” ఎంతో 
ముఖ్యమైనది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకే కాక రీసెర్చి 
చేసుకునే వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నదీ 
(గ్రంథము. 
వయోలిన్‌: అన్నవరపు రామస్వామి 
సోమవరప్పాడు వీరి స్వగ్రామం. వీరు ఆంధ్రకు చెందిన 
ప్రముఖ వయోలిన్‌ విద్వాంసులే కాక, ఎంతో మంది శిష్యులను 
గాత్రంలో, వయోలిన్‌, వీిణలలో తయారు చేసిన, చేస్తున్న 
ఉత్తమ గురువుకూడా. మహానుభావులైన శ్రీ పారుపల్లి రామ 
కృష్ణయ్యు పంతులుగారి శిష్యులు వీరు. ప్రముఖ సంగీత 
విద్వాంసులైన శ్రీ బాలమురళీకృష్ణ, శ్రీ ఓలేటి, శ్రీ నేదునూరి, 
శ్రీ నూకల గార్లకే కాక అనేక మంది ప్రముఖ తమిళ, కన్నడ, 
మళయాళ విద్వాంసులకు కూడా వాద్యసహకారం చేశారు. వీరు 
స్వయంగా కొన్ని కృతులు వ్రాశారు. ఆకాశవాణి విజయవాడలో 
స్టాఫ్‌ ఆర్టిస్టుగా పనిచేసి రిటైరయ్యారు. వీరికి చాల మంది 
శిష్యులున్నారు. అన్నవరపువారు ప్రతి ఏటావారి గురువు 
సంస్మరణార్థం ఉత్సవములు నిర్వహిస్తూన్నారు. వీరి ప్రథమ 
గురంవ్చు శ్రీ వూగంటి జగన్నాధ చౌదరి గారు. వీరు 
“సోమవరప్పాడుకు చెందిన మంచి వయోలిన్‌ విద్వాంసులు. 
వీరి సోదరులు అన్నవరపు గోపాలంగారు ప్రఖ్యాత ఘటం 
విద్వాంశులు. 


ఆకెళ్ళ మల్లికార్డున శర్మ 
వీరు వముమ్మిడివరం.వారు. వుంచి వయోలిన్‌ 
విద్వాంసులే కాక గాత్రంలో కూడా నిష్ణాతులు. లయలో కూడా 
దిట్ట, లక్ష్య లక్షణాలు రెంటియందూ మంచి జ్ఞానం ఉన్నవారు. 
వంనో ధర్మసంగీతానికి సంబంధించి 36 రాగాలను, 
స్వరకల్పనలను “సంగీత స్వరరాగ సుధ” అను పేరు 
పుస్తకముగా మాత్రమే కాక, స్వయంగా పాడి అనేక క్యాసెట్లుగా 
విడుదల చేశారు. సంగీత విద్యార్థులకు, అధ్యాపకులకు కూడా 
ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నవి. అంతేకాక ఆకెళ్ళవారు 
తాళప్రస్తార రత్నాకరం, ఇండియన్‌ జీనియస్‌ ఇన్‌ తాళ ప్రస్తార, 
తాళప్రస్తార ఆఫ్‌ విశ్శంక సారంగదేవాస్‌, సంగీత రత్నాకర విత్‌ 
ఎ క్రిటికల్‌ ఇన్‌టర్‌ ప్రిటేషన్‌. సిస్టమటైజేషన్‌ ఆఫ్‌ తాళప్రస్తార 
ఇన్‌దేశి తాళాన్‌ - మొదలైన పుస్తకములు వ్రాశారు. 
మరి కొందరు ప్రముఖులు 
పేరి శ్రీరామ్మూర్తి, సుబ్బారావు - కాకినాడ, కోటపల్లి 
సూర్యప్రకాశరావు - రాజమండ్రి, కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ 
- అంగర, పుల్లెల పేరి సోవుయాజులు - ఇందుపల్లి, 
కంభంపాటి లక్ష్మీ నారాయణ శాస్త్రి - కాకినాడ, అల్లంరాజు 
సోమేశ్వరరావు - కాకినాడ, బొగ్గవరపు గోపాల రత్నం - 
పెద్దాపురం, శిష్టు సర్వశాస్త్రి, శిష్టబ్రహ్మయ్య శాస్త్రి - ముక్తేశ్వరం, 
మహేంద్రవాడ కామేశ్వర రావు, బాపన్న శాస్త్రి గార్లు కాకినాడకి 
చెందినవారు. వీరు మంచి సంగేత విద్వాంసులే కాక సంగీత 
వ్యాప్తికి కూడా విశేషంగా కృషి చేసినవారు. కొమాండూరి కృష్ణ 
మాచార్యులు - రేలంగి, తిరుపతి నన్నయసూరి మొదలైన 
వారు చదలవాడ కుమారస్వామి - నిడదవోలు, వీరు మంచి 
వయోలినిస్టు, మృదంగిస్టు కూడా. అద్భుతమైన ప్రతిభ వీరిది. 
(ప్రక్కవాయిద్యం అంటే ఇలా ఉండాలని తర్వాత తరంవారికి 
మార్గం చూపిన మార్గదర్శి వీరు. 
మృదంగం: కోలంక వెంకట్రాజు 
ఏలేశ్వరంలో జన్మించారు వీరు. ఈయన తండ్రి 
పెద్దరామస్వామి. పినతండ్రి చిన్నరామస్వామి, తాతగారు 
వెంకయ్య కూడా మృదంగ విద్వాంసులే అవటంతో, వీరికి 
వారసత్వంగా మృదంగ విద్య పట్టుబడింది. వీరి గురువులు 
మద్దెల పంతులు, కాకినాడలోని ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు 
మురమళ్ళ గోపాలస్వామి. ద్వారం వెంకటస్వామి నాయుడు 
గారు కూడా వీరికి గురుతుల్యులే. రక్తి వాదామృత సుఖము, 
శ్రోతలకు అందజేసే మార్దంగికులని వేంకట్రాజుగారికి మంచి 
పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా శిష్యులను 
కూడా ఆంధ్రదేశానికి అందించిన ఘనత ఆయీనదే. 
వునదేశంలో అనేక చోట్ల ఆంధ, దక్షిణాది గాయుక 
విద్యన్మణులెందరికో మృదంగ సహూరము అందించి, ప్రసిద్ధ 
సంగీత సభలలో బిరుదులు, సన్మానాలనందుకుని తృప్తిగా 
మృదంగ కళాసేవ చేసుకున్న ధన్యజీవి కోలంకవారు. అంతేకాక 
వీరు చిత్రకళలోనూ, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో విగ్రహాలు 





పుష్కర ప్రత్యేక సంచిక 


62 


చెక్కటంలోన౮ా కూడా నిష్ణాతులు. వీరు చెక్కిన శ్రీ 
త్యాగరాజస్వామి విగ్రహం, హైదరాబాదులో త్యోగరాజు గాన 
సభయందు ప్రతిష్టించబడి ఉన్నది. 
డొక్టర్‌ యల్లా వేంకటేశ్వర రావు 
పాలకోడేరు వారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు 
యల్లా సోమన్న గారి పుత్రరత్నం వీరు. సోమన్న గారు అనేక 
ముంది శిష్యులను తయారు చేశారు. “మృదంగ రత్న” 
బిరుదాంకితులైన వీరు ఆంధదేశానికి అందించిన అణి 
ముత్యం, యల్గా వేంకటేశ్వర రావు గారు. అద్భుతమైన 
ప్రతిభతో, అసమానమైన పాండిత్యంతో, వుంచి ఈస్టటిక్‌ 
సెన్సుతో, “పక్కవాయిద్యమంటే ఇలా ఉండాలి” అనిపించే 
టట్టు వాయించటం యల్లావారికే స్వంతం. అంతేకాక మృదంగ 
వాద్యం కేవలం పక్క వాయిద్యవే కాదు, సోలోగా కూడా 
వాయించచ్చు అని నిరూపిస్తూ, యల్లావారు అనేక వైవిధ్యమైన 
కార్యక్రమాలెన్నో తయారు చేశారు. అద్భుతంగా తంబూర 
శృతి చేయగల్లిన వీరు చుట్టూ మృదంగాలు పెట్టుకొని, వాటిపై 
కృతులెన్నో వాయించటం ఎంతోమందికి తెలుసు. ఆకాశవాణిలో 
స్టాఫ్‌ ఆర్టిస్టుగా పనిచేసి, తెలుగు విశ్వవిద్యాలయంలోని లలిత 
కళాపీఠానికి డీన్‌గా పనిచేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలోని 
సంగీత శాఖకు హెడ్‌గా ఉండి ఎం.ఎ. మృదంగ విద్యార్థులకు 
విద్య నేర్పుతున్నారు. వీరు కొంత మంది రీసెర్చిస్కాలర్స్‌కు 
గైడ్‌గా కూడా ఉన్నారు. 


ఎందరో విద్వాంసులు సంగీతసేవ చేసినవారు ఉన్నారు. 
చదలవాడ కృష్ణవలూర్తి, కవులాకర రావు, యోగీష్‌ - 
రాజమండ్రి, కోలంక లచ్చారావు, కోలంక మల్లేశ్వర రావు, 
ధర్మాల రామ్మూర్తి ధర్మాల వేంకటేశ్వర రావు - పలివెల, 
ముళ్ళపూడి లక్ష్మణరావు, ముళ్ళపూడి, శ్రీ రావర్మూర్తి - 
పెద్దాపురం, నందివాడ సుబ్బారావు (మోర్సింగ్‌) - కాకినాడ, 
నందివాడ వుల్లికార్డున రావు - కాకినాడ, జ్ఞానానందం, 
పుల్లేటీకుర్రు రామారావు, పుల్లేటి కురి రమణ మూర్తి - 
పేరూరు, కోటిపల్లి చైతన్య రమేష్‌ - రాజమండ్రి, కె. కృష్ణ ప్రకొష్‌ 
తిరుపతి రామానుజ సూరి, జంధ్వాల జనారన శాస్త్రి ఉన్నారు. 


ఇంకా గాత్రంలో శ్రీ తాడిగడవ శేషయ్యగారు పశ్చిమ 
గోదావరి. వీరు వుంచి పండితులు. శ్రీ వుంగళంపల్లి 
పట్టాభిరామయ్య గారు, వీరి కుమారుడే మన బాలమురళీ 
కృష్ణగారు. వీరు గాత్రం, వయోలిన్‌లలో నిష్ణాతులు. అనేక 
మంది శిష్యులను తయారు చేసినవారు. 

తమరాడ సంగమేశ్వర శాస్త్రిగారు మహాగొప్ప వైణిక 
విద్వాంసులు. వీరు వయోలిన్‌ కూడా గాత్ర ధర్మంగా వాయించ 
గలిగే వారనీ, వీణ, వయోలిన్‌ ఏది వాయించినా ఎంతో 
రంజకంగా, అద్భుతంగా ఉండేదనీ పెద్దలు చేప్తారు. వీరు 
పిఠాపురం రాజస్థానంలో వీణ విద్వాంసులుగా ఉండేవారు. 
వెంకటస్వామి నాయుడు గారికి గురుతుల్యులు. 


వీరికి ముందు తరాలవారిలో కూడా సంగీత సేవ చేసిన 
వారున్నారు. వారు--- 

ఉపదృష్ట నృసింహశాస్త్రి - వీరు “విద్యా విశ్వప్రకాశిని” 
అనే పుస్తకం వ్రాశారు. పారంపూడి చలమయ్యశాస్త్రి. “అభినవ 
గాన మంజూష” స్వీయరచనలలో (55 కీర్తనలు) నొటేషన్‌తో 
ముద్రించారు. కొచ్చెర్ల కోట రామరాజు గారు - తాటిపాక, వీరు 
కూడా “శ్రీరామ కీర్తన కర్ణామృతం” అను పేర స్వీయ రచనలతో 
పుస్తకం వఎు(దించారు. వీరు సంగీత ఉత్సవాలు 
నిర్వహించేవారు. భోజనం పెట్టి 200మంది శిష్యులను తయారు 
చేశారు. వీరు కూడిచేత్తో వయోలిన్‌ వాయించే వారు. 


కొంపెల్ల నర్స్భయ్యుగారు ఎంతోవంంది శిష్యులను 
తయారు చేశారు. వీరి మనవడు గొత్తి నరసింహమూర్తి (ఓకల్‌, 
వీణ) ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 


ఆకెళ్ళ అళ్వళ్ళ నారాయుణవతూర్తి, రంధ్ర రాజు 
సుబ్బారాజు, మంచె రాజు సత్యనారాయణ మూర్తి పిడపర్తి 
వెంకటనారాయణ, మర్ల సూర్యనారాయణ మూర్తి మద్దూరి 
బుచ్చనశాస్త్రి, పాలెపు వెంకట రత్నం (గాన కళలో చాలా 
వ్యాసాలు వ్రాశారు) ఎన్‌.సి. రంగమన్నారమ్మగారు, ఇయ్యుణ్ణి 
అప్పలాచార్యులు (వీణ, నిలబెట్టి వాయిచేవారు), శిష్టు కృష్ణ 
మూర్తి శాస్త్రి, శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి, గౌరీపతి శాస్త్రి 
గారు తదితరులు ఉన్నారు. వీరిలో శిష్టు కృష్ణమూర్తి శాస్త్రిగారి 
సంతానవేం తర్వాతి వారందరూ. శాస్త్రిగారు అనేక మంది 
విద్వాంసులను ముక్తేశ్వరానికి పిలిపించి తమ ఇంట్లో నెలల 
తరబడి వారిని అతిథులుగా ఉంచి, కచేరీలు నిర్వహిస్తూ, 
వారినుంచి అనేక సంగీత రచనలను నేరుస్తూ, తాము వారికి 
నేర్పుతూ ఉండేవారు. గురుకుల పద్ధతిలో అనేక వుంది 
శిష్యులను తయారు చేశారు. మైసూరు వి.ఎస్‌. లక్ష్మణరావు 
గారు ప్రముఖ విద్వాంసులు. 


మునుగంటి వెంకట్రావు పంతులు 


అపారమైన కల్పనా సామర్ధ్యం, స్వరజ్ఞానము వీరిసోత్తు. 
వీరి శిష్యులే ప్రముఖ విద్వాంసులు వోలేటి వేంకటేశ్వర్లుగారు. 
వీరి సంతతి వారందరూ కాకినాడలో నేటికీ సంగీత సేవ 
చేస్తున్నారు. పంతులుగారికి “గాయక సామూట్‌”' అనే 
బిరుదును “గాయక సార్వభౌమ” పారుపల్లి రామకృష్ణయ్య 
పంతులు గారు ఇచ్చారు. 

డొక్కా శ్రీరామ్మూర్తి 

వీరు కోనసీమకి చెందిన వారు. వీరు అణ్ఞామలై సంగీత 
కళాశాలలో “సంగీత భూషణం” పట్టభధ్రుడైన మొట్టమొదటి * 
ఆంధ్రుడు. గౌరవ ప్రదమైన తంజావూరు బాణీలో అనేకమంది 
వాగ్గేయకారులు వివిధ రచనలు వందల కొద్దీ నేర్చిన గాయక 
మబి, వీరు కొన్ని స్వరజతులను, తానవర్హములను, కృతులను 


. రచించిన ప్రతిభాశాలి. అంతేకాక, “శాస్త్రీయ సంగీత. 


గం 


మాతలి గోదావరి 


క్లార్వస్వము” అను పేరుతో శ్రీ రామ్మూర్తిగారు ముద్రించిన 
(గ్రంథములో 72 వేళకర్తలలో వీరు రచించిన కృతులు 

వీరేకాక ఇంకెందరో విద్వాంసులు ఉన్నారు. వీర 
భీమేశ్వరరావు మంచి వయోలినిస్టు, ఎంతోమంది శిష్యులను 
తయారు చేశారు. కొంపెల్ల సూర్యనారాయణ, తిరుపతి 
పొన్నారావు, చదలవాడ సత్యనారాయణ, కుసుమకుమారి, 
శ్రీమతి చల్లపల్లి సీతాదేవి, శ్రీ ఎస్‌.కె. తిరుమలాచార్యులు, శ్రీ 
ఎస్‌.కె. వెంకటాచార్యులు, శృంగారం శేషాచార్యులు, కంభం 
మెట్టు వెంకట సుబ్బారావు, కె.వి. రాఘవాచార్యులు, సి.కె, 
సరోజాదేవి, అవ్మాన వుంచి బలరావంళర్మ, చల్తా 
సీతారామయ్య, ఎస్‌. ఉమాదేవి, కె. కృష్ణ కువూరి, దుడ్డు 
సీతారామ శాస్త్రి, దుడ్డు సీతొరా మయ్య, మునుగంటి పానకాల 
రావు, ఇనుమర్తి సత్యనారాయణ (వీరు గానకళకి చాలా 
వ్యాసాలు వ్రాసిన వారు), మరువాడ కృష్ణమూర్తి తదితరులు 
ఉన్నారు. ఇ 

వుల్తాది శ్రీ రావచ్మూర్తి గారం గాత్రం పాడేవారు, 
హరికథకులు కూడా. వీరి కుమూరులు మల్గాది సూరిబాబు, 
నారాయణ శర్మ మరియు మనవలు మల్తాది బ్రదర్సుగా 
పేరొందారు. 


కాకినాడ కృష్ణయ్యర్‌గారు కాకినాడకి ఉద్యోగ రీత్యా వచ్చి 
అనేక మంది శిష్యులను తయారు చేశారు. ప్రస్తుత తరంలో 
అకొండి శ్రీనివాస రాజారావు, డి. శ్రీనివాసు, డి.ఎస్‌.ఆర్‌. మూర్తి 
సాయిరాం వరుసగా గాత్రం, వీణ, మృదంగాలలో రాణి 
స్తున్నారు. 

నాళం వనజ గుప్త, చిత్రపు సత్యాదేవి, తిరుపతి 
రామానజసూరి, అడ్డాల లలితాదేవి, పెద్దాడ సూర్యకుమారి, 
జి.వి. రామ కుమారి గారు. కూడా చెప్పుకోదగ్గ విద్వాంసులు, 

ఉభయ గోదావరి బిల్లాల్లోవి సంగిత పభలు-వారిసేవ 

ముందుగా కాకినాడ గురించి చెప్పుకోవాలి. ఇతర 
ప్రదేశాలలోనూ లేనన్ని సభలు సంగీత సేవ, కోకినాడలోనే 
జరుగుతొందంటే అతిశయోక్తి కాదు. 


* శ్రీరామ సమాజం: 109 సంవత్సరముల నుండి ఉన్నది. 
సంగీత విద్యాలయిం నెలకొల్పి, ఉచితంగా విద్య 
నేర్పుతున్నారు. ప్రతి సంవత్సరవచయూ గణపతి ఉత్సవం 
నిర్వహిస్తారు. ఉ సభను స్థాపించినవారు వమునుగంటి 
శ్రీరాములు గారు. వీరు స్వయంగా సంగీత విద్వాంసులు. వీరి 
భార్య సుభద్రమ్మ గారు శ్రీరామ సమాజానికి మంచి భవనం 
కట్టించి స్కూలుకు 5 ఎకరాల స్థలం (వ్రాశారు. 

మునుగంటి శ్రీ రామ్మూర్తి 
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైక సంగీత పత్రికయిన ““గానకళ''కు 
ఎడిటర్‌. శ్రీ రాములు గారి పుత్రుడు వెంకట్రావు పంతులు 


ఆఆమే క సంచిక 


64 


గౌరి తనయుడీయన. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర సంగీత సభల 
సమాఖ్యను' నెలకొల్పిన వారు. అంతేకాక సంగీత విద్వత్సభ, 
త్యాగరాజ సేవా సమితులను కూడా నెలకొల్పిన వారు వీరే. 


సరస్వతీ గొన సభ: 100 సంవత్సరముల నుండి ఉన్నది. 
ఈ సభ మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ కంటే 30సం॥లు ముందే 
ఏర్పడింది. దీని భవనం సూర్య కళామందిరం. రవీంద్ర భారతి 
కంటే ముందే నిర్మించబడింది. కొమ్మిరెడ్డి సూర్యనారాయణ 
వతూర్తి, కె.వి. కృష్ణారావు ఈ సభ స్థాపకులు. సూర్య 
కళామందిరంలోనే చాలా వరకు అన్నీ సంగీత కార్యక్రమాలు 
జరుగుతూంటాయి. దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. 

సంగీత విద్వత్సభ: పేరి సుబ్బారావు గారు, రామ్మూర్తి 
గొరు స్థాపకులు. 56సం॥లు నిండాయి. వీరు సంక్రాంతి గాన 
సభలు నిర్వహిస్తారు. ఈ సంగీత విద్వత్సభ వారు రోజూ 2 
కార్యక్రమాలు నిర్వహిస్తూ, మొదటిది పైకి వస్తూన్న జూనియర్‌ 
అర్జిస్టుల కోసం, రెండవది సీనియర్‌ విద్వాంసుల కోసం 
'కేటాయింటారు. ఈ పద్ధతి మొట్టమొదటగా ప్రవేశపెట్టిన వారు 
వీరే. ఇప్పుడు ఇదే పద్ధతి చాలా మంది అనుసరిస్తున్నారు. అంతే 
కాక వీరు ఈ ఉత్సశాలలో భాగంగా రాష్ట్రస్థాయి సంగీత 
పోటీలు, క్విజ్‌ ఏర్పాటు చేయటమే కాక లెక్చర్‌ డెమాన్‌స్టేషన్సు 
కూడా నిర్వహిస్తున్నారు. 

సత్కళావాహిని: 30 సంవత్సరముల నుండి ఉన్నది: 
భక్తిరంజని పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకి 
స్వంత భవనం ఉన్నది. బృందగానానికే ప్రాధాన్యత. 

సంగీత స్రవంతి: 20సంవత్సరములపై నుండి ఉన్నది, 
ఇది కేవలం స్త్రీలతోనే నిర్వహించబడు తున్నది. నెలవారీ కచేరీలు 
నిర్వహిస్తున్నారు. 

త్యాగరాజ సేవాసమితి: (ప్రతి నెల ఒకరింట్లో సంగీత 
విద్వాంసులందరూ చేరి పాడతారు. ఇందువలన కర్ణాటక 
సంగీతం గురించి తెలియని వారికి కూడా బాగా తెలిసే అవకాశం 
ఉంది. 


శ్రీ ర్యాగరాజ నారాయణ దాససేవాసమితి - 

బుగ్గాపాాయ్య శాస్త్రిగారు 50 సంవత్సరల క్రితం 
స్థాపించారు. గోదావరి ఒడ్డున త్యాగరాజస్వామి ఆలయం 
కట్టించారు. ప్రతి సంవత్సరవమూ త్యాగరాజు ఉత్సవాలు 
నిర్వహిస్తారు. 

రొమ భక్రసభ - రాజమండ్రి: 30 సంవత్సరముల నుండి 
ఉన్నది. ప్రతి శ్రీరావు నవమికి సంగీత కార్యక్రమూలు 
నిర్వహిస్తారు. 

భారతీ గౌనసభ - అమలొపురం: 30 సంవత్సరముల 
నుండి ఉన్నది. సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 


తూర్పు గోదావరి జిల్లాల? త్యాగరాజ ఉత్సవాలు జంఎ 
ప్రాంతాలు 
రాజమండ్రి, రామచంద్రాపురం, కాకినాడ, అనపర్తి, 
ముంగండ, మలికిపురం, అమలాపురం మొదలగునవి. 


పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్సవాలు జరిపే ప్రాంతాలు 

భీమవరం : 30 సంవత్సరములపై నుండి ““త్యాగరాజ భక్త 
సభను” నిర్వహిస్తూన్నారు. త్యాగరాజ స్వామికి గుడి కట్టారు. 
పాలకొల్లు : కొన్ని దశాబ్దాలుగా ““శ్రీ త్యాగరాజ గానసభ” లో 
కార్యడక్రమాలు చేస్తున్నారు. 
తాడేపల్లి గూడెం : కొన్ని దశాబ్దాలుగా ఉత్సవాలు చేస్తున్నారు. 
సరిపెల్ల : త్యాగరాజస్వామి ఆలయం కట్టించారు, ఉత్సవాలు 
చేస్తున్నారు. 

ఇంకా పెనుగొండ, బోడుపాడు, కొవ్వూరు, ఏలూరు, 
నర్సాపురం మొదలైన ప్రాంతాల్లో ప్రతి సంవత్సరమూ ఉత్సవాలు 
నిర్వహిస్తున్నారు. 


ఉభయా గోదావరి జల్లాల్లో వాగ్గేయ కారులుగా 
పేరొందినివారు 

గోదావరి తీరంలోని భద్రాచలంలో పరమ భక్తాగ్రేసరుడైన 
ప్రసిద్ధ వాగ్గేయకారుడు భద్రాచల రామదాసు. 

తుమరాడ సంగమేశ్వర శాస్త్రి ఓగిరాల వీర రాఘవశర్మ 

కొచ్చెర్ల కోట రామరాజు 

మహేంద్రవాడ బాపన్న శాస్త్రి 

మునుగంటి వెంకట్రావు పంతులు 

పారుపూడి చలమయ్య శాస్త్రి 

ఈ వ్యాస రచనకు నాకు సహాయుపడిన 
మహానుభావులందరికీ నా కృతజ్ఞతాభివందనములు. వారు 
వరుసగా *నా సంగీత యాత్ర” పుస్తకం రూపంలో నాకు 
సహాయం చేసిన డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి గారు, శ్రీ నేదునూరి 
కృష్ణవయూర్తిగారు, శ్రీ నూకల చిన్న సత్యనారాయణగారు, 
శ్రీ ఆకెళ్ళ మల్లికార్డునశర్మగారు, శ్రీ ఎం.ఎస్‌.ఎన్‌. శర్మగారు, 
శ్రీ మునుగంటి శ్రీరామ్మూర్తిగారు, శ్రీ అన్నవరపు రామస్వామి 
గారు, శ్రీ దుడ్డు సీతారామయ్యగారు, శ్రీ మల్లాది సూరిబాబు 
గారు, శ్రీ విష్టు ప్రభాకరకృష్ణమూర్తి శాస్త్రి గారు. 

సాధ్యవైనన్ని వివరాలు సేకరించి ఈ వ్యాసంలో 
పాందుపరచాను. ఎవరిపేరైనా వ్రాయలేకపోయి ఉంటే 
క్షంతవ్వురాలను. 

న 


అచ న్‌ 
సన్నిధానం నరసింహశర్మ 
ఒక బుడుంగు సద్దు కలుగు టొకటి తప్ప 
తప్పక మునుగుదుమది యదార్థమట్టి 


మునుక వెనుక లభించెడి మోక్షమునకు 
మునుగు టొకమారు గౌతమిన్‌ పొంగునెడద. 


అచల రామావతార నిత్యాభిషేక 

సిద్ధ సుపవిత్రజలము వీక్షించ ఫలము 
నిత్యమత్సా శ్రవతారపునీత ద్‌ని 
విశ్వరూపమ్ముసృష్టిన నశ్వరమ్ము, 


మండుటెండ నంబరము మనకు గోచ 
రించనట్టి తారకల స్ఫురించు సూర్య 
గణ మహాదర్శనోత్సవ కల్పనమున 

పరమహా దృష్టి నిచ్చెడు పరమచరిత. 


నో 











నాం 
శబరి యెంగిలి శ్రీరామచంద్ర జిహ్వ 
జేర్చ మొగమోటమిన్‌ పాదసేవ జేయు 
పరమ సంస్కార భాగ్య సంపన్న నదిని 
స్నాన పాన సత్కృతుల సంస్కార మబ్బు. 
భుక్తమిది నాకు నాలోని రక్తమిదియె 
పానమిది నాకు మాటాడ బ్రాణమిదియె: 
ఊరి సిరి నాకు నాలోని ఊపిరిదియె 
నాకు సర్వస్వదాన మీ నదియె చేయు. 
(సౌజన్యం: సమాచారం 40 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక] 


65 మాతల్లి గోదావ6 


రాజమహేంద్రవరం - రాజవంశాలు 


గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున, తూర్చు సముద్రానికి 
దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో తీర్థయాత్రాస్థలంగాను, 
పుణ్యక్షేత్రంగాను ప్రసిద్ధి చెందిన పట్టణం రాజమహేంద్రవరం. 
నదియొక్క వరదలకు అనేకసార్లు ఈ పట్టణం నష్టపోవడం 
వలన, ఈ పట్టణానికి సంబంధించిన నాణాలు కానీ శాసనాలు 
కానీ దోరకకపోవడంవలన, పురాతత్త్వ శాస్త్రజ్ఞుల అన్వేషణలు 
పెద్దగా జరగకపోవడంవలన క్రీ.పూ. 10వ శతాబ్దికి పూర్వపు చరిత్ర 
లభించలేదు. 

తూర్పుచాళుక్యులు 

తూర్ప్చుచాళుక్యులలో వెలుదటి అమ్మరాజుకు, రెండవ 
అమ్మరాజుకు “రాజమహేంద్ర' అనే బిరుదులున్నాయి. ఈ 
ఇద్దరిలో ఒక అమ్మరాజుకాలంలో ఈ పట్టణం నిర్మింపబడి వారి 
బిరుదనామంతో ప్రసిద్ధి చెంది ఉండవచ్చని చరిత్రకారుల 
అభిప్రాయుం. రాజరాజ నరేంద్రునికి కూడ ఈ బిరుదు 
ఉన్నప్పటికీ అమ్మరాజ విష్ణువర్థనుని కాలంలోనే (క్రీ.శ. 
919-93థనిర్మించబడి ఉంటుందని పలువురు నిర్ధారించారు. 
పురావస్తుశాఖ వారి తవ్వకాలలోను నిర్మాణ (ప్రక్రియలో 
భాగంగా తవ్వకాలలో దొరికిన వస్తువుల ఆధారంగా తూర్పు 
చాళుక్య యుగానికి పూర్వమే ఈ నగరం ఉన్నదని చెప్పవచ్చు. 


రాజరాజ నరే౦ంద్రుడం (క్రీ.ళ. 1022లో పట్టాభి 
షిక్తుడయ్యాక రాజరాజు కోరికపై నన్నయ వ్యాసమహాభారతాన్ని 
ఆంథధ్రీకరించ డానికి పూనంకోవడ౦ విశేషం. నన్నయ్య 
భారతంలోని రాజవముహేంద్రపుర వర్ణన వలన చాళుక్యుల 
కాలంలో రాజమహేంద్రవరం రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. 
రాజరాజ నరేంద్రుడు 41సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. 
నన్నయ రాజరాజును 'రాజవుహేంద్ర కవీంద్ర సమాజ 
సురక్ష్మజ' అని సంబోధించాడు. చాళుక్యులు తెలుగు భాషను 
ఆదరించారు. ఆంధ్రులు, ఆంధ్రదేశం, ఆంధ్ర దేశాధీశ్వరులు 
అనే భావాలు ఏర్పరచారు 


రాజరాజ నరేంద్రుని తరువాత రాజు కావలసిన అతని 
కుమారుడు రాజేంద్రుడు మాతామహరాజ్యమైన చోళరాజ్యంలో 
ఉన్నందువల్ల రాజరాజు సవతి సోదరుడైన విజయాదిత్యుడు 
సింహాసనాన్నాక్రమించుకొని తన కుమారుడైన శక్తివర్మను 
సింహసనాధిష్టుని చేశాడు. శక్తివర్మక్రీ.శ. 1062 నుండి 1072 
వరకు పది సంవత్సరాలు పరిపాలించాడు. చోళరాజ్యంలో 
రాజేంద్రుడు సింహాసనాధిష్టుడై చోళ-చాళుక్య రాజ్యాలను కలిపి 

* “కుళోత్తుంగచోళ' బిరుదుతో పరిపాలించాడు. వేంగి 
సింహాసనాన్ని పినతండ్రియైన విజయాదిత్యునికి సమర్పించి 
" నప్పటికీ తన సలహాలను పాటించనందువల్ల అతనిపై యుద్దాన్ని 


వుజ్బరి బత్మేక ఎంచిక 


ఆచార్య తేళ్ల సత్యవతి 
ప్రకటించి వేంగిని తిరిగి తన స్వాధీనంలోనికి తెచ్చుకొన్నాడు. 
కానీ రాజేంద్రుడు వెనుదిరగగానే విజయాదిత్యుడు మళ్లీ 
వేంగీని ఆక్రమించి స్వాతంథత్ర్యం ప్రకటించుకొన్నాడు. 
రాజేంద్రుడు ఇతనిని వేంగీపాలకునిగా గుర్తించాడు 
విజయాదిత్యుడు ప్రజలకు సుస్థిర పాలనను అందించలేక 
పోయాడు. క్రీ.శ. 1075లో అతని మరణంతో తూర్పు చాళుక్య 
వంశం అంతరించిపోయినా కుళోత్తుంగ చోళుడిగా ప్రసిద్ధి చెందిన 
రాజేంద్రుడు, అతని వారసులు రాజమహేంద్ర వరాన్ని దాదాపు 
రెండు శతాబ్దాలు పరిపాలించారు. కుళోత్తుంగుని కుమారుడు 
రెండవ రాజరాజు వేంగీ రాజ ప్రతినిధిగా ఉండి అనేక 
యుద్ధాలలో విజయం సాధించాడు. 
కాకతీయులు 
కొకతీయ సామ్రాజ్యంలో రాజవుహేంద్రవరం ఒక 
భాగం. ఈపట్టణం అంతగా ప్రాముఖ్యం వహించకపోయినా, 
ఇందులూరి అన్నయ ఆధీనంలో ఉండి అతని మరదియైన 
పర్వతమల్లు పాలనలో ఒక దుర్గంగా ఉంది. క్రీ.శ. 1323లో 
_వఎహవ్ముద్‌ బీన్‌ తుగ్యక్‌ ఓరుగల్లును జయించి 
“రాజమహేంద్రపురం' స్వాధీనం చేసుకొన్నాడు. ఈ దుర్గానికి 
హుమాయూన్‌ గుజ్ఞాల్‌ను గవర్నరుగా నియమించాడు. ఇలా 
రాజవఎహే(దపురం కాకతీయుల పాలననుండి 
మహమ్మదీయుల పాలనలోకి వచ్చింది. 


జులు 
వంహవ్ముదీయు పాలననుండి స్వాతం/త్యాన్ని 
సంపాదించు కోవడానికి ప్రోలయ, కాపయనాయకత్వంలో 
ఉద్యమించారు. కాపయ ఓరుగల్లును వళశపరచుకున్న 
సమయంలో ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. 
రెడ్మీరాజులకు రాజవుహేంద్రవరం కొంతకాలం 
ఉపరాజధానిగాను, కాటయవేమారెడ్డి, అల్లాడ రెడ్డి మొదలైన 
వారికి ముఖ్యనగఠంగాను భాసించింది. శ్రీనాథుడు భీమేశ్వర 
పురాణంలో రాజమహేంద్రవరాన్ని నర్జించాడు. అనపోతారెడ్డి 
కాలంలో (క్రీశ. 13534) నెల్లూరు ప్రాంతంనుండి దొడ్డారడ్డి, 
తొాటయివే వవారెడ్ని వెముదల్లైన కొన్ని కుటుంబాలు 
రాజనుహేం్యద్రచర “ప్రాంతాలకు చఛచ్చాయి. అనపోతారెడ్డి 
తమ్ముడైన గోదావరికి ఉత్తరాన ఉన్న కోన దేశాన్ని 
జయించి ఛర్వువొత రాజమహంద్రపరకోటిను వ్‌. 
చేసుకొన్నాడు | 





రాజమ. '0ద్రపురం రాడు. కాటయ. ముని అసాధారణ 
ప్రతిభను గుర్తించిన విజయనగర పాలకులు హరిహర 
రాయులు కాటయవేమునికి తన కుమార్తెనిచ్చి వివాహం 
చేశాడు. గోదావరి నుండి సింహాచలం వరకు ఉన్న హరు 
దేశాన్నంతటిని “రాజమహేంద్ర రాజ్యము” అనే పే 

రాజ్యంగా ఏర్పాటు చేసి తన కుమారుడైన అనపోతారెడ్డిని జఫ 
అధిపతిగా చేశాడు కుమారగిరి రెడ్డి. క్‌నీ అనపోతారెడ్డి అకాల 
మరణం చెందడంవల్ల రాజమహేంద్రవర రాజ్యాన్ని తనకు 
అండగా నిలిచినవాడు. తన బావ అయిన కొటయవేమునికి 
ఇచ్చాడు. ఇది కొంతమంది పెద్ద రెడ్డిదారలకు ఇష్టంలేదు. 
కొండవీటి రెడ్డిరాజ్య పతనానికి ఇది ఆరంభం. పెదకోమటి 
వేమారెడ్డిని ప్రభువుగా అంగీకరించలేక రాజమహేంద్రవరాన్ని _ 
స్వతంత్రంగా పరిపాలించాడు. రాజమహేంద్రవర రాజ్యంకోసం 
కాటయువేవాూరెడ్డితో అనేకసార్లు యుద్దానికి తలపడ్డాడు 
పెదకోమటి వేమారెడ్డి. కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరరెడ్డి 
రాజ్యాన్ని (1395-141419 సంవత్సరాలు పరిపాలించి కటకం 
వరకు వ్యాపింపజేశాడు. చివరకు పెదకోమటి వేమునితో చేసిన 
యుద్ధంలో మరణించాడు. ఇతని కుమార్తె అనితల్లి. 


కాటయి వేముని పది సంవత్సరాల కువూరుడు 
కుమార గిరిరెడ్డిని సింహాసనం మీద కూర్చోబట్టి అల్లాడరెడ్డి 
రాజ్యపాలన చేశాడం. కువూరగిరి రెడ్డి చనిపోయాక 
రాజమండ్రిని పెదకోమటి వేమారెడ్డి ఆ(క్రమించగా అతనిని 
ఓడించి రాజమహేంద్రవరం నుండి తరిమివేశాడు అల్లాడరెడ్డి. 
రాజమండ్రి పై దండెత్తిన కళింగ, విజయనగర రాజులతో 
మైత్రిచేసుకున్నాడు. అల్లాడరెడ్డి మరణించాక అనితల్లి భర్త 
వీరభద్రారెడ్డి రాజ్యానికి రావలసి ఉండగా అల్లాడరెడ్డి సోదరుని 
కుమారులు రాజ్యాన్ని ఆక్రమించారు. అల్హాడరెడ్డి కుమారులైన 
వేమారెడ్డి, వీరభద్రారెడ్డి వారినుండి రాజమహేంద్రవర రాజ్యాన్ని 
స్వాధీనం చేసుకొని వీరభద్రారెడ్డి సింహాసనాన్నలంకరించాడు. 
వేమారెడ్డి ప్రధానిగా రాజవ్యవహారాలు చూశాడు. పెదకోమటి 
వేవూరెడ్డి వురణానంతరం శ్రీనాథ కవిసార్వభౌవముడు 
వీరభద్రారెడ్డి ఆస్థానంలో చేరాడు. 


విజయున గరాధీళుడ్డెన రెండవదేవరాయాలు 
రాజమహేంద్ర వరాన్ని జయించడంతో రెడ్డిరాజ్యం క్రమంగా 
అంతరించిపోయి విజయనగరాజుల స్వాధీనంలోని వచ్చింది. 


గజపతులు 

కటకం రాజైన కపిలేశ్వర గజపతి రాజమహేం(ద్రేవర 
రెడ్డిరాజులపై దాడిచ్‌సినా, రెడ్డిరాజులకు విజయనగర రాజుల 
అండ ఉన్నందున విఫలుడయ్యాడు. రెండవ దేవరాయలు 
వురణించాక విజయనగరం అండ పోంయనం౦దువల్ల 
కపిలేశ్వరుని సైన్యాలు రాజమహేంద్రవరం ఆక్రమించాయి. 
కపిలేశ్వరుని తమ్ముని కుమారుడు రఘుదేవ కుమూరుడు 
రాజవుహేంద్రవరానికి పాలకునిగా నియమింపబడ్డాడు. 
కపిలేశ్వరుని తరువాత బహవునీ సుల్తానుల వళమైన 
రాజవంహేంద్రవర౦ కొంతకాలం తరువాత 1485 నాటికి 
పురుషోత్తమ గజపతి వశమయింది... 


శ్రీకృష్ణదేవరాయలు 1512లో పూర్వదిగ్విజయ యాత్ర 
'ప్రారంభించి ఉదయగిరి, కొండపల్లి దుర్గాలను స్వాధీనం 
చేసుకొని తెలంగాణ నుండి వేంగిలోకి ప్రవేశించి 
రాజమహేంద్రవరం స్వాధీనం చేసుకొన్నాడు. ప్రతాపరుద్ర 
గజపతి శ్రీకృష్ణదేవరాయలతో చేసుకున్న సంధిననుసరించి 
కృష్ణానదికి ఉత్తరాన తాను జయించిన దుర్గాలన్నింటిని తిరిగి 
గజపతుల స్వాధీనం చేశాడు కృష్ణదేవరాయలు. దీనితో 
రాజవఎుహేంద్రవర౦ వురలా గజపతుల వశవుయింది. 
గజపతుల కాలంలో రాజమహేంద్రవరం 21 స్థలాలకు కేంద్రమై 
ఒక దండపాటగా పేర్కొనబడింది. దండపాట అంటే ఒక 
పరిపాలనా విభాగం. ఇది రాష్ట్రం లేక సీమలాంటిది. 
' గోల్కొండ కుతుబ్‌షాహీలు 

కుతుబ్‌షాహివ ౦ళశస్థాపకుడ్డెన కులీ కుతుబ్‌షా 
గజపతులపై దాడి చేసి రాజవంహేంద్రవరం స్వాధీన 
పరచుకున్నాడు. కొంతకాలం ఈ ప్రాంతం మీద పట్టు 
కోల్పోయినా, మల్కిభరాముడుగా ప్రసిద్ధి చెందిన ఇబ్రహీం 
కులీ కుతుబ్‌షా రాజమహేంద్రిని మళ్లీ జయించాడు. ఇతని 
తరువాత వచ్చిన తిరుగుబాట్లను మహమ్మద్‌ కుతుబ్‌షా అణచి 
వేశాడు. గోల్కొండ సుల్తానుల కాలంలో రాజమహేంద్రవరం 
ఎక్కువగా మహమ్మదీయుల పాలనలోనే ఉంది. వీరి కాలంలో 
రాజమండ్రి సర్కారుకు కేంద్రనగరం. బెరంగజేబు గోల్కొండను 
స్వాధీనపరచుకోవ డంతో గోల్కొండ రాజ్యం అంతరించి 
మొగలాయి సామ్రాజ్యంలో కలిసిపోయింది. 


నిజామ్‌ ఉల్‌ముల్క్‌ మరణించాక వారసత్వ యుద్ధాలు 
బయలుదేరాయి. 1753 లో నిజామ్‌ ఉత్తర సర్కారులను 
ఫ్రెంచివారికి ఇచ్చాడు. ఆంగ్లేయులు ఫెంచీవారిని 1758లో 
రాజమండ్రి సమీపంలోని కొండూరువద్ద ఓడించారు. సలబత్‌ 
జంగ్‌ ఆంగ్లేయులతో సంధిచేసుకొని ఉత్తర సర్కారులను 
ఆంగ్లేయులకు వం ఇందులో ౮ రాజమండ్రి కూడా 
ఉంది. నిజాం (బిటీషువారికి ఎదురు తిరిగి తరువాత రాజీ 
చేసుకొని ఉత్తర సర్కారులను కంపెనీవారికి ఏడాదికి 15లక్షల 
రూపాయలకు కౌలుకు ఇచ్చాడు. ఈ ఒప్పందానికి రాజమండ్రి 
కూడలి అయింది. కంపెనీ పాలనకు వ్యతిరేకంగా రాజమండ్రి 
సర్కారులోని కొందరు జమీందార్లు తిరుగుబాటు చేశారు. 19వ 
శతాబ్ది మొదటి భాగంలో రాజమండ్రి శేంద్రన్తానంగా, గోదావరి 


. జిల్లా ఏర్పడింది. 


శ్‌ ఈ విధంగా వేంగీ చాళక్యుల లో రాజధాని గాను, 
కాకతీయుల కాలంలో దుర్గంగాను, రెడ్డిరాజుల కాలంలో 


కొంతకాలం ఉపరాజధానిగాను కొంతకాలం వంఎఖ్య 


నగరంగాను, గజపతులకొలంలో దండపాటగాను, బహమనీ , 
సుల్తానుల కాలంలో ఫర్‌అప్కర్‌గాను (సైన్యాధిపతి ఆధీనంలో 
వ వం లో పక్యారు 








మాతల్లి గోదావరి. 


ఉభయగోదావరి జిల్లాలలోని వన్య సంపద 


అడవులలో పెరిగే వృక్షాలు, గుల్మాలు, లతలు, 
క్షుపాలు మొదలగు వృక్షజాలంతో పాటు, వాటితో నివసించే 
జంతువులు, కీటకాలు; పర్వతాలు, గుట్టలు, రాళ్లు రప్పలు, 
ఖనిజాలు; ఆటవికులు, వారి జీవన విధానము; నదులు, 
సెలయేళ్లు, సరస్సులు వాగులు అన్నీ వన్యసంపదలే! 





ఆయళాల్యి జలుడా నాస్తి. దా మర్లదము 
అనే ఆర్యోక్తి ననుసరించి అడవుల్లో ఉండే ప్రతిఅణువు అపురూప 
సంపదే! వాటిని గుర్తించి, వాటి వివరాలు, ప్రత్యేకతలు, 
జనసావూన్యంతో పాటు, విద్యార్థులకు, పరిశోధకులకు 
తెలియుజెప్పిన వుహావుహుల్లెన యెోో౮జకులను నిత్యం 
స్మరించుకొనవలసి ఉంది. వారు లేనిదే ఈనాడు వునకీ 
శాస్త్రజ్ఞానం ఉండేది కాదు. ఈ జ్ఞానాన్ని ప్రాంయికంగా 
ప్రయోగాత్మకంగా నిరూపించి, పోషించి మనకందించినవారు 
అటవికులూ, గిరిజనులు. కనుక ప్రస్తుత వ్యాసంలో వృక్ష 
సంపద, గిరిజనవైద్య సంపదల గురించి కొన్ని విషయాలు 
క్లుప్తంగా ఇవ్వబడుతున్నాయి. 

సర్వేక్షణ 

ఓషభీర్యా రూపాఖ్యాం బొనతే హ్యృబజి 

అవిపాన్హైవ గోపాలశ్చ యే చాస్య వనివానన 
అతిపూరాతనమైన ఆయుర్వేద సంహితాకారుడు చరకమహర్షి 


మాట ఇది. పశువులనూ, మేకలనూ మేపేవారు ఎక్కువగా 
అడవులలో సంచరిస్తూంటారు కనుక ఓషధుల నామరూపాలు 


| 








ఏపు,ర ,పుడే.క సంచిక 





- పమ్మి సత్యనారాయణ శాస్త్రి 
-డా॥ నైనాల వేణుగోపాల్‌ 

వారి వద్ద నుండి తెలుసుకోవాలని ఆనాడే చెప్పారు. అనాటికే 
కాదు, ఈ నాటికీ సత్యమే! అధునిక వైజ్ఞానికులు, పరిశోధకులు, 
వీరి సహాయంతోనే సర్వేక్షణచేసి వేలాది మొక్కలను గుర్తించి 
వాటిని వర్గీకరించి, అంతర్జాతీయంగా గుర్తించడానికి లాటిన్‌ 
పేర్లు పెట్టినా, ఇప్పటికీ గుర్తించని మొక్కలనేకం ఉన్నాయని 
వృక్షశాస్త్ర పరిశోధకుల మాట. ప్రభుత్వము, పరిశోధనా 
సంస్థలూ, సేవాసంస్థలు సంయుక్తంగా నడుంకట్టి పని 
చేయువలసి ఉంది. గుర్తించిన వెంక్కల జాబితాను 
ప్రస్తుతించడం అటుంచి వనసంపదను కాపాడే గిరిజనుల జీవన 
విధానాలనంఎ, వెచుక్కలను .సంరక్షించే అపురూప 
సంస్కృతి గురించి తెలుసుకొని, నిలుపుకోవడం 
అత్యంతావశళ్యకం. వారు వారి వృత్తులనుండి వదలిపోకుండా, 
వనసంపదను కాపాడుతూ, వారి శ్రవుకు తగిన ఫలితం 
కలిగేటట్లు చేయడంలో మరింత కృషి అవసరం ఉంది. 

అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న వృక్షసంపదను 
ప్రప్రథమంగా 1915 లో గాంబెల్‌ బృందం వర్గీకరించి ఫ్లోరాసు 
తయారుచేసి ప్రకటించారు. తదాది బొటానికల్‌ సర్వే ఆఫ్‌ 
ఇండియా వారి ఆధ్వర్యంలో, ఆంధ్రదేశంలోని కొన్ని అడవులలో 
సర్వే (పైమాసీ) రాజు (1964-68) రోళ్లశేషగిరిరావు (1957-64 
1982-64) సెబాస్టియన్‌ బృందం (1960) థోథాత్రి 1964) 
జి.వి. సుబ్బారావు బృందం (1960-77) వెంకటేశ్వర్లు బృందం 
(1972) ఎస్‌కే. వాగ్‌ (1960), టి. పుల్లయ్య బృందం (1990 
ప్రాంతాలలో) అనే శాస్త్రజ్ఞులు చేసి మనకందించారు. కేవలం 
ఉభయగోదావరి జిల్లాల వన్యసంపద గురించి వ్రాసి ప్రకటించిన 
వారి వివరాలు లభించలేదు. వన్య సంపద కూలంకషంగా 





శోధింపబడలేదనేది సత్యం. కాని కాకినాడలోని పిఠాపురం రాజా 
కళాశాల వృక్షశాస్తాదార్యులు టి.యు. చాకో గారు తూర్పు 
గోదావరి జిల్లాలోనీ బెషధపు మొక్కలపై ఒక చిన్న (గ్రంథాన్ని 
(వ్రాయగా కాకినాడలోని - ది ఈస్ట్‌ గోదావరి హార్టీ కల్చరల్‌ 
సాసైటీవారు 1938లో (ప్రచురించారు. ఆ పుస్తకపు 
ముందుమాటలో చాకోగారు - ప్రతి ఒక్క మొక్క యొక్క 
భౌగోళిక విస్తరణ, బెషధపు విలువలు, ఆయుర్వేద శాస్త్రంలో 
చెప్పబడనివీ, బెషధాలుగా వాడుకలో నున్నమొక్కల వివరాలు 
వాయవలసి ఉన్నదనీ ఉటంకించారు. 





పధయిలావాణకు ఇత్లాలలో వొషిధపు మొక్కల సచ్చేక్షణ 
భారత ప్రభుత్వపు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ర్‌సెర్చి ఇన్‌ 
ఆయుర్వేద అండ్‌ సిద్ధ సంస్థ వారి విజయవాడ [ప్రాంతీయ 
పరిశోధనా సంస్థ ద్వారా ప్రముఖ వృక్షశాస్త్రజ్ఞులైన డా॥ కొప్పుల 
హేమాద్రి గారితో ఆంధ్రప్రదేశ్‌లోని రమారమి అన్ని అడవులను 
సర్వేక్షణ చేయించి ఆయా వివరాలను (ప్రకటించారు. 
అందులోని భాగంగా ఉభయగోదావరి జిల్లాలలోని బెషధపు 
మొక్కల వివరాలను 198081సం॥లలో సేకరించగా 1989లో 
ప్రకటించింది. వీరందరికీ ఆంధ్రులు బుణపడి ఉండాలి. 
చాకో గారు ఆశించిన అంశాలలో ఒక భాగం పూర్తయింది. 


పశ్చివు గోదావరి జిల్లాలో పోలవరం, కొండ్రుకోట, 
చీదురు, కొరుటూరు, సిరివాక, రావిగూడెం, పాపికొండలు, 
చింతలపల్లి, వుర్రింక పులిరాముడి గూడెం, కన్నాపురం, 
జంగారెడ్డిగూడెం ప్రాంతాలలోనూ; తూర్పుగోదావరి జిల్లాలో 
కోరింగ, రావున్నపాలెం, కడియం, కత్తిపూడి,. తోటపల్లి, 
శరభవరం, సూదికొండ, గోకవరం, రంపచోడవరం, దేవరపల్లి, 
మారేడుమిల్లి, వాలమూరు, కుట్రవాడ, సత్యవాడ, దేవీపట్నం, 
కొండమోదలు, తాడేపల్లి, యేలేశ్వరం, అడ్డతీగల ప్రాంతాలు 
వీరు సర్వేక్షణ చేశారు. దీనితో పాటు గిరిజనుల వైద్య 
చిట్కాలను కొన్ని సేకరించారు. ఇటువంటి అపురూపమైన 
సర్వేక్షణ ఇంతకు ముందుగాని, ఆ తర్వాతగాని జరిగినట్లుగా 
దాఖలాలు లేవు. 





జవన వైవిధ్యము బయోడైవర్సిటీ 
॥ తూర్పుకనుమలు ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ 
కొద్దిగా కర్ణాటక ర్యాష్టాలలో విస్తరించి ఉన్నాయి. 
ఉభయగోదావరి జిల్లాలలో సుమారు 16 మండలాలలోనున్న 
అడవులకు జీవవైవిధ్యపరంగా ప్రత్యేకతఉంది. పశ్చివు 
గోదావరిలో జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం 
వంండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం, 
రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, వై.రామవరం, 
రజవొమ్మంగి, ఏలేశ్వరం, శంఖవరం, కోటనందూరు, ప్రత్తిపాడు 
మండలాల్లో చాలా ఎక్కువ జాతులు, ప్రజాతుల వృక్షసంపద 
కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. అందువల్లెనే స్వతంత్ర సమర 
యోధుడు అల్లూరి సీతారామరాజు అక్కడే నివాసమేర్చరచు 





కొన్నాడు. (బిటి షువారి సేనలకు కూడా దొరకకుండా 
ఉండగలగడమే అవి దట్టమైన కీకారణ్యాలని నిరూపిస్తుంది. 
ఈ వనసంపదను (బిటిషువారి దోపిడినంండి కాపాడి 
గిరిజనంలకు అండగా నిలిచాడు. ఇక్కడి గిరిజనులు 
సీతారామరాజుకు అండగా నిలిచి స్వాతంత్రసమరంలో ప్రత్యేక 
స్థానాన్ని సంపాదించుకున్నారు. మారేడు మిల్లి వంటి ప్రాంతాలు 
ఓషధుల నిధి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మారేడు మిల్లిలో 250 
హెక్టార్ల అటవీప్రాంతాన్ని వెడిసినల్‌ ప్లాంట్స్‌ కన్సర్వేషన్‌ 
ఏరియాగా ఏర్పాటు చేసి సంరక్షించడం ముదావహం. గిరిజన 
కో-ఆపరేటివ్‌ కార్పోరేషన్‌వారు అటవీ సంపదను మార్కెట్‌ 
చేస్తూ గిరిజనులకు అండగా ఉన్నారు. 

గోదావరినది కొరుటూరు - కొండమోదలు ప్రాంతాలలో 
పాపికొండలను చీల్చుకుంటూ ప్రవహించి గోదావరి జిల్లాలకు 
సహజమైన సరిహద్దుగా ఏర్పడింది. ఉపనదులుగా చీలి 
ఆ మధ్య ప్రాంతాన్నంతా బంగారం పండించే సారవంతమైన 
బంకమట్టి, ఎర్ర, నల్లరేగడి; బురదనేలల వంటి సారవంతమైన 
భూములతో పాటు, ఆకురాల్బే మొక్కలు, నీటి మొక్కలు 
మహావృక్షాలు మొదలగు వానిని ప్రసాదించి సస్యశ్యామలం 
చేసింది. ఈ అడవుల్లో ప్రజల అవసరాలను తీర్చే వెదురు 
ఇరుగుడు చేవ (జిట్రేగి) మొదలగు కలప జాతులు విరివిగా 
లభిస్తాయి. విదేశాలలో మంచి గిరాకీ ఉన్నకోవెల జిగురు (గమ్‌ 
కరయా) న్నిచ్చే ప్రత్యేక వృక్షాలిక్కడున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 
నుండి విదేశాలకు ఎగువుతయే్యే మొత్తంలో 50 శాతం 
ఇక్కడనుండే సేకరించ బడుతుంది. వంనరాష్ట్రంలో 
పెరగవనుకునే మిరియపు తీగెలు కూడా వూరేడుమిలి + 
పాంతాలలో పెంచంతంన్నారు. దీనిని పెద్ద పంటగా 
ప్రోత్సహించవలసి ఉంది. బెషధాలలో ఉపయోగపడే నల్లజీడి, 
విషముష్టి, ఇండుప గింజలు, సుగంధిపాల, పిప్పలీమూలం, 
ఎర్రచిత్రమూలం, సరస్వతి, మద్ది, తానికాయ, కరక్కాయ, 


మాతల్లి గోదావరి 





ఉసిరికాయా, నేలవేవలు, కొడిళశ, ఈశ్వరి, కీటవ౮ూరి 
(గాడిదగడప), తేనె మొదలగునవెన్నో గిరిజనులు సేకరించి 
అమ్ముతారు. ఈటీవలి కాలంలో అల్లం, పసుపు, కంద వంటివి 
వాణిజ్యపంటలైనాయి. వర్జీనియా పాగాకుకు ఉభయ గోదావరి 
జిల్లాలకు పెట్టింది పేరు. అందువలననే జాతీయ పొగాకు 
పరిశోధనా సంస్థ రాజమండ్రిలో స్థాపించబడింది. 
గుర్తింపుకురాని మూలికాసంపద 
ఇక ఎక్కువ మొత్తంలో నున్న కొన్ని వూలికలకు 
మార్కెట్‌ ఉండి కూడా సేకరించక ఏటా అనేక కోట్లరూపాయల 
ఆదాయం పోతోంది. జ్యోతిష్మతి (తీగపల్లేరు), అరెపూపు, 
'నేపాళం, రేల, వృద్ధదారు (కోకిత), దూలగొండి విత్తులు, 
తానికాయలు, నేలతాటిగడ్డలు, పెద్దములక, మంగకాయలు, 
నేలవేము, పిల్లీతీగెలు, నేరేడు గింజలు, అడ్డసరపాకు, 
తిప్పతీగె, నేల ఉసిరికల సేకరణ, అమ్మకం, సరైన పద్ధతులలో 
జరిగితే వైద్యరంగానికి, గిరిజనులకు, ప్రభుత్వానికి చాలామేలు 
కలుగుతుంది. ఈ దిశలో గిరిజన కోపరేటివ్‌ కార్పొరేషన్‌ చేస్తున్న 
కృషి ఇనుమడింప జేయవలసి ఉంది. 


గిరిజన వైద్యం 
గిరిజనులు రోగాల బారి పడకుండా వారే చికిత్స 
చేసుకుంటారు. పశువులకు, పక్షులకు కూడా వైద్యం చేస్తారు. 
వైద్యం చేసేవారిని వెజ్టోడు, వెజ్జు, విజ్జురాలు గొరవలి అని 
పిలుస్తారు. వూరేడు మిల్లికి చెందిన పల్గాల ఆదిరెడ్డి 
ఆనువంశికంగా వైద్యం చేస్తూంటాడు, విశాఖ పట్నానికి చెందిన 
ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ త్రూ ఎన్విరాన్‌మెంటల్‌ ఎవేకెనింగ్‌ 
అనే సంస్థ శ్రీ ఆదిరెడ్డి చిట్కాలను కొన్నిటిని గ్రంథస్తంచేసి చిన్న 
పుస్తకంగా ప్రకటించడం అభినందనీయం. 


ఈ అడవులలో లభించే జిరుముడి అనబడే మొక్కతో 
విచిత్రమైన పనులు చేస్తారీ గిరిజనులు! జిరుముడిని చాలా 
పేర్గతోపిలుస్తారు. అవి జినుగుడు, జిరుగుడి, గిరిగిడి, గిరిగోడి, 
కన్నెమిసర, కస, పస్క, కిరిసినకాయ మొదలైనవి. దీనిని 
లాటిన్‌లో కేసియారియా ఎలిప్టికా అని గుర్తించారు. దీనిలో 
వురో (ప్రజాతి ఉంది. దానిపేరు కేసయారియా 
(గ్రావియోలెన్సిస్‌. జిరుముడి పచ్చికాయలను దంచిన ముద్దను 
చిన్న చన్న వాగుల్లో కలుపుతారు. కలిపిన కొద్ది సేపటికి చేపలన్నీ 
పైకి తేలతాయి" వానిని సులభంగా పట్టుకుంటారు. ఈ 
కాయలు పండిన తర్వాత జాజికాయ లోపల జాపత్రి వంటి 
ఎర్రటి పొర ఉంటుంది. దానిలో తెల్లని గింజలు ఉంటాయి. 
పండిన కాయిులలోని ఈ గింజలను తినడానికి 
పక్షృులొస్తుంటాయి. గిరిజనులు జెముడు వంటి మొక్కల 
నుండి పాలు తీసి బాగా గిలక్కొట్టి చిక్కగా జిగురులా చేసి ఈ 
జిరిముడి చెట్లకు అంటిస్తారు. వచ్చిన పక్షులు ఈ జిగురు మీద 
వాలితే జిగురు వల్ల వురల లేచి ఎగరలేవు. అట్టాగే 
కొట్టుకుంటుంటాయి. అప్పుడు వాటిని పట్టుకుని ఆహారంగా 
ఉపయోగించుకుంటారు. ఈ గింజలనుండి నూనె తీసి 
వంటనూనెగా వాడుకుంటారు. గింజలపై గల ఎర్రటి పాఠ వలన 
నూనె ఎ(ర్రగా ఉంటుంది. ఈ మొక్కలో, గల వివిధ గుణాలపై 
పరిశోధన జరుగవలసి ఉంది. అటువంటిదే వులో 
ఆశ్చర్యకరమైన చిట్కా. కుమ్మెరి తీగె అనే మూలిక, వయస్సు 
బట్టి విచిత్రవైన పలురంగుల వేళ్లు కలిగి ఉంటుంది. 
గిరిజనులు వేళ్లను త్రవ్వి తెల్లటి వేళ్లనుశ్వేత ప్రదరానికీ, ఎర్రటి * 
వేళ్లను రక్తప్రదరానికీ బెషధంగా వాడుతారు. 

కసివిందవేరు, పసుపుకొమ్ము 5-5 (గ్రాములు కలిపి. 
దంచి రోజుకొక్కసారి, మూడు రోజులు (మ్రింగి శ్వేతప్రదర 
బాధనుండి విముక్తి పొందుతారు. ఇట్లా ఎన్నెన్నో!!! 


ప్‌ 





చైతన్యగోదావరి - కందుకూరి 


ఇది నవసహస్రాబ్దిలో జరుపుకొంటున్న తొలిగోదావరి 
పుష్కరోత్సవాలు! ఇవి నవయుగవైతాళికుడు శ్రీకందుకూరి 
వీరేశలింగంగారికి గౌరవ నీరాజనాలు!! 

గత సహస్రాబ్దం చివరి దశలో...... 

ఇప్పటికి మూరు ఒకట్‌న్నర శతాద్దానిక పూర్వం... 

జంబు ద్వీపంలోని భరతవర్షం, అందలి ఆంధ్రభూమి 
రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, 
అస్వతంత్రమైన అంధకారంలో దోబూచులాడుకుంటున్నాయి. 
ఆంగ్లపాలనవల్ల కలిగిన పారత౦థ్థ్య తివింరాలు, 
భావస్వాతంత్ర్యంలేని మూఢవిశ్వాసాల గాఢాంధకారాలు మన 
జాతి చుట్టూ చీకటి ప్రాకారాలు నిర్మించాయి. కన్నుకానని కటిక 
చీకట్లను చీల్చుకొంటూ తూరుపు కొండమీద ఉదయించే వేకువ 
వెలుగు వాకలాగా...... పావనగోదావరీ తీరంలో, సుప్రసిద్ధ 
రాజమహేంద్రవర నగరంలో ఆవిర్భవించిందొక వీర విప్లవ 
విస్ఫులింగం! ఆ విస్ఫులింగమే వీరేశలింగం! 

ఆయున ఇంటిపేరు కందుకూరి! 

ఆయంన తెలుగుగుండెలపై తొలకరి! 

ఆయన వెలుగు కెరటాల చైతన్య గోదావరి! 

అయన మేలుకొలుపుల మేలుమలుపుల రహదారి! 


ఆనాడు క్రీ.శ. 114లో ఆంధ్రకవిత్వానికి ఆదికవిగా 
నన్నయభట్టుకు ఊపిరిపోసింది గౌతమీగంగ! 


ఈనాడు..... క్రీ.శ. 194,లో ఆధునికాంధ్ర సాహిత్యానికి 
ఆదికవిగా కందుకూరికి ఊపిరులూదింది గోదావరీగంగ! 
ఆనాడు పవిత్రగోదావరీతీర పులినతలాలలో తెలుగు కవితా 
కుమారి గొంతువిప్పింది. ఈనాడు అదే పావన గోదావరీ తీరసైకత 
స్థలాలలో తెలుగు సరస్వతి సంకెళ్లను ఛేదించుకొని సంస్కరణ 
పథంలో గర్జించింది. ఆంధ సాహిత్య చరిత్రలో ఇద్దరు 
యుగకర్తలకు పురుడుబోసిన గౌతమీమాత నిత్యచైతన్య 
సీమంతిని! శ్రీ కందుకూరి వీరేశలింగంగారు 164-1848తేదీన 
రాజమహేంద్రవరంలో జన్మించారు. రాజమహేంద్రి నుండి 
చెన్నపట్టణం వరకు సాగిన ఆయన సంస్కరణ సాహిత్య యాత్ర 
యావదాంధ్రదేశానికి ప్రగతిమార్గం చూపింది. 1919 సం॥లో 
మరణించేవరకు కందుకూరి కలం, గళం మానవ సమాజహితం 
కోసమే. ముఖ్యంగా మహిళా సంక్షేమంకోసమే అనర్గళమై 
పురోగవింంచాంంి! అనాటి ఆంధదేళంలో...... 
ముక్కుపచ్చలారని ముద్దుబాలికలను. ముసలివళ్లకు భార్యలు 
చేయటం, సతీసహగమనాలకో, బలవన్‌ వితంతు దుర్దశలకో 
గురిచేయటం, చదువుకునే అవకాశాలు కలిగించకపోవటం 
ను వంటి వికృతాచారాలతో స్త్రీలు అహుతి అవుతున్నారు. 


గ 


డా॥ మన్నవ భాస్కర నాయుడు 


రామానంద చటర్షి ప్రతిష్ట చేసినది 1933 
కంర 16-4-1848 
౨1664 27-5-1919 
శీ 51౧066 1౧1656 
&ీ ౮1626 ౧౧|॥|౩౧౦౧౦౧|$౬ 
గీ 66620 5006121 గిళంగ౧౭ 
4 గ6౧౦౪/౧66 16164096 ౧౦౪6 2౧6 5010131 


కవివరుడు, శతాధిక గ్రంథకర్త 


(రాజమహేంద్రవరం కోటిపల్లి బస్‌స్టాండువద్ద చౌరాస్తావద్ద 

విరేశలింగం పంతులు గారి పూర్ణప్రమాణ విగ్రహం 1933 

సం॥లో స్థాఫింపబడినది. దాని క్రింద ఆంగ్లంలో మరియు 
తెలుగులో వ్రాయబడిన శాసనం,) 





రుద్రమ్మలు, మాంచాలలు, రూన్సీలక్ష్మమ్మలు జన్మించిన 
భారతదేశంలో స్త్రీలకు ఇటువంటి దురవస్థలు ప్రాప్తించటం 
చిత్రమే! య 

పారిశ్రామిక విప్లవం, పాశ్చాత్యవిజ్ఞాన పరిచయం, 
సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం పురులు విప్పీన దశలో కూడా 
.... ఆంధ్రదేశంలో కందుకూరి గోదావరి ఒడ్డున జన్మించే వరకు 
స్త్రీలను గురించి ఆలోచించినవాళ్లు లేరు. 


తల్లి అయినా, చెల్లి అయినా, ఇల్లాలు అయినా స్త్రీ 
పురుషుని అధీనంలో ఉండవలసిన వస్తువుగా భావించారు. స్త్రీ 
వంట ఇంటికి, పడకటింటికి మాత్రమే పనికి వచ్చే యంత్రంగా 
మార్చివేశారు. 


అటువంటి ...... గాఢ మూఢ విశ్వాసాల అంధకార 
కల్లోలిత సముద్రంలో నుంచి ఉద్ధరించి స్త్రీలకు ఒక వెలుగుదారి 
చూపిన కందుకూరికి జన్మనిచ్చిన పావన గోదావరి తీరభూమి 
ధన్యమైపోయింది! దానితో కలిసి ఆంధ్రదేశం యావత్తూ 
ధన్యమైైపోంది. 

“తెలుగుదేశంలో వీరేశలింగం అనే మహాపురుషుడు 
ఉద్భవించి, చీకటింట్లో కిటికీలు తెరచి, సూర్యుడి వెలుగును, 
చంద్రుని వెన్నెలను ప్రసరింపజేసి, దుమ్ముదులిపి, బూజు 
తుడిచి, మనుష్యుల్లో మంచి కొంచెం పెంచి, మానవత్వాన్ని 
నిలిపేదాకా..... మహిళల స్థితిగతులు దుస్సహంగా ఉండేవి! 
ఆయన తెచ్చిన సంఘసంస్కరణ సూర్యుని వెలుగు. ఆయన 
ఇచ్చిన సాహిత్యం చంద్రుని వెన్నెల. ప్రత్యేకంగా స్త్రీల 
అభ్యుదయం కోసమే ఆయన ఎన్నో యుద్దాలు చేశారు. - 
అని అక్కిరాజు ఉవూకాంత౦గారు కందుకూరిని ప్రస్తు 
తించారు. ఈ వాక్యాలు కేవలం స్తవాలు కావు ... వాస్తవాలు! 


వీరేశలింగం గారికి బాల్యంలోనే తిరుగుబాటు తత్వం 
అబ్బింది. అవినీతిని, అక్రమాన్ని, అలసత్వాన్ని అంగీకరించే 
వారుకారు. నీతికోసం, న్యాయుంకోసం, తాను నమ్మిన 
మంచికోసం తన మేస్టర్లను కూడా వ్యతిరేకించటానికి వెనుకాడే 
వాడుకాడు. అర్ధం పర్థంలేని వలూఢనమ్మకాలను కూడా 
వ్యతిరేకించేవారు. బడిపంతులుగా మొదటిసారి ఉద్యోగంలో 
చేరటానికి అందరిలాగా మంచి దినం, మంచిలగ్నం చూడలేదు. 
పెద్దలను కాదని, కావాలని అమావాస్యనాడు కందుకూరి తొలి 
ఉద్యోగబాధ్యతలు స్వీకరించారు. పున్నమి చంద్రునిలా జాతికి 
చల్లని వెలుగు అందిచాడు. అదీ ఈ గోదావరీ లహరి విశిష్టత! 


ఈ గోదావరీ తరంగం చిన్నతనంలోనే అంతరంగంలో 
కవిత్వానికి చోటు కల్పించారు. ధారా శుద్ధి, వేగం కలిగిన గంగా 
తరంగంలో కవిగా తురంగలించారు. సంప్రదాయ కవితా 
'ప్రాఢథత్వంలో తన పటిమ ఏపాటిదో పండితలోకానికి చాటి 
చెప్పాలనుకున్నారు. మార్కండేయ శతకం, గోపాల శతకం 
వంటివి చాలా పసివయస్సులోనే రచించారు. “శుద్ధాంధ్ర 


పుష్కర ప్రత్యేక సంచిక 72 


నిరోష్ట్యనిర్వచననై షధవలు” రచించారు. చిత్రకవిత్వం 
రచించగలనని తొలిదశలోనే నిరూపించారు. సంస్కృతంనుంచి 
కాళిదాస నాటకాలనఎ అనువదించారు. “రత్నావళీ 
“ప్రబోధచంద్రోదయం' నాటకాలను అనువదించారు. స్వతంత్ర 
నాటకాలు అనేకం రచించారు. భారతకథకు సంబంధించి 
తెలుగు తొలినాటకం రచించిన కీర్తి వీరేశలింగంగారిదే! 
“దక్షిణగోగ్రహణము' అనే నాటకాన్ని ఆయన 1885లోనే 
రచించారు. “సత్యహరిశ్చంద్ర ' “తిర్యగ్విద్వన్మహాసభి 
“మహారణ్య పురాధిపత్యము' “ప్రహ్లాద నాటకము” వంటి 
నాటకాలు రచించారు. 


షేక్స్పియర్‌ వంటి ప్రసిద్ధ ఆంగ్లకవుల నాటకాలను కూడా 
కొన్నింటిని కందుకూరి ఆంధ్రీకరించారు. మరికొందరి ఆంగ్లేయ 
రచనలను కూడా ఈయన నాటకాలుగా రచించారు. 
షేక్సియర్‌ “మర్చంట్‌ ఆఫ్‌ వెనీస్‌' నాటకాన్ని 'వినీసు వర్తక 
చరిత్రము'గా, షెరిడిన్‌ రచించిన 'ది రైవల్స్‌'ను “కల్యాణ 
కల్పవల్లి" అనీ, 'డద్యాయాన్నా'ను “రాగచుంజరి' అనే 
నాటకాలుగా మలిచారు. 

పంచతంత్రంలోని “సంధి, “విగ్రహము” అనే వచన 
రచనలు చేసి “గద్యతిక్కన” అనిపించుకున్నారు. తెలుగులో 
“స్వీయరచనికు, 'కవులచరిత్ర'కు శ్రీకారం చుట్టిన యుగకర్త 
కందుకూరి. క్ష్‌ 


పాతికేళ్ల 'ప్రాయానికే కందుకూరి రచనావిధానంలో 
మార్ప్చురావలసిన ఆవశ్యకత గుర్తించారు. సాహిత్యం స్వోత్కర్ష 
కోసమో, పాండిత్యప్రదర్శన కోసమో కాదనీ....... సాహిత్యం 
సమాజ సంస్కరణకోసం సాధనమనీ గ్రహించారు. “సరస్వతీ 
నారద సంవాదం' ద్వారా కందుకూరి తన పరిణతిని, 
పరిణామనీతిని వెల్లడించారు. 
“సరస్వతీ నారద సంవాదం” అనే పద్యకావ్యంలో..... 

తెలియదు సుమ్మిప్పుడు నా 

పలుకుల యర్ధంబునాకె భావములేమిన్‌ 


వెలసొమ్ములు గౌకివి సం 
కెలలయి కడునాదుమేనికిన్‌ వెత నించున్‌.... అనీ... 


దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి 
ధీరుడై నన్ను బాధించునొకడు, 
పాదంబులోపల పాదంబులిమిడించి 
వీరుడై నన్ను నొప్పించునొకడు, 
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబులడరించి 
పోటుబంటయి నన్ను పొడుచునొకడు, 
బెండుపల్కులు గూర్చి నిండైన నగలంచ్దు- 
దిట్టయై చెవులు వేధించునొకడు. 


ఖడ్గ చక్రాది రూపముల్‌ గానిపించి 
వర్ణముల్‌ మార్చి నను చిక్కుపరచునొకడు, 


కుమతులొడలెల్ల విరిచి ప్రాణములు తీయ ఆనాడు ఆయన సంస్కరణ కోసం ఎదురుచూస్తూ 
ఒడలి పసలేక శుష్కించియున్నదాన.......' అనీ పరవు వికృతంకల (క్రూరంగా సాక్షాత్కరించిన సామాజిక 


సరస్వతీదేవి వేదనను తన మాటలలో వెల్లడించారు. అన్నిరకాల _ చురొచారాలు....... స్త్రీ బాల్య వివాహాలు. 


చిత్రకవితారీతులు అర్భరహితాలనీ, అవి సాహిత్యానికి వారికి అకాలంగా అవాంఛనీయంగా ప్రాప్తించిన బాల 
శోభనివ్వవనీ, పైపెచ్చు క్షోభ కలిగిస్తాయనీ కందుకూరి చాలా వైధవ్యాలు, వారిపై సాగుతున్న హింసారాక్షస దురాచారాలు... 
స్పష్టంగా తన అభిప్రాయాలు ఇందులో చాటి చెప్పారు. తన స్త్రీలు ఇన్ని వేదనలకు బలియై పోతూ ఉండటానికి కారణం 
జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని సమాజసేవకే..... ముఖ్యంగా వారిలోని అవిద్య అని ఆయున (గ్రహించారు. పురుష 
స్త్రీజ నోద్ధారణకే అంకితం చేశారు. దురహంకారంపై ఆగ్రహించారు. చదువులేక పోవటం వల్ల స్త్రీలు 
| .. లోకజ్ఞానహీనలవుతున్నారు. కుటుంబాలను కాదు.... తమ 
సుమారు 125 సం॥ క్రితమే కందుకూరి వీరేశలింగం బ్రతుకులనే చక్కదిద్దుకొనలేని అబలలవుతున్నారు. కాబట్టి... 
విప్లవ విస్ఫులింగమై ఆంధ్రమహిళ సర్వతోముఖాభివృద్ధి కోసం “స్త విద్యావతి కావాలి అని కందుకూరి నిర్ణయించుకున్నారు. 
చేసిన సామాజిక సాహిత్యపోరాటం..... కురుక్షేత్ర సంగ్రామం శ్ర నిర్ణయాన్ని ఆచరణలోనికి తేవటానిక్రై పూనుకున్నారు. 
1 విద్యలేని మనిషి 
వింతపశువు అని 
[ అంగీకరించిన 









వింతకాదా! అంటే 
సమాజ శరీరంలో 


ఉందని ఆయున 
ఆకళించుకున్నారు. 
ఆయనలోని సం 
స్కా సాహస 
చేతనత్వం మేలు 

ప్‌ జ కొన్నది. తెలుగు 
కంటె తక్కువది కాదు. ఆనాటి దేశభక్తులు అంగ్ల పాలకులతో నేలపె తొలివెతాళికుడుగా మేలు కొలుపుల మేలుమలుపులు 
వారి భయంకర వూరణాయుధాలతో చేసిన స్వాతంత్ర్య శ్వ జ్లాత్రిని నడిపించటానికై నడుముబిగించారు. సంస్కర్తగా 











పోరాటం కంటి చెన్నదికాదు. కందుకూరి పరిష్కరించ దలచిన నమస్యలివి. 
యుగయుగాలుగా, తరతరాలుగా జాతి నరనరాలలో స్త్రీ విద్యను ప్రారంభించి ప్రోత్సహించటం 


స్థిరపడిపోయిన మూఢ విశ్వాసాలతో, వాటికి పట్టుగొమ్మలైన 
సంప్రదాయు ఉచ్చా వసనిశ్వాసాలతో కందుకూరి సల్పిన 
భావయుద్ధం, చైతన్యసమరం రాజీలేనివి! చాలా ప్రమాద 
భరితమైనది. తెలుగునేలపై వేళ్లూని బలంగా ఎదిగి ఉన్న పై ఆశయాలతో కందుకూరి కేవలం ప్రవక్తగా 
కులబలంతో ధనబలంతో వుందబలంతో మందుబుద్భుల ఆగిపోదలచలేదు. ఆచరణశీలి యై సంస్కర్తగా మధ్యందిన 
బలంతో వుతబలంతో అంధవిశ్వాసబలంతో కందుకూరి మార్తాండునిలా ఉజ్వలించారు!.... తన గళాని, కలాన్ని 
పోరాడవలసివచ్చింది. పోరాటంలో ముందుకు దూసుకొని కాలాన్ని సర్వస్వవలా వఎహిళా జన శ్రేలుంకోసం 
వెళ్లాడేగాని మడమ తిప్పలేదు. వినియోగించారు. 


స్త్రీ బాల్య వివాహాలు నిరోధించటం 
బాలవితంతువులకు పునర్వివాహాలు జరిపించటం 


7 మాతల్లి గోదావ6 


వీరేశలింగంగారు వీరులేకాదు కార్యశూరులు! 1874 
సం॥ స్త్రీల ప్రయోజనాలకోసం రచనలు వ్యాప్తిలోనికి తేవడానికి 
“వివేకవర్ధని' పత్రిక స్థాపించారు. అంతేకాదు, ఆంధ్రదేశంలో 
తొలి బాలికాపాఠశాలను కందుకూరివారే రాజమండ్రి సమీపంలో 
ధవళేశ్వరంలో నెలకొల్పారు. ఆవిధంగా స్త్రీ విద్యకు 
అంకురార్పణ చేసిన దార్శనికుడాయన. 


1883 సం॥లో 'సతీహిత బోధిని”. అనే పత్రికకూడా 
ప్రారంభించారు. 'హాస్యసంజీవని” అనే పత్రికకూడా నడిపారు. 
అనేక ఆవాంతరాలను అధిగమించి, వీరేశలింగంగారు 1881 
సం॥ మొదటి వితంతు వివాహం జరిపించి, స్త్రీల జీవితంలో 
వికాసయుగానికి బాటవేశారు. ఆంధ్రుల సామాజిక చరిత్రలో 
కొత్తపుటను ఆవిష్కరించారు. రాజారామమోహనరాయ్‌, ఈశ్వర 
చంద్రవిద్యాసాగర్‌ వంటి ఉత్తరాది సంస్కర్తల ప్రభావంతో 
కందుకూరి ఆంధ్రదేశంలో బ్రహ్మసవూజం స్థాపించారు. 
అనంతరకాలంలో రఘుపతి వేంకటరత్నంవంటి మహామహులు 
బ్రహ్మసమాజ విధానాలను ఆంధ్రదేశంలో ప్రాచుర్యం చేశారు. 


కందుకూరి మహిళాభ్యుదయం కోసం బహుముఖమైన 
కృషిచేశారు. పునర్వివాహాలకు అవకాశాలు కలిసిరాని 
వితంతువుల సంక్షేమం కోసం “వితంతు శరణాలయుం” 
స్థాపించారు. స్త్రీల అభ్యున్నతికోసం కృషి చేయుటానికి 
పురుషులను కూడా సమాయత్తం చేయవలసిన అవసరాన్ని 
కందుకూరి గుర్తించారు. ఆధునిక అభ్యుదయభావాలు కలిగిన 
యువకులు, పెద్దలు సమావేశమై, భవిష్యత్‌ కార్యక్రమాలపట్ల 
అవగాహన పెంచుకోవటానికి, తరచు కలిసికొంటూ 
ఉండటానికి అనువుగా 'హితకారిణీ సమాజాన్ని, 1890సం॥ 
పురవుందిరాన్ని, 1897లో (ప్రార్ధన సవూజ వుందిరాన్ని 
రాజమండ్రిలో నిర్మించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కై 
ఆయన చాలవరకు తన ఆస్తిపాస్తులనే ఖర్చుచేశారు. తాను 
రచించిన పుస్తకాలవల్ల లభించిన సావయ్మిన౦తా 
వీరేశలింగంగారు తవు సంస్కరణ కార్యక్రవ౮లకే 
వెచ్చించేవారు. 


కందుకూరి రచించిన రాజశేఖర చరిత్ర, సత్యవతీ 
రము సత్యతాజాపూర్వదేశయాత్రలు చంటి నవలలు 





)ష్నర (పత్తేక సంచిక 


ద్వారా మాత్రమే తన కార్యక్రమాలు పప్రాచుర్యంలోకిరావని, తన 
ఉద్దేశాలు, అభ్యుదయభావాలు, స్త్రీ జనోద్ధారణ సమాజం 
బాధ్యత అనే విషయాలు ప్రజాబాహుళ్యంలో బాగా ప్రాచుర్యం 
చెందాలంటే నాటకాలు మంచి సాధనాలని ఆయన గుర్తించారు. 
అనాడు ఆంధ్రదేశంలో ధార్వాడ నాటక సమాజం అనేక 
ప్రాంతాలలో విజయవంతంగా నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉంది. 


ఆ ప్రేరణతో కందుకూరి వీరేశలిగంగారు అనేక 
నాటకాలు, ప్రహసనాలు రచించి ప్రదర్శింపజేశారు. వీరి 
తొలినాటకం - “బ్రాహ్మవివాహము”, దాని తర్వాత, “వ్యవహార 
ధర్మబోధిని' - దీనిని వ్యవహారభాషలో రచించారు. ఈ 
ప్రహసనానికి విశేష ప్రాచుర్యం లభించింది. “ప్లీడరు నాటకం” 
అని దీనికి పేరువచ్చింది. ఆయన కదిలిచిన కలం ఆగకుండా-. 

_ అపూర్వ (బ్రహ్మచర్య ప్రహసనం, విచిత్ర వివాహ 
ప్రహసనం, మహాబధిర ప్రహసనం, పునర్మరణ ప్రహసనం, 
బలత్కారగాన వినోదప్రహసనం, కలహప్రియాప్రహసనం, 
మహామహోపధ్యాయు ప్రహసనం, యోగనిద్రా ప్రహసనం, 
మహావంచక ప్రహసనం, అసహాయశూర ప్రహసనం ..... వంటి 
రచనలు ఆంగ్లభాషలోని వివిధ రచనల ప్రేరణతో రచించి 
ప్రచురించారు. ప్రదర్శింపజేశారు. ఇవిగాక వీరు పదహారు 
నాటకాలు రచించారు. నాటకాలయినా, ప్రహసనాలయినా, 
వచన ప్రబంధాలయినా, నవలలయినా, పత్రికలయినా .... 
వీరేశలింగంగారికి స్త్రీల శ్రేయస్సుకోసం సమాజాన్ని సంస్కరించే 
సాధనాలుగానే ఉపకరించాయి. వీటిని ఆయనా అలాగే 
వినియోగించుకున్నారు. 

చంద్రమతీ చరిత్ర, సత్యవతీచరిత్ర, సత్యరాజాపూర్వదేశ 
యాత్రలు, సత్యసంజీవని, నీతికథావుంజరి, దేహారోగ్య 
ధర్మబోధిని, పత్నీహితసూచని, సత్యాద్రౌపదీ సంవాదం, 
మాతృపూజ, పితృపూజ...వంటి రచనలన్నీ మహిళల కవసరమైన 
అంశములను ప్రబోధిస్తున్నాయి. 


ఇంత సావూజిక సేవా కార్యక్రవంభారంవెళ౮ాస్తూ, 
కందంకూరి తెలుగులో అన్ని సాహిత్యప్రక్రియులను 
ప్రారంభించి, వాటికి సాహిత్య గౌరవం కలిగించారు. కందుకూరి 
వీరేశలింగంగారు తొజమహేంద్రవరానిక్తీ,. గోదావరీ తీరానికి, 
మఫొళాలోకానికే పరిమితమైనవారుకారు. వారి ప్రయత్న 
ప్రయోగ ఫలితాలు యావదొంధ్రజాతికి ఉపకరించాయి. 

అందుకే కందుకూరిని -.'చేవత” అని కట్టమంచి 
రామలింగారెడ్డి, “నూత్స మహాంధ్రయుగే ప్రవక్త అనియస్‌.టి. 
జ్ఞానానందకవి, “విష్టవ వూరుత్తవర్మి' అని పోచిరాజు 
శేషగిరిరావు, “తెలుగుజాతికే జ్యోతిర్లింగం వీరేశలింగం” అనీ 
“తెలుగుజాతికి జాతిపిత' అని బోయి భీమన్న, “నాటికన్న 
ఈనాడే కందుకూరి కావాలి" అని దాశరధి కందుకూరిని 
ప్రస్తుతించారు. కందుకూరి సంస్కరణశీలి! సాహిత్యశూలి! 
కందుకూరి అనాడు నిర్మించిన సంస్కరణలదారి నేటి నారీలోక 
పురోగమనానికి రహదారి! 


భయ న 


74 


తాకినా భూళ్చ్యాజలోం6 


జోతలందుకోరా సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొరా 
తరతరాలకూ అన్నమొసగిన దాతవునీవురా 

నీవులేక ఈ అన్నపూర్ణ ఒక నిండుసున్న కదరా 

అర్ధర్‌ ఎవరని అడిగితే చేతిలోని అన్నంముద్దని చూపిస్తా 
ఆర్హ్యమిచ్చువేక అమరులతో సరిపోలుస్తా. 


న అన్నారు ఈ ప్రాంతానికి చెందిన యువ సాహితీ 
వేత్త శ్రీ యగర్రాప్రగడ రామకృష్ణ. 

ఇది అక్షర సత్యం అంతగా ఈ ప్రాంత ప్రజలు కాటన్‌ 
దొరకు బుణపడి ఉన్నారు. 


సర్‌ ఆర్ధర్‌ థామస్‌ కాటన్‌ సామాన్యుడికి కాటన్‌ దొర. 
పుట్టింది ఆంగ్లనేలపైన అయినా... తెలుగు గడ్డపై విపరీతమైన 
వఎవుకారంతో ఈ నేలని సస్యశ్యావులం చేసిన అపర 
భగీరథుడు. ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరందించిన 
జలదాత. ఆంధధ్రని అన్నపూర్ణ చేసిన మహానుభావుడు. 


ఉభయగోదావరి జిల్దాలు ఇంత సస్యశ్యామలంగా 
ఉన్నాయంటే అది కాటన్‌ పెట్టిన భిక్షే. 

అటువంటి కాటన్‌ పేరిట ఏర్పాటుచేసినదే సర్‌ ఆర్ధర్‌ 
కాటన్‌ మ్యూజియం. ఇది రాజమండ్రికి ఏడు కిలోమీటర్ల 
దూరంలోని ధవళేశ్వరంలో ఇరిగేషన్‌ డిపార్టుమెంటు ప్రధాన 
కార్యాలయానికి ఎదురుగుండా, గోదావరి బ్యారేజి కుడి అప్రోచ్‌ 
రోడ్‌కి ఆనుకొని ఉన్న పురాతన, సుందరమైన కట్టడంలో 
ఏర్పాటు చేశారు. 1989లో ఏర్పాటుచేసిన ఈ మ్యూజియాన్ని 
ఈ ప్రాంత ప్రజలకు అన్నంపెట్టిన గ్రేట్‌ ఇంజనీర్‌ (సర్‌ ఆర్ధర్‌ 
కాటన్‌) జ్ఞాపకార్థం ఏర్పటు చెయ్యడమన్నది ముదావహం. 

1852లో ఎత్సెన గోదావరి ఆనకట్ట నిర్మాణానికి 
ఉపయోగించిన యంత్రాలు, ఆనకట్ట నమూన, డెల్టాసిస్టమ్‌ 
ఏవిధంగా ఉంధి, డెల్బాలు ఉన్న కాలువలు, గోదావరి 
సముద్రంలో కలిసే తీరు-వంటి. నమూనా చిత్రాలను ఈ 
మ్యూజియంలో పదిలపరిచారు. అలాగే: అనకట్టని నిర్మించడం 
వల్ల గోదావరి డెల్టా ప్రాంతం ఏ విధంగ్గా సస్యశ్యామలమైందో 
వివరించే చిత్రపటాతను కూడా ఏర్పాటు చేశారర. కొంత 
ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురియైనా ఇంజనీరింగ్‌ సాంకేతిక 
పరిజ్ఞానాన్ని చాటిచెప్పే అద్భుతమైన మ్యూజియంగా దీనిని 
చెప్పుకోవచ్చు. ఎక్కువ వుంది సందర్శకులను 
ఆకట్టుకోలేకపోంయునా ' శ్రవుపడి వచ్చినవారికి కాటన్‌ 
ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, అప్పుడు వినియోగించిన 
పరికరాలు వంటి వాటిని చూపించి ఆనందం కలుగజేస్తుంది. 
వారికి కాటన్‌ మీద మరింత గౌరవాన్ని పెంచుళుంది. ఈ 


-దినవహి బాపిరాజు 


మ్యూజియంలో దర్శించదగిన వాటిలో ముఖ్యమైనవి కొన్ని 
ఇవి- 


కొటన్‌ విగ్రహాలు: గుర్రంమీద కూర్చున్న కాటన్‌ నిలువెత్తు 
విగ్రహం బరాజ్‌ అప్రోచ్‌ రోడ్డు ప్రారంభంలో అందరికీ 





శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉంటుంది. మ్యూజియం 
గార్డెన్‌లో ఏర్పాటుచేసిన వంరో '“బస్ట్‌” సైజ్‌ విగ్రహం 
పర్యాటకులకు స్వాగతం చెపుతున్నట్టుగా ఉంటుంది. 


డెల్టా మోడల్‌: మొత్తం గోదావరి డెల్టా స్వరూపాన్ని సమగ్రంగా 
చూపెట్టే నమూనా ఇది. దీనిలో గోదావరి డెల్టాలోని డ్రైనులు, 
కాలువలు, రోడ్లు, గోదావరి రెండుగా విడిపోయి 
వశిష్ట-గౌతమిగా సవఎ[ద్రంలో కలవడం౦దాకా ఇందులో 
చూడవచ్చు. 


అనకట్ట బరాజ్‌: బరాజ్‌ కట్టడానికి ముందు ఆనకట్ట, వివిధ 
దశలలో బరాజ్‌ నిర్మాణం వంటి వాటిని లామినేటెడ్‌ ఫోటోల 
ద్వారా ప్రదర్శనకు ఉంచారు. అలాగే ఆనకట్ట నిర్మాణానికి 
ముందు తరువాతి పరిస్థితులని ఊహిస్తూ చిత్రీకరించిన 
చిత్రపటాలను కూడా ఇక్కడ చూడవచ్చు. 

అలాగే కాలువల ప్రవాహాన్ని నియంత్రించే లాక్స్‌, 
శేట్‌ని, ఒక లాంచి, లిఫ్ట్‌ షిట్టర్స్‌ వంటి వాటితోపాటు కృష్ణా నదిపై 
విజయవాడ దగ్గర నిర్మించిన ప్రకాళం బ్యారేజ్‌ నమూన కూడా 
ఇక్కడ పొందుపరచడంతో ఇవన్నీ సందర్శకులను ఆకర్షిస్తాయి. 

అలాగే ఆనకట్ట నిర్మాణం పనిలో పాలుపంచుకున్న 
ఘప్రసిద్ధ ఇంజనీర్లయిన కేస్టన్‌ ఓర్‌. కేష్టన్‌ హగీ, రావు బహద్దూర్‌, 








పనా మ పూ 
వానం వీరన్న వంటి వారి చిత్రపటాలను కూడా సర్‌ ఆర్ధర్‌ కాటన్‌, 
మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్‌ ఆలీ నవాజంగ్‌, ఎస్‌ వి 
రామమూర్తి ఎన్‌ జికె మూర్తి వంటి వారితో కలిపి ఒకేసారి 
ఇక్కడ సందర్శించవచ్చు 


అంతేకాకుండా కొత్త ఆధునిక బరాజ్‌ నిర్మాణం 
కాకముందు సుమారు 130 సంవత్సరాల క్రితం అనకట్ట 
ఉన్నప్పుడు నీటిని నియంత్రించటానికి ఉపయోగించిన 'షట్టర్‌ 
లిఫ్టింగ్‌ మెకానిజం” సందర్శకులను అబ్బురపరుస్తుంది 


అలాగే ఆనకట్ట నిర్మించేటప్పుడు ఉపయోగించిన 
ఇటుకలు ఇతర పరికరాలను కూడా ఇక్కడ పదిల పరిచారు 


మా! 


పుష్కర ప్రత్యేక సంచిక 





ఆనకట్ట నిర్మాణానికి అప్పట్లో ఉపయోగించిన పురాతన 
యంత్రాలయిన కంప్రెసర్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌, రివిట్‌ పంపింగ్‌ 
మిషన్‌, ఇనుమును కాల్చుకొని అవసరమైన పవర్‌ ఉత్పత్తి చేసే 
యంత్రం వంటి వాటిని ఇక్కడ చూసినప్పుడు అప్పటి వారు 
పడిన శ్రమ గుర్తుకు వస్తుంది 

ఇలా ఒక పురాతన ఇంజనీరింగ్‌ వవ్యూజియంగా 
చెప్పుకోదగిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మ్యూజియం సందర్శనానంతరం 
ఆ తరం ఇంజనీర్ల మీద జాతికి వారు చేసిన మహోపకారాల 
పట్ల వారిమీద వురింత కృతజ్ఞతాభావం పెరుగుతుంది 
చేతులెత్తి మరోసారి మైక్కాలనిపిస్తుంది 

న. 





గొతమీ ప్రాంతీయ గ్రంథాలయం 


(ప్రజలకు ఎన్నో ఉద్యవూలకు స్ఫూర్తినిచ్చింది 
ఆంధ్రదేశంలోని గ్రంధాలయోద్యమం బహుళార్ద సాధకమైన 
(గంధాలయోద్యమ రంగస్థలం కృష్ణాతీరంలో ఎర్పడడానికి 
ముందే రాష్ట్రంలో కొన్ని (గ్రంధాలయాలు నిలద్రొక్కుకుని 
వికసించాయి గోదావరీ తీరంలో ఆవిధంగా ఏర్పడిన 
(గ్రంధాలయాలలో గోదావరి పేరుతో అంటే 'గౌతమి"పేరుతో 
'ప్రశస్తిగాంచిన గ్రంధాలయం శ్రీ గౌతమీ (గ్రంధాలయం 
1852లో కాటన్‌ తెలివి చలువ వలన గోదావరిపై ఆనకట్ట పూర్తి 
అయింది అనకట్ట-సమ(గ్రస్వరూపాన్ని సంతరించుకోవడానికి 
ముందే అంటే 1839లోనే రాజమహేంద్రిలో జేమ్సు ధామస్‌గారి 
పరనమందిరం - ఆంధ్రదేశంలో ప్రజల తొలిపాత్తపుగుడిగా 
ప్రసిద్ధ పరిశోధకులు బంగోరె తెలియజెప్పారు 


ఆ తొలి పాత్తపుగుడి వికసించిన కాలానికి సువూరు 
అర్హశతాబ్దం తరువాత రాజవుహేంద్రవరంలో 1898లో 
వీరేశలింగం శిష్యుడు మధురకవి నాళం కృష్ణరావుగారిచే 
స్థాపింపబడిన వీరేశలింగం (గ్రంధాలయం నేటి సజీవ బృహత్‌ 
“గౌతమీ” గ్రంధాలయానికి నాశికాత్యంబకం వంటిది 
మొట్టమొదట వీరేశలింగం గ్రంధాలయం రాజమండ్రిలో 
నాళంవారి సత్రంలో తక్కువ పుస్తకాలతో ఏర్పాటు చేయబడింది 
తరువాత వీరేశలింగం పురమందిరంలో కొన్నాళ్ళు, ప్రస్తుతం 
రాజవుంశడ్రిలోని రాజవీధిలో శాంతినివాస్‌ హోటల్‌ 
ఎదురుగాగల కాకివారి వేడలోకి ఆవాసం ఏర్పాటు 
చేసుకుంది 1914లో వీరేశలింగం [గ్రంధాలయం పేరు 'సర్వజన 
(గ్రంధాలయంగా మార్చబడింది 


కధాకవూమీషు ఇలా ఉండగా - రాజమహేంద్రిలోనే 
1911లో అధ్బంకి సత్యనారాయణశర్మ గారనే (గ్రంధాల 
యాభివూని దొరతన౦ వారి బోధనాభ్యసన కళాశాలకు 
సమీపంలోగల తన ఇంటిలో శ్రీ వాణీవిలాస పుస్తకభాండాగారం 
స్థాపించారు తరువాత ఆ (గ్రంధాలయం భక్త చింతామణీ శతకకర్త 
వడ్డాది సుబ్బారాయడుగారి పేర వసు రాయ ([గ్రంధాలయంగా 
ప్రసిద్ధి చెందింది 

దగ్గరి దగ్గరిలో రెండు పెద్ద గ్రంధాలయాలు (1) సర్వజన 
(గ్రంధాలయం (2) వసురాయ[గ్రంధాలయాలు కవి పండిత 
వదాన్య సహితవైన పాలకవర్గాలచే వేరు వేరుగా నడప 
బడినాయి 

ఈ రెండు (గ్రంథాలయాలను కలిపితే నురింత పెద్ద 
గ్రంధాలయం ఏర్పడుతుందనే ద్విపక్త సదాశయ సతృలంగా 
శ్రీ గౌతమీ (గ్రంధాలయంగా ఏర్పడి 1920లో రిజిస్టరైంది 


సన్నిధానం నరసింహశర్మ 


రాజమహేంద్రవరం వద్ద గౌతమీ నది విశాల రూపంతో 
సౌందర్య భరితంగా ఉండి ఆహ్లాదాన్ని ఇస్తూనే వుంది 


చిన్నా పెద్దా గ్రధాలయాల ఉపనదులను తనలో విలీనం 
చేసుకున్న విజ్ఞానప్రవంతి గౌతవీ. (గ్రంధాలయం వేల 
(గంధాలను సంతరించుకొని నాటినుండి ఈనాటివరకూ 
విజ్ఞానాన్ని అందిస్తూనే వుంది 

రాజవుహేంద్రవరంలో రాష్ట్రప్రఖ్యాతిచెందిన కవులూ 
సాహితీ వేత్తలు, పండిత ప్రకాండులూ వుండేవారు వారందరి 
చరిత్రలు, వారందరి (గ్రంధాలూ గౌతమిలో అంతరంగ జ్ఞాన 
తరంగాలయ్యాయి 


వీరేశలింగం, కొక్కండ, వావిలాల వాసుదేవశాస్త్రి, 
చిలకవుర్తి, వెన్నేటి సత్యనారాయుణ, కంచంవుర్తి 
సీత్రారామచందద్రరావు, రాళ్ళబండి సుబ్బారావు, నేదునూరి 
గంగాధరం 


ఇలా ఇలా ఎన్నో నామవాచకాలు చదువవలసి వస్తుంది, 
కృతజ్ఞతలతో గౌతమి శతాబ్దాధిక చరిత్ర పుటలను తిరగవేస్తే 
ఇన్నీస్‌పేటలోని (గ్రంధాలయం, రాజరాజనరేంద్రుని కోట 
స్ధలంలో లక్ష్మివారపుపేటలోకి వచ్చింది వితరణశీలి కంచుమర్తి 
సీతారామచ([ం్రదరావు జమిందారు భూరి విరాళం ఇచ్చారు 
గ ఇ 












గోదావరి గట్టున నెలకొన్న మాతా శారదాదేవి 


మాతలి గోదావరి ] 


నాళం కృష్ణారావు వంటివారూ విరాళాలు ఇచ్చారు ౩100 
చదరపు గజాల స్వంతస్థలంలో స్వంతభవనములో శ్రీ గౌతమీ 
(గ్రంధాలయం వేల(గ్రంధాలతో దంగేటి నారాయణస్వామి, 
తెన్నేటి రామశంకరం, మహీధర జగన్మోహనరావు వంటి ఎందరో 
సేవావినీతుల శ్రమఫలంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో 
ప్రసిద్ధిపొందింది ఇప్పటికీ 50/002 ౫/62 800% లో ప్రతీ 
సంవత్సరం దీని చరిత్రాదులు నమోదు అవుతూనే వుంటాయి 

కంచుముర్తి సీతారావుచం[ద్రరావుగారు గౌతమికి భవన 
'ప్రదాతగానే కాక, వారి అమ్మాయి స్మరణగా 'బాబాయమ్మ 
మెమోరియలు హాలు” అని ఒక ప్రత్యేక సభా భవనాన్నికట్టి 
స్త్రీలకు, సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలకూ 'గౌతమ'ని 
కేంద్రంగా చేశారు గౌతమిలోని బాబాయమ్మహాలు ఒక 
చరిత్రాత్మకమైన హాలు ఆ హాలులో రాయప్రోలు, కృష్ణశాస్త్రి, 
చెళ్ళపిళ్ళ, శ్రీపాద, విక్రమదేవవర్మ, గిడుగు రామమూర్తి, 
జాషువా, విశ్వనాధ- ఇలా ఇలా ఎందరెందరో తమ అమూల్య 
ఉపన్యాస వాణీ విలాసాన్ని వెలంయంపజేశారు శ్రీపాద 
కృష్ణవయూర్తిశాస్త్రి, గండపెండేర వుహోత్సవం, కొన్ని 
(గ్రంధాలయోద్యమసభలూ ఎన్నో అక్కడ జరిగాయి ప్రస్తుతం 
ఈ హాల్లో దిగువ భాగంలో పత్రికా పరనమందిరం వుంది 

పైభాగంలో సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలు 
జరుగుతున్నాయి 


18-2-1979 వరకు గౌతమి (గ్రంధాలయం ప్రయివేటు 
(గంధాలయంగా విలసిల్లింది స్వర్ణఘట్టాలూ వున్నాయి ఆర్థిక 
దుస్థితులు వచ్చినప్పుడు విచార ఘట్టాలూ వున్నాయి 
చరిత్రగలిగి, ఎన్నో ప్రాచీనమైన అరుదైన [గ్రంధాలు గలిగిన 
“గౌతమిని ప్రజలు పోతుల వీరభద్రరావు, శ్రీ బి పి శాస్త్రి, 
శ్రీ యాదగిరి శ్రీరావునరసింహారావు, వరదాబ్రహ్మనంద౦ 
ప్రభృతుల ఆధ్వర్యాన రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వ 
స్వీకరణ ఉద్యమాన్ని నిర్వహించారు 

ఫలితంగా 19-2-1979వ తేదీన శ్రీ గౌతమి (గ్రంధాలయం 
రాష్ట్రప్రభుత్వ విద్యాశాఖ క్రిందగల పౌరగ్రంధాలయశాఖలో 
శ్రీ గౌతమి ప్రాంతీయ (గ్రంధాలయంగా మారింది ప్రణాళికా 
ప్రణాళికేతర నిధులతో, ఎం పి , ఎమ్మెల్యే నిధులతో భవనాది 
సౌకర్యాలతో గ్రంధాలయశాస్త్రం చదివిన అధికారుల పాలనలో 





నూతనత్వం పుంజుకుని (ప్రాచీన ఆధునిక (గ్రంధాలతో 
ఆబాలగోపాలానికి, విద్యార్థిజనానికీ ప్రయోజనదాయకంగా 
విస్తృత కార్యకలాపాలతో, వివిధ సేవలతో ప్రాంతీయ 
(గంధాలయాల్లో తలమానికంగా వెలుగులు విరజిమ్ముతోంది 


అపురూప గ్రంధాలకు ఆలవాలం గౌతమి 

చరిత్ర గొప్పదనం మాత్రమే కాదు, చరిత్రాత్మక గ్రంధాలకు 
పెన్నిధి గౌతమి ప్రాచీన గ్రంధాలకు నిలయం వేటపాలెంలోని 
సారస్వతనికేతనం, రాజమండ్రిలోని 'గౌతమి' ఈ రెండు 
(గ్రంధాలయాలు పరిశోధకులకు కేంద్రాలు సారస్వతనికేతనం 
కంటె ప్రాచీన గ్రంధాలు, పాతపత్రికలు ఎక్కువ గౌతమిలో 
ఉన్నాయి 

నేమాని వేంకటనరసింహ శాస్త్రి గారనే మహానుభావుడు 
బుగ్వేదాన్ని “శ్రీమదాంధ్రీకృత పద్య బుగ్వేదం'గా సరళ 
సుబోధక భాషలో తెనిగించారు దానివ్రాతప్రతులు 'గౌతమి”లో 
దశాబ్దాలుగా రక్షింపబడుతూ రాగా 1970 దశకంలో 
(గ్రంధాలయ పాలకవర్గం చొరవతో అంతకుముందు మహీధర, 
జగన్మోహనరావు, తెన్నేటి విశ్వనాధం వంటి వారి కృషి ఫలంగా 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు సంపుటాలుగా అద్భుతంగా 
ప్రచురించి ఎనలేని సేవచేశారు “గౌతమి"లో 70,000 పై 
చిలుకు మొత్తం (గ్రంధాలున్నాయి 


మెకంజీవ్రాత ప్రతుల సంపుటాలు మూడు స్థానిక చరిత్ర 
వేష ఆకరాలుగా ఉన్నాయి శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి గారి వ్రాత 
ప్రతులు (ముద్రితాలకు పూర్వరూపాలు) కొన్ని గౌతమిలో 
నున్నాయి ఆరు తామశాసనాలు ఉన్నాయి 

“వంళవృక్ష ప్రదర్శిని' అనే ఒక పెద్ద (వాతపతి 
గుంటుబోయిన సన్యాసిరావు రచన అచ్చు కావలసినది ఉన్నది 
“గౌతమి'లో 420 తాళపత్ర (గ్రంధాలున్నాయి ఇందులో 
భారతభాగవత రావాయుణాదులు, కర్మకాండ సంబంధ 
(గంధాలు, కొన్ని వైద్యసంబంధ (గ్రంధాలూ ఉన్నాయి కబీరు 
అభంగాలు వ్రాతప్రతులు 'మ్రెధిలి” భాషలో ఉన్నాయి తెలుగు 
విశ్వ విద్యాలయ సహకారంతో తాళపత్ర గ్రంధాలకు లిఖితమైన 
వివరణాత్మక పట్టికలున్నాయి ముఖ్యప్రాచీన (గ్రంధాలకు, 
పత్రికలకు కొంత మట్టుకు మైక్రోఫిల్ము తీయించబడింది 





ఫుష్పర ప్రత్యేక సంచిక 78 


వివేకవర్ధని, పురుషార్ధ ప్రదాయిని, అవఎద్రిత (గ్రంథ 
చింతామణి, చింతామణి జనానా, తెలుగు జనానా, మానవసేవ, 
వమునోరవు, సవుదర్శిని వంటి అవతూల్యమైన అరుదైన 
చరిత్రకాల నాళికల నదగి పాతపత్రికల సంపుటాలు, సంచికలు 
గౌతమి సరస్వతికి అలంకారాలుగా ఉన్నాయి. 19వ శతాబ్ద 
చివరి ప్రాంతంలోను, 20వ దశబ్ద ప్రథమభాగంలోనూ అచ్చయి 
వచ్చిన గ్రంథాలు గౌతమి నిక్షిప్త నిధులు. కంప్యూటర్‌ సౌకర్యాలు 
కలిగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అరడజను 
కొరతలు౦ండవచ్చు, ఆరు డజన్ల మేలిములున్నాయి. గౌతమిలో, పాత 
పుస్తకాలంటే పడి చచ్చేవాడికి ఎన్నో పెన్నిధులున్నాయి శ్రీ బంగోరె 
అభిప్రాయపడ్డారు. 

1922లో కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఈ 
(గ్రంథాలయాన్ని సందర్శించి “పరిశోధకులు తరచుగా చెన్నపురి 
వెడలు నవసరమును తీర్చుటకు రాజమహేంద్రవరమునందలి 
శ్రీ గౌతమి గ్రంథాలయమునకు ఆంధ్రదేశమునకు కేంద్ర 
(గంథాలయముగ చేయవలయునిని ఆశించారు. తెలుగున 
సరియగు పరిశోధకుడు కావలెనన్నబో, కవి కావలెనన్నచో గౌతమీ 
సారమును త్రాగవలెను గౌతమీ గ్రంథధాలయములోని గ్రంథములను 
చదువవలెను అని కట్టమంచివారి అభిప్రాయం. సమ (గ్రాభివృద్ధికై 
ఈ (గ్రంథాలయువలునుం కేంద్ర ప్రభుత్వవఎువారు 
జాతీయం[గ్రంథాలయువఎ చేయువలెనని కొందరు 
అభిప్రాయపడుచున్నారు. 


ఖవనాది సౌకర్యాలు 

(ప్రభుత్వం వారు శ్రీ గౌతమీ ప్రాంతీయ తతా 
తగు భవన సౌకర్యాలు కల్పించేందుకుగాను మూడు అంతస్తుల 
సర్వవిధ సౌకర్యాలు ఆధునికమైన హంగులతో ఉండే విధంగా 
భవనం ప్లాను ఎఫ్రూవ్‌ చేశారు? స్థానిక పార్లమెంటు సభ్యుల, 
శాసనసభ్యుల నియోజకవర్గ నిధులనుండి వుంజూరుల 
కారణంగా నేల అంతస్తులో 1/4వ భాగం, దానిపై భాగం 
మాత్రం నిర్మాణమయ్యాయి. ప్రస్తుతం (గ్రంథాలయానికి నేల 
అంతస్తులో దక్షిణ ఉత్తర భాగ భవన విభాగాలు నిర్మాణమ 
వలసి వున్నాయి. ఇందుకుగాను స్థానిక ఎం.పి. ఎమ్మెల్యేల 
నిధులు; కేంద్ర ప్రభుత్వంవారి నిధులు వుంజూరులు 
'ప్రకటితమై వున్నాయి. 


భవనాది సౌకర్యాలు సత్వరం ఏర్పడితేనే గౌతమి గ్రంథ 
రక్షణకు మూలాధారం. 


(గ్రంథాలయం స్థలంలో ప్రస్తుత భవనాల వెనుక ఒక 
ఏస్‌బెస్టాస్‌ షెడ్డువుంది. అందులో రాజా రామమోహనరాయలు 
ఫౌండేషను సహకారంతో పిల్లల పుస్తకాలూ అవీ కొనబడి పిల్లల 
(గ్రంథాలయం ప్రారంభింపబడింది. తగిన ప్రత్యేక భవన 
నిర్మాణం అవసరంకాగా, శ్రీ గౌతమి ప్రాంతీయ (గ్రంథా 
లయంలో పరిశోధనలు సాగించిన పరిశోధకులు జ్ఞానపీఠ 


అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఇందుకై 


రాజ్యసభ సభ్యులుగా ఛతమ నిధులనుండి అయిదు లక్షల 


రూపాయలు మంజూరు ప్రకటించడం గౌతమి అభిమానులకు 
ఆనందదాయకమైైంది. రాష్ట్ర పౌర (గ్రంథాలయ శాఖ తగు 
విధంగా ఈ (గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తోంది. 


తెలుగువారి పెన్నిధిగా గౌతమిని మురింతగా భావిం€ 
భవనాది సౌకర్యాలు సత్వరం ఏర్పడేలా చూసుకోవడం చాల 
అవసరం. రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలనుండి ఎప్పుడైన 
విదేశాలనుండి సీతం పరిశోధకులు వచ్చే ఈ గ్రంథాలయాని! 
పనివేళల పెంపు, తగు సిబ్బంది పెంపు అవసరం. (గ్రంథ 
నిధులెన్నో వున్న ఈ 'గౌతమి'కి ధననిధులు తగిని వచ్చి జాతి 
సరస్వతీ రక్షణకు మరిన్నివెసులు బాటలు వస్తాయని ఆశిద్దాం. 


పుష్కరాలలో గౌతమిలో మునుకలు వేయడం ఎంతో 
పవిత్రమైన సంగతి, పాప ప్రక్షాళనకు అవసరం. 

గౌతమి పుష్కరాలలోను, ఎల్లప్పుడు గౌతమి జ్ఞాన 
స్రవంతిలో మునకలు వేయడం అజ్ఞాన క్షాళనకూ జ్ఞానార్జనకూ 
ఎంతో ముఖ్యం. 

సిరు లెల్ల క్షరము లక్షరమైన సిదిజూపు 

అప్పో పదేష్ట గ్రంథధాలయమ్ము. 

(కల్లూరి వేంకట సుబ్రహ్మణ్యదీక్షితులు) 





మాచలి గోదావరి !. 


పుష్కర జ్ఞాపకాలు 


మనదేశంలో ప్రవహిస్తున్న నదులని, ఉపనదులని 
కేవలం జలకేంద్రాల్లాగ తవు జీవనానికి ఉపయోగించే 
జలాశయాల్లా కాకుండా పవిత్రమైన భావనతో ఆరాధించటం 
తరతరాలుగా అలవరచుకున్నాం. ఆ నదీమతల్లులని ఎంతో 
గౌరవంగా మన తల్గులతో సమానంగా పూజించు కున్నాం. 
కారణం తాగటానికే కాకుండా పాడిపంటల అభివృద్ధికి 
తోడ్పడుతూ తల్లిలా ఆదరిస్తాయి. అందుకే వుహానదుల 
సంస్మరణ కూడా పుణ్యాన్ని ఇస్తుందనే భావన భారతీయులలో 
బలపడింది. పాపహారులు, పుణ్యకారులూ అయిన నదులలో 
దేవతలు ఉంటారనే భావన ఉంది. పుష్కరకాలంలో 
సకలదేవతలు, పుష్కర నదులు చేరి ఉంటారని పురాణాలు 
పేర్కొంటున్నాయి. బృహస్పతి ఒక్కొక్కరాశిలో ప్రవేశించే 
టప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరం వస్తుంది. 
పుష్కర సమయంలో బృహస్పతితోపాటు, పుష్కరరాజు ఆ యా 
నదీజలాల్లో ప్రవేశిస్తాడని పురాణగాధ. అందుకే పుష్కర స్నానానికి 
అంత ప్రాధాన్యం, అంత పవిత్రత. గురుడు సింహరాశిలో 
ప్రవేశించినపుడు వచ్చే పుష్కరం గోదావరీ పుష్కరం. గోదావరినది 
ప్రస్తావన వున సాహిత్యంలో చోటు చేసుకొన్నా పుష్కరం, 
పుష్కరాల గురించిన సాహిత్యం స్వల్పమే అని చెప్పవచ్చు. 
గోదావరి పుష్కరం గురించిన ప్రస్తావన ద్రాక్షారామ 
శాసనాల్లో కనిపిస్తుంది. క్రీ.శ. 1154సం కి చెందిన ఒక శాసనం 
సింహరాశిలో బృహస్పతి ప్రవేశాన్ని గురించి చెబుతూ పుష్కర 
సమయ దానాలలో మిక్కిలి శ్రేష్టమైనటువంటి భూదానాన్ని 
గురించి దాఖలా చేసింది. క్రీ.శ. 1250 సంవత్సరంలో సింహ 
బృహస్పతి అనేది కర్కాటక సంక్రాంతి విషువత్‌ సంక్రాంతి 
(జూలై 22) నాడు వచ్చినట్లు శాసనంలో దాఖలా ఉంది. 


19వ శతాబ్దంలో జరిగిన పుష్కరాల గురించి చిలకమర్తి 
లక్ష్మీనరసింహం గారు తమ స్వీయచరిత్రలో వెల్లడించారు. 
తారణ సంవత్సరంలో 1884 జరిగిన పుష్కరం గురించి 
ప్రస్తావిస్తూ ఇలా వ్రాసారు. “ఉత్కల దేశమునుండియూ, 
నిజావలు రాజ్యవఎలు నుండియు, దక్కిన యాంధ్ర 
మండలముల నుండియు, వేనవేలు యాత్రికులు వచ్చిరి. 
నేను పుష్కరము జూచుట కదే (ప్రారంభము అప్పటికి నాకు 
పదునేడు సంవత్సరముల వయస్సు. అంగీరస సంవత్సరములో 
(1872)నొక పుష్కరము జరిగినది గాని నే నప్పుడు చిన్నవాడ 
నగుటచే, నాకా గొడవ దెలియదు. మా తండ్రి మొదలగు 
పెద్దలు, చేరువనున్న నరసాపురము వెళ్లి, గోదావరిస్నానము 
చేసిరని మాత్రము తరువాత వింటిని”. 





ష్మర ప్రత్యేక సంచిక ప | 


-డా॥ కోరాడ రామకృష్ణ 


దుర్ముఖి 1884 సంవత్సరంలో జరిగిన పుష్కరాలకు 
జరిగిన ఏర్పాట్ల గురించి ఆయన చెపుతూ “యాత్రికుల కొరకు 
దొరతనమువారు, కోటిలింగాలవద్ద తాటియాకుల పందిళ్లు, 
పాకలు వేయించి, వసతు లేర్చరచిరి ధర్మవర సంస్థానపు 
పొప్రయిటరులు, మిక్కిలి యుదారశీలురు నయిన 
శ్రీ కంచువుర్తి సీతారావుచం౦దద్రరావు జవీందారుగారు 
యాత్రికుల సౌకర్యము నిమిత్తము, నూతినీళ్ళు కుళాయి 
గొట్టములద్వారా తెప్పించు నేర్పాటు చేసిరి. పుష్కర నగరములో 
ముంచిబాటలు వేయించుటలో వారు దొరతనము వారికి 
మిక్కిలి తోడ్చడిరి. ఆ పుష్కరవఎులో వారు మిక్కిలి 
శ్రవుపడిరనుట యుతిశయోక్తి కాదు. ఇంతియేకాదు. 
జనోపయోగమైన ప్రతికార్యమునందును శ్రీరామచంద్రరావు 
గారు వేను దాచుకొనక, బహుశ్రవుపడి పనిచేసి, రాజ 
మహేంద్ర వరమునకు మంచి యశస్సు సంపాదించెడివారు.... 
ఆ పుష్కరమునకు గూడా నానా దేశముల నుండి యాత్రికులు 
వచ్చిరి. ఆ కాలవలఎన రాజవఎంహేంద్రవరవుఎలో 
“ఎల్‌ఫిన్‌స్టన్‌” దొరగారు సబ్‌ కలెక్టరుగ నుండిరి. ఈయన 
తక్కిన ఉద్యోగస్ఫుల వంటివారుకారు. వ౮ంనవ 
సేవాపరాయణులు, పరోపకార తత్పరులు., ఈయన గోదావరి 
రేవులలో జనులు పడిపోకుండా, కర్రదూలములతో మెట్లు 
కట్టించి, జారిపడకుండ రేవులలో దూలములు పాతించి, . 
బహసౌొకర్యవలులు గావించిరి. పుష్కరవలటలలో విషూచి 
జాడ్యములు కూడా బయలుదేరెను. ఈ దొరగారు పాయిఖాన 
దొడ్డకు స్వయముగ పోయి, పరిశుభము చేయించి, విషూచి 
జాడ్య పీడితులకు మందు లిప్పించి, యెన్ని విధములచేతనో 
ప్రజలకృతజ్ఞతకు పాత్రులైరి.” 

ఆ తరువాత 1908లో కీలకనామ సంవత్సరం గోదావరి 
పుష్కరాల గురించి “నానా దేశముల నుండి యాత్రికులు 
వచ్చిరి. గవర్నమెంటువారు వచ్చిన ప్రజల సౌకర్యార్థవు 
కోటిలింగాలవద్ద పాకలు వేంయించిరి. శ్రీ కంచంవర్తి , 
రామచంద్రరావుగారును, మునిసిపలు సంఘాధ్యక్తుడ్దైన గంటి 
వెంకటరామయ్య గారును ప్రజలకై పాటుపడిరి..... 


20వ శతాబ్బానికివస్తే ఇక్కడ మనకు రాజమండ్రిలోని 
వృద్ధులు, జగమెరిగినవారు, తమ తము క్షేత్రాలలో పేరు 
ప్రఖ్యాతులు గడించిన కొందరిని దర్శించటం జరిగింది. 


రాజమండ్రి పురవాసులు అయిన ఐదుగురు పెద్దల 
నుండి పుష్కర స్కృతులను సేకరించటం జరిగింది. వారు 
వెలిబుచ్చిన విషయాలను సం(గ్రహంగా ఇక్కడ 
తెలుపుతున్నాను. 





శ్రీ తులసి గంగాధర రామారావు గారు 77 ఏండ్లు 
వయస్సున్న రాజమండ్రి వాస్తవ్యులు. స్వాతంత్ర్య సమర 
యోధులు. రాజవముండ్రితోను, ఊరిప్రజలతోను ఎక్కువ 
అనుబంధం పెంచుకొన్న వ్యక్తి. తాను 1932 సంవత్సరంలో 
జరిగిన గోదావరి పుష్కరాల నుంచి ఇప్పటికి ఆరు పుష్కరాలు 
చూశాను అంటూ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన పుష్కరాలకీ 
ఆ పై జరిగిన వాటికి చాలా తేడా ఉందనీ, ప్రతిసంవత్సరం 
ప్రభుత్వ పాత్ర పెరుగుతున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యానికి 
పూర్వం జరిగిన పుష్కరాలలో ప్రభుత్వపాత్ర తక్కువేనని 
అన్నారు. 1932 సంవత్సరంనాటికి ఊరు కూడా చిన్నది, 
, గోదావరి స్టేషను నుండి ఇప్పుడున్న నాగదేవ్‌ సినిమాహాలు వరకు 
ఇళ్లు లేవు; చెట్లటుయంగా ఉండేది. 1920 సంవత్సరంలో 
వచ్చిన పుష్కరాలకి కలరా వ్యాధిసోకిందని వూ పెద్దలు 
చెప్పేవారు అందుకే నేవో జనం కూడా అ పుష్కరాలకి 
ఎక్కువగా రాలేదు. వచ్చే యాత్రికులకోసం పాకలు వేశారు. 
అక్కడ జనం ఉండేవారు. సత్రాలలో వుకాం చేసేవారు. 
రాజమండ్రిలోని స్థానికులు పుష్కర సమయాన బంధువులు 
ఇళ్లకు వస్తారని ముందుగానే అటుకులు, ఆవకాయ పచ్చళ్లు 
సిద్ధం చేసుకుని ఉంచుకునేవారని తెలిపారు. ఆ సంవత్సరం 
నీళ్లకోసం పైపులను అమర్చినట్లు తెలిపారు. ఆ సంవత్సరమే 
ఎలక సిటీ వచ్చిందనీ, వచ్చిన యాత్రికులకు వాక్సినేషను. ఇచ్చే 
ఏర్పాటు చేశారు అని వారు తెలిపారు. 


ఇక 1944 సంవత్సరం యుద్ధం జరిగిన సమయం 
కాబట్టి జనం పుష్కరాలకి తక్కువగానే వచ్చారు. రాత్రిళ్లు బ్లాక్‌ 
అవుట్‌ అయ్యేది. 1932 సంవత్సరం పుష్కరాలనుంచి హోటళ్లు 
ఉండేవి, సత్రాలూ ఉండేవి. ఆ కాలంలో హోటళ్లలో పనిచేసే 
పనివాళ్లకి జీతాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ సంవత్సరం 
అంటే 1944 సంవత్సరంలో రాజమండ్రి హోటల్‌ వర్కర్ల 
యూనియన్‌ పెట్టి వాళ్ల జీతాలు రెట్టింపు చేయించుకున్నారు 


1956 సంవత్సరం పుష్కరాలకి జనం బాగానే వచ్చారు 
స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి పుష్కరం ఆది హోటళ్లు 
బాగా పెరిగాయి ఆ సంవత్సరం పుష్కరంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు 
చేశారు, జన సౌకర్యార్థం గ్యాసు లైట్లను ఏర్పాటు చేశారు 
వ్యాపారం ఆ సంవత్సరం బాగా పెరిగింది ధరలపై ప్రభుత్వ 
నియంత్రణ ఉండేది పుష్కరాలకు వచ్చే యాత్రికులకు 
, అసౌకర్యం కలుగకుండా బిచ్చగాళ్లను ఊరికి దూరంగా ఉంచి, 
“దొంగలను ముందుగా అరెస్టు చేయడం జరిగింది అని 
తెలిపారు. 1968లో జరిగిన పుష్కరాలకు జనంబాగానే వచ్చారు 
ప్రభుత్వ పాత్ర పెరిగింది. గతంలో పుష్కరాలకు స్వామీజీలు, 
పీఠాధిపతులు వచ్చేవారు. వారు ఇచ్చే సందేశాత్మక వాణిని 
వినడం జరిగేది. 


1980 సంవత్సరంలో జరిగిన పుష్కరాల నుంచి 
తిరుమల తిరుపతి దేవస్థానాల పాత్ర ప్రారంభమయింది. 
అప్పుటి ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి పూజ్యులు అర్క 
సోమయాజులుగారు వచ్చారు. ఆయన మంచి సాంస్కృతిక 
కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. టి.వి. క్లోస్ట్‌ సర్క్యూట్‌లో 
పుష్కర ఏర్పాట్లను ప్రదర్శించారు. ఒకసారి గోదావరి పరీవాహక 
ప్రాంతాల్లో మునిసిపల్‌ ఎలక్షను పుష్కరాల సందర్భంగా 
వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. 


1992 సంవత్సరంలో జరిగిన పుష్కరాలకు తి,తి 
దేవస్థానం ప్రముఖపాత్ర వహించింది. ఆ సంవత్సర పుష్కరాలలో 
చాల స్వచ్మ ద సంస్థలుకూడా పాలుపంచఎకున్నాయి. 
వాటిపాలు ఎక్కువవడంతో హోటళ్ల పరిశ్రవు పెద్దగా 
ఎదగలేదనిపిస్తోంది. గడచిన పుష్కరాలలో వచ్చే ప్రముఖులతో 
బాటు రాజకీయనాయకులు, వారితోవచ్చే వి.ఐ.పి.లు 
పోలీసుల వలన ప్రజలు నదీతీరాన నిలుచుని ఉండడానికి 
వీలు లేకుండా ఉండేది. అందునా బిచ్చగాళ్లు వలన 
యాత్రికులకు అసౌకర్యం ఎక్కువైంది. అని అంటూ వారు 
పుష్కర జ్ఞాపకాలను వెల్లడించారు. 


శ్రీబాదం రంగనాయకులు గారు 78 ఏండ్ల వయస్సున్న 
రాజమండ్రి నివాసి. వీరు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. తాము 
5 పుష్కరాలు చూసినట్లు తెలిపారు కలప వ్యాపారి దగ్గర 
పనిచేసేవారు. గుండూవారి వీథిలో నివాస ముంటున్నారు 
స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన పుష్కరాలకు స్వాతంత్ర్యానంతర 
పుష్కరాలకీ ప్రజల మనస్తత్వాలలో చాలా తేడాలు ఉన్నాయి 
అంటూ పూర్వం మనుష్యులు నిస్వార్థంగా పుష్కరాలకి వచ్చిన 
బంధువులను ఆదరించడం, వారికి కావలసిన సదుపాయాలు 
చేయుడం జరిగేది కాని రానురాను అది తగ్గుతోందని 
ఆప్యాయత, అనురాగాలు తగ్గుతున్నాయని ఆవేదన చెందారు 
స్వాతంత్ర్యానికి పూర్వం పుష్కరాలకు ఇంత జనం వచ్చేవారు 
కారని తెలిపారు చుక్క పార్క్‌ (గోకవరం బస్‌స్టాండు)లో 
ఎగ్జిబిషన్‌ జరిగేదని తెలిపారు 1944 సంవత్సరం 
యు ౦కాలంలో జనాలు భయుపడి రాజమండ్రి నుండి 








్ర (| 
బాదం రంగనాయకులు 


దూరప్రాంతాలకు వెళ్లినవారు చాలామంది ఉన్నట్లు తెలిపారు. 
తన చిన్నప్పుడు బిచ్చగాళ్లు కనిపించేవారు కారని ఈ మధ్య 
జరిగిన పుష్కరాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపారు. 


స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన పుష్కరాల గురించి 
తెలుపుతూ కోయువాళ్లు కూడా రావంగిరి ప్రాంతాలకు, 
కూనవరం దగ్గర ఊర్ల్షనుంచి భద్రాచలానికి వచ్చేవారు. 
పుష్కరంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం ఉండేది. భద్రాచలం 
పేపరుమిల్టువారు వివిధరకాల పేపర్లను, వాటిని తయారుచేసే 
విధానంకూడా ప్రదర్శించే వారు. 

గడచిన పుష్కరాలకు గోదావరి రైత్వస్టేషనును 
అభివృద్ది చేసారు. అంటూ పుష్కర జనాలకు చేసిన 
సదుపాయాలను వివరించారు. 


శ్రీ తెలిచర్ల రాధాకృష్ణమూర్తి.82 ఏండ్ల వయస్సున్న 
ఈయన్ని రాజమండ్రిలో తెలియనివారు ఉండరు. ఆరు 


థెలిచర్ల దాధాకృష్ణమూర్తి క్‌ 
పుష్కరాలను చూసినవ్యక్తి. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన 
పుః రాలగురించి తెలుపుతూ ఆ నాళలో బ్రిటిషు ప్రభుత 





వుష్కర ప్రత్యేక సంచిక 





పాత్ర పరిమితవైనదని పుష్కర నిమిత్తవై ఆ రొజులలొ 
ఎటువంటి పన్నులు విధించలేదని తెలిపారు. తనకు బాగా 
చిన్నతనంలో అంటే 1932 సంవత్సరంలో జరిగిన గోదావరి 
పుష్కరాల సమయంలో కలరావ్యాధి వ్యాపించిన కారణంగా 
గోదావరిలో స్నానాలు చేయనివ్వలేదు. చాటుగా రెండెడ్డ 
బండ్లమీదవచ్చి బండ్లని ఖాళీప్రదేశాల్లో నిలుపుకొని 
మూల్రాంతాలకువెళ్లి ఎవ్వరికీ తెలియకుండా స్నానం చేసి 
వెళ్ళిపోయేవారు. ఆ రోజులలో గోదావరి మైన్‌ రోడ్డువరకు 
వచ్చేది. 


నాటి సత్రాలగురించి చెప్తూ, పండిత వంశంలో జన్మించిన 
కంభం నరసింహారావు పంతులు గారు సిరస్తద్దార్‌గా పని 
చేసేవారు. ఆయన కంభం వారిసత్రం, చెరువు కట్టించారని 
తెలిపారు. గోదావరి ఆనకట్ట గురించి అనేక విషయాలు 
తెలిపారు. ధవళేశ్వరం నూతన బ్యారేజి ఓపెనింగ్‌కు దేశ ప్రధాని 
శ్రీమతి ఇందిరాగాంధీ వచ్చారు అంటూ ఆమెతో సన్నిహితంగా 
ఉండే అవకాశం లభించిందంటూ నాటి విషయాలను 
నెమరువేసుకున్నారు. గోదావరి పాత్రిడ్జికి కొత్తబ్రిడ్జికి మధ్య 
చిత్రాంగి గెస్ట్‌హౌస్‌ ఉంది. అక్కడే సర్‌ ఆర్రర్‌ కాటన్‌ కూతురుని 
ఖననం చేసారని తెలిపారు. కూతురిపైనా, తాను కట్టించిన 
ధవళేశ్వరం బ్యారేజిపైన అంత వువుకారం ఉండేదని 
చెప్పుకొచ్చారు. కాటన్‌ దొరగారు ఆనకట్ట కట్టినపుడు తమ 
ప్రపితావుహులు ఆయునకు సలహాలిచ్చేవారని నెవరు 
వేసుకున్నారు. 

శ్రీ జనమంచి కామేశ్వరరావుగారు 92 ఏండ్ల వయో 
వృద్ధులు. ఈయన రాజమండ్రిలోనే తన కూతురుతోబాటు 
కాలం వెళ్లబుచ్చుతున్న వారు. లేవలేని పరిస్థితులలో ఉన్నా 
ఆరోగ్యం బాగులేకున్నా తనచిన్నతనంలో జరిగిన పుష్కరాలు 
వాటి పరిస్టితంలను జ్ఞాపకానికి తెచ్చుకొని తాను ఏడు 
పుష్కరాలను చూసినట్లు అనేక విషయాలు చెప్పారు. 12 ఏండ్ల 
కొకవూరు వచ్చే పుష్కరాలకు బంధువులు కలిసేవారు. 
కుర్రకారు మహదానందంగా తెగ తిరిగే వాళ్లు, బోలెడంత 
సంబరంగా ఉండేది. కుర్రకారుతో కలసి గోమాత పై పాటలు 
రాసాం. అది భారతి మాస పత్రికలో కూడా ముద్రితమైందని 
చెపుతూ ఎంతో ఆనందంగా పుష్కరాలలో గడిపిన రోజులను 
గుర్తుకు తెచ్చుకున్నారు. 

చిన్నతనంలో ఒక పుష్కరానికి ప్రజలలో కలరా 
వ్యాపించింది. ఆ సంవత్సర పుష్కరాలకు ప్రభుత్వం చాలా 
జాగ్రత్తలు తీసుకుంది. లేకపోతే చాలా వుంది ప్రజలు 
కష్టపడేపారు. ఆ సంవత్సరం ఎక్కువ మంది గోదావరి స్నానానికి 
రాలేదు. 

పుష్కరాలకు వచ్చే జనంకోసం కోటి లింగాల దగ్గర 
పాకలు వేసేవారు. వచ్చిన యాత్రికులకు సూదులు వేసే వారు. 
వచ్చిన జనసందోహం కోసం “మోడి” కట్టేవారు (దొమ్మరాట 


82 


అడేవారు), నాటకాలు వెసివారు అంటూ నాటి పుష్కరాల 
గురించి గుర్తున్న విషయాలను ముచ్చటించారు. 





ఆయన కూతురు శ్రీమతి జాహ్నవిగారు కూడా 1944లో 
జరిగిన గోదావరి పుష్కరాల నుంచి తనకు తెలుసునని, తన 
తండ్రితో కలసి మరికొన్ని విషయాలను తెలిపారు. స్వాతంత్ర్యం 
వచ్చిన తరువాత వచ్చిన పుష్కరాలను గుర్తుకు తెచ్చుకుంటూ 
ఆ నాళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా వచ్చేవారంటూ తెలిపారు. 
దూరపు బంధువులు కూడా ఇంటికి వచ్చేవారు. వచ్చిన 
యాత్రికులను ఊరిలోనివారే ఆదరించేవారు. బంధువులు 
లేనివారు సత్రాలలో ఉండేవారు. ప్రభుత్వ సహకారం ఈ నాటితో 
పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి అంటూ ఆనాడు జరిగిన 
నాటకాలు, తోలుబొమ్మలాటల గురించి ఎన్నో సంగతులు 
చెప్పారు. పుష్కరాలకు దక్షిణ, ఉత్తర భారతంలో ప్రజలమధ్య 
సంబంధాలు మెరుగుపడే అవకాశాల గురించి తెలిపారు. 


శ్రీ భమిడిపాటి సూర్యనారాయుణ వలూర్తిగారు 
రాజమండ్రిలోనే దానవాయిపేటలో నివాసము ఉంటున్నారు. 
ఉద్యోగరీత్యా మూడు పుష్కరాలలో పనిచేసిన ఈయన అనేక 
విషయాలను వెల్లడించారు. ఇన్‌ఫర్‌మేషన్‌ డిపార్టుమెంటులో 
అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసిన భమిడిపాటివారు గోదావరి 
పుష్కరాలలో పనిచేసి రాజవుండ్రి ప్రజలతో సన్నిహిత 
సంబంధాలను కల్లిన వ్యక్తి పుష్కరాలలో అనేక కమిటీలలో 
పనిచేసిన అనుభవం ఉంది. కుంభమేళాకు వెళ్ళివచ్చిన ఆఫీసర్ల 
సరసన పనిచేసిన అనుభవ శాలి. లోగడ తిరుమల తిరుపతి 
దేవస్థానవంల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన 
డా॥1పి. కృష్యయ్యగారు, ఐ.ఎ.ఎస్‌. గత గోదావరి పుష్కరాలకు 
స్పెషల్‌ ఆఫీసరుగా పనిచేశారని వివిధ శాఖల వుధ్య 
సవఎన్వయుం సాధించడ౦ ద్వారా ఆయున ప్రజలకు 
చేరువయ్యారని తెలుపుతూ ఆయన హయాంలో పనిచేయడం 
సంతృప్తికరంగా ఉందనీ చెప్పారు. ప్రజలకు దగ్గరగా పని 
చేయడంవలన వారు పడుతున్న ఇక్కట్ల గురించి తెలుపుతూ 
వాటిని అధిగమించడం ఎలాగో చెప్పారు. 





పుణ్య దాఎర పఎత్రన్నానాలు సుకొని భక్తులు 
అక్కడికి వస్తారు. అలా వస్తూఉంటే అధికారులు ఎక్కువ మంది 
గుమిగూడు తారేమోనని యాంత్రిక తొందరలో త్వరత్వరగా 
పంపించి వేయుడం' జరుగుతోంది. అటువంటప్పుడు 
యాంత్రికమైన తొందర సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఈ 
విషయంలో యాత్రికులకు అసౌకర్యాన్ని కలిగించడం కొంత 
లోపమే. ఇది గమనించి అధికారులు రాబోయే పుష్కరాలకైనా 
ఈ విషయాన్ని ఆలోచిస్తారని అనుకొంటూ ఉన్నాను అని 
అన్నారు. పుష్కర సవుయుంలో వరదలు వస్తాయి. ఈ 
కంగారులో యాత్రికులు స్నానం చేయడమే లేదు. స్నానం 
చేయుకుండానే వెళ్లిపోవడం ఇష్టంలేని యాత్రికులు 
స్నానఘట్టాలు లేనిచోట్ల (అభద్రత ఉన్నచోట) స్నానం 
చేసేస్తున్నారు. ఇది గవునించి వారికి ఏవైనా సహాయం 
చేయాలని భావించారు. 


ఇక పారిశుద్ధానికి వస్తే ప్రభుత్వపరంగానే కాకుండా 
సమాజ పరంగా, రాజమండ్రి ప్రజలలో పరిశుభ్రతా ప్రజ్ఞ తీసుకు 
రావాలని తెలిపారు. స్థానిక విద్యార్థులు, స్తీ సంఘాల ద్వారా 
పరిశుభ్రతాప్రజ్ఞ తీసుకురావచ్చని తెలిపారు. గుళ్లదగ్గరకాని 
రోడ్డులలోగాని పరిశుభ్రత పాటించాలి. స్థానిక ప్రజలు ఈ 
సమస్యల గురించి బాగా చెప్పగలరు. ఇందులక్రై స్థానికంగా 
ప్రజలకు వివరాలు అందజేయాల్సిన ఆవశ్యకతను తెలిపారు. 
పూజా ద్రవ్యాలు అన్నీ ఒక్క చోట దొరికే ఏర్పాటు చేయాలి. 
వివిధ ధార్మిక కార్యక్రమాల మధ్య సమన్వయసాధన చేయాలి. 
స్థానిక కళాకారులకు అవకాశము ఇవ్వాలి. 

ప్రాచీన సంప్రదాయాల్ని, సనాతన ధర్మాల్ని ప్రచారం 
చేయడానికి తగినవేదికగా 
పుష్కరాలను ఉపయోగించు 
కోవచల్చనని తెలిపారు. 
ఇందుంలకు తిరువఎల 
తిరుపతి దేవస్థానాల కృషిని 
వెంచచ్చకుంటూ ఒక్క లజ 
రాజవంం[డిలో ఆనం 
కళాకేంద్రానికే పరవితం 
కాకుండా, అంతర్వేది, 
పట్టిసీవు.. వెలుదల్లైన 
ప్రాంతాలలోనూ, రాజమండ్రిలో వివిధ క్యాంపుల వద్దకూడా 
దేవస్థానాల ధార్మిక కార్యక్రవూలు చేస్తే బాగుంటుందన్న 
అభిప్రాయం వెలిబుచ్చారు. ఆనం కళాకేంద్రం మంచి అనువైన 
స్థలం. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుని గోదావరి తటానికి తీసుకువచ్చి 
గుడిని కట్టడం, (పప్రసోదాలు, దేవస్థాన ప్రచురణల 
విక్రయకేంద్రాలు, ఎగ్జిబిషను ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. 
ఈసారి ఇంకా ఎక్కువగా దేవస్థాన ప్రచురణలు వస్తాయని ఊహి 
స్తున్నాం. వెలుత్తానికి పుష్కరాలలో తిరువుల తిరుపతి 
దేవస్థానాల పాత్రను కొనియాడారు. 


న. 





గత పుష్కరాలలో తి.తి.దే. ధార్మిక సేవ 


డా| రావుల సూర్యనారాయణ మూర్తి 


చాలా గొప్ప అనుభూతి అది మాటల్లో చెప్పలేనిది 
1979 1991 రెండు పుష్కరాలకూ తిరుమల తిరుపతి దేవస్థానం 
తరపున ప్రత్యేక అధికారిగా వ్యవహరించ డవున్నది 
శ్రీ వేంకటేశ్వరుడు నాకు ఇచ్చిన వరంలాంటిది అప్పటి 
అనుభవాలు తలచుకుంటే ఇప్పటికీ వళ్ళు పులకరిస్తుంది 
నూతనోత్తేజం వస్తుంది చేస్తే అటువంటి కార్యక్రవూలు 
చెయ్యాలనిపిస్తుంది 


1979 పుష్కరాలప్పుడు రాజమండ్రిలో టి.టి.డి తరపున 
ఏదో ఒక కార్యక్రమం చెయ్యమని అప్పటి ముఖ్యమంత్రి 
డా॥మరి చెన్నారెడ్డి నుండి మౌభికమైన సూచనలు వచ్చాయి 
దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి టి. టెడి. ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ 
శ్రీ పి.వి.ఆర్‌.3. ప్రసాద్‌ ప్రణాళికారచనకు ఉప[క్రమించారు. 
పుష్కరాలలో టి.టి.డి. భాగస్వావ్యువువ్వడవున్నది అదే 
ప్రధమం. కాబట్టి కొంచెం కొత్తదనంగానే ఏదైనా చేద్దామన్నది 
పి.వి ఆర్‌.కె. గారి ఆలోచన. ఆయన మంచి విజన్‌ ఉన్న వ్యక్తి. 
ప్రగతిశీలి, ప్రతిభాశాలి అంతకుమించి డైనమిక్‌, మ్యాన్‌, దాంతో 
ఏదో ఒకటి ప్రత్యేకంగా చెయ్యాలనుకున్నాం దఫదఫాల 
సమావేశాల తరువాత మా ప్రణాళికకు ఒక సమ(గ్రరూపం 
ఇచ్చారు ప్రసాద్‌గారు. వాటిని అమలుచేసే బాధ్యత నాకు 
అప్పగించి నన్ను పుష్కరాలకు టి.టి.డి. సమన్వయకర్తగా 
వెళ్ళమన్నారు. 

మూడు ప్రత్యేకతలతో పుష్కరాలలో యాత్రికులకు, 
భక్తులకు భక్తితత్వాన్ని అందించడానికి టి.టి.డి. శ్రీకారం 
చుట్టింది. అందులో మొదటిది స్వామి. రెండవది ధార్మిక 
కార్యక్రమాలు, మూడవది ఆధ్యాత్మిక గ్రంధాల పంపిణీ. ఈ 
మూడింటినీ దృష్టిలో పెట్టుకుని పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుని 
మంచి టీంతో రాజమండ్రి వచ్చాం. మొత్తం అన్ని విభాగాలని 
సమన్వయపరచే బాధ్యత నాది. 


సుబ్రహ్మణ్య వెైదానంలో శ్రీ వేంకటేశ్వరునిని 
ప్రతిష్టించాం. దానికోసం అక్కడ నుండే అర్బకులని, సిబ్బందినీ 
కూడా తీసుకువచ్చాం. సుబ్రహ్మణ్య మైదానం అంతా పె౦డాల్స్‌ 
నిర్మించి ధార్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అర్ధరాత్రి 
వరకూ హరికధలు, పురాణకార్య(క్రవూలు, ఆధ్యాత్మిక 
ఉపన్యాసాలు వంటివి ఎన్నో ఏర్పాటుచేసాం. వాటికి వచ్చిన 
స్పందన అంతా ఇంతా కాదు. 


ఇక మూడవది ముఖ్యమైనది ఆధ్యాత్మిక (గ్రంధాల 
పంపిణీ. ధార్మిక సాహిత్యానికి ప్రజాదరణ లేదనే అభిప్రాయం 
అప్పట్లో కొన్ని వర్గాల వారిలో ఉండేది. అయితే, ఆ అభిప్రాయం 
సరైనది కాదని గోదావరి పుష్కరాలు నిరూపించాయి. 








ధార్మిక సాహిత్యాన్ని ప్రచురించి నామమాత్రపు ధరకే 
అందించాలన్నది అప్పటి వఎఖ్యవుంత్రి చెన్నారెడ్డిగారి 
ఆలోచన దాని బాధ్యత టి.టి డి కి అప్పగించారు పుష్కరాలలో 
మేము అందుకు సన్నద్ధమయ్యాం అయితే, ఎన్ని పుస్తకాలు 
ప్రచురించాలన్నది పెద్ద ప్రశ్ష్న అప్పటికి సమాజంలో ఉన్న 
పత్రికలు, సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీటికి పెద్దగా ఆదరణ 
లభించదేమోనని ఒక్కొక్కటి రెండు, మూడు వేలు వేద్దామని 
చాలావుంది సూచించారు. అయితే పి.వి.ఆర్‌ కె. ప్రసాద్‌ 
మాత్రం పదేసివేలు వేద్దామన్నారు. అన్ని అమ్ముడుపోవేమో 
అన్నారు. మరేం ఫరవాలేదు మనకు సొంత ప్రెస్‌ ఉంది సిబ్బంది 
ఉన్నారు. పేపర్‌ ఖరీదే కదా పోయేది. ఆ మాత్రం నష్టం 
భరించవచ్చులే అని తెగించి ఆయన ఒక్కొక్కటి పదేసివేలు 
అచ్చేంయంచారు. అన్నీ లారీలకు ఎక్కించి పుష్కరాలకు 
తీసుకువచ్చాం. ఒక్కొక్క పుస్తకం ధరని నామమాత్రంగా 20 
నుండి 50 పైసలుగా నిర్ణయించి సుబ్రహ్మణ్య మైదానంలోనే 
గంధ కా ప్రారంభించి అమ్మకాలకు శ్రీ శ్రీకారం 





చుట్టాం. ఆశ్చర్యం. జనం ప్రభంజనంలా వచ్చి పుస్తకాలు 
కొనుక్కుని వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడే కళాకేంద్రం 
ప్రారంభించడానికి వచ్చిన చెన్నారెడ్డిగారు టి.టి.డి. ఏర్పాట్లని 
పరిశీలిస్తూ పుస్తకాల షాపు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న జనాన్ని 
వాళ్ళు కట్టలు కట్టలుగా పుస్తకాలు పట్టుకు వెళ్ళడాన్ని చూసి 
చాలా ఆనందించారు. మమ్మల్ని అభినందించారు. తెచ్చిన స్టాకు 
మొత్తం మొదటి మూడు నాలుగు రోజుల్లోనే అయిపోయింది. 
వెంటనే ఆ విషయాన్ని మేము పి.వి.అర్‌.కె. గారికి తెలియ జెయ్యడం 
ఆయన మళ్ళీ ఇంకా ఎక్కువ పుస్తకాలు రాత్రి పగలు ప్రింట్‌ చేయించి 
వెంటనే పంపించడం చకచకా జరిగిపోయాయి. పుష్కరాల 12 
రోజులూ ఆ పుస్తకాలను విక్రయిస్తూనే ఉన్నాం. 

అదిగో ఆ స్ఫూర్తితోనే టి.టి.డి. ఆధ్యాత్మిక గ్రంధాలని 
అచ్చ్చువెయ్యుడ వున్నది ఉద్యవంస్థాయిలో (ప్రారంభించి 
నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ఆ తరువాత వివిధ స్థాయిల్లో, 
పలు ప్రమాణాలతో అత్యుత్తమ స్థాయి గ్రంధాల ప్రచురణ, 
పలు [గ్రంధాలకు ఆర్థికసాయం అందించడమన్నది టి.టి.డి. 
స్వీకరించింది. ఏదేమైనా దానికి స్ఫూర్తి గోదావరి పుష్కరాలేనన్నది 
చెప్పక తప్పదు. 

మొదటిసారి పుష్కరాలలో పాల్గొనడం వల్ల వచ్చిన 
ఉత్సాహం, ప్రజలలో వచ్చిన గుర్తింపుతో రెండవసారి 1991లో 
మళ్ళీ పుష్కరాలలో రెట్టించిన ఉత్సాహంతో భక్తులకు ధార్మిక 
సేవలందించడానికి టి.టి.డి. ముందుకు వచ్చింది. మున్సిపల్‌ 
ఆఫీసులో జిల్లాస్థాయిలో జరిగిన పుష్కర ఏర్పాట్ల విస్తృతస్థాయి 
సమావేశానికి నేను టి.టి.డి. తరపున పాల్గొన్నాను. అప్పుడు 
జిల్లా కలెక్టర్‌గా రణదీప్‌ సూడాన్‌, జాయింట్‌ కలెక్టర్‌గా 
శ్రీ ఉవూవుహేశ్వరరావు, పుష్కరాల ప్రత్యేక అధికారిగా 
శ్రీ కృష్ణయ్యు ఉన్నారు. శ్రీ కె.ఎస్‌.ఆర్‌. మూర్తి రెవిన్యూ 
ముఖ్యకార్యదర్శి. వీరందరితో మున్సిపల్‌ ఆఫీసులో సమావేశం. 
సుబ్రహ్మణ్య మైదానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సమాచార 
ప్రచారశాఖకు స్టాల్స్‌ పెట్టుకోవడానికి కేటాయించేసారు. మాకు 
వేరేస్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నేను గట్టిగా వాదించాను. 
అందరికీ అందుబాటులో ఉండేస్థలం మాకు ఇవ్వాలి కానీ 
ఎక్కడో ఇస్తే కుదరదని నిర్మొహవూటంగా చెప్పేసాను. 
పుష్కరాలన్నవి భక్తులకు చెందినవి. పవిత్ర గోదావరిలో 
స్నానంచేసి, దైవదర్శనం చేసుకుని కొంచెం సేపు ఆధ్యాత్మికంగా 
కాలక్షేపం చేద్దావునుకుంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య 
మైదానంలో మేము ఏర్పాటుచేసే పెండాల్స్‌ వారు ఆధ్యాత్మిక 
కార్యక్రవుంలో పాల్గొన్నట్టు ఉంటుంది - దైవదర్శనం 
చేసుకున్నట్టూ ఉంటుది - కొంతసేపు సేదతీరినట్టు ఉంటుంది. 
కాబట్టి అందరికీ అందుబాటైన స్థలం కావాలని బాగా గట్టిగానే 
వాదించాను. టి.టి.డి.ని తక్కువ అంచనా వెయ్యొద్దన్నాను 
కూడా కోపంతో. ఎలాగ్జెతేనేం సుబ్రహ్మణ్య వె2దానాన్ని 
సాధించాం. మొత్తం యంత్రాంగమంతా. తిరుమల తిరుపతి 
నుండి కదలి వచ్చింది. అప్పుడు శ్రీ ఎం.వి.ఎస్‌. ప్రసాద్‌ గారు 


టి.టి.డి. ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ జిల్లా యంత్రాంగం పట్ల ఆయన 
అప్పట్లో ఒకటి రెండుసార్లు కోపం కూడా తెచ్చుకున్నారు. మాకు 
సౌకర్యాలు వగైరా సమంగా సమకూర్చలేదని, ఒక దశలో తిరిగి 
వెళ్ళి పోదావున్నారు కూడా ఏది ఏమైతేనేం వుళ్ళీ గత 
పుష్కరాల లాగే అన్నీ ఏర్పాటుచేసాం. తిరుమలే కదలి వచ్చిందా 
అన్నంత గొప్పగా చేసాం. పుష్కరాలకు వచ్చిన ప్రతి భక్తుడు 
టి.టి.డి. దేవాలయాన్ని దర్శించకుండా వేళ్ళేవారు కాదు 
సాధారణ భక్తులేంటి, గవర్నర్‌ కృష్ణకాంత్‌ లాంటి వి వి ఐ.పి.లు 
కూడా వచ్చి చూసి వేళ్ళేవారు. మేము కూడా వారికి అచ్చు 
తిరుమలలోలాగే పూర్ణకుంభ స్వాగతం, ప్రసాదవితరణ చేసి 
స్వామివారి శేషవస్తాన్ని ఇచ్చేవాళ్ళం.-దాంతో వారి ఆనందానికి 
హద్దులు ఉండేవి కాదు. చాలాసేపు ఆ పవిత్రమైన ప్రదేశంలోనే 
ఉండేవారు. స్వామివారి లడ్డూలని కూడా ఇక్కడ విక్రయించాం. 
ఈసారీ పుష్కరాలలో టి.టి.డి. తన ప్రత్యేకతను నిలుపుకొంది. 
దేవస్థానానికి గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి. 

రెండు పుష్కరాలకూ టి.టి.డి. ఇంజనీరింగ్‌ సిబ్బంది 
చేసిన కృషి అద్భుతం. అప్పటి టి.టి.డి. ఇంజనీర్‌ శ్రీ బెల్లం 
వెంకటప్పయ్యు నేతృత్వంలో సిబ్బంది తిరుములనే ఇక్కడ 
పునఃప్రతిష్టించారు. అలాగే, అర్చకులు, ఆధ్యాత్మిక 
కార్యక్రమాలు నిర్వహించిన వారూ ఒక్కరేమిటి అందరూ మంచి 
భక్తితత్వంతో పుష్కరాలలో పాలు పంచుకున్నారు. భక్తులు, 
పుష్కర యాత్రికులలో ఆధ్యాత్మికతత్వం పెంపొందించడంలో 
టి.టి.డి. ఇలాతన ప్రత్యేకతను నిలుపుకొంది. 

పుష్కరాలకు ఎన్ని వరౌలిక ఏర్పాట్లు చేసినా వచ్చే 
యాత్రికులు, భక్తులు ఆధ్యాత్మిక చింతనలోనే కాలం గడిపే 
వాతావరణాన్ని కలుగచెయ్యడ వున్నది అధికారుల కనీస 
కర్తవ్యం. వచ్చిన భక్తులు కొంచెంసేపు ఆధ్యాత్మికంగా 
గడపాలన్నా, ద్వెవదర్శన౦ చేసుకోవాలన్నా, ధార్మిక 
కార్యక్రమాలలో పాల్గొనాలన్నా వారికి కావలసిన ఏర్పాట్లు 
అధికారులు చెయ్యాలి. దానికోసం టి.టి.డి.తో పాటుగా 
రాష్ట్రంలో పేరెన్నిక గన్న దేవస్థానాలతో సంప్రదించి వారు కూడా 
పుష్కరాల్లా పాల్గొనేలా చేసి, టి.టి.డి. మాదిరి వారు కూడా 
ఆధ్యాత్మిక సేవ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు 
ప్రయత్నిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. 
“సమాచారం” సౌజన్యంతో 








పరమార్చవాణి 


శ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి 
మానవ జీవన కాలాన్ని అమూల్యంగానూ క్షణికం గానూ కూడ భావించి ఉత్తమోత్తమ కార్యాలలో 
లగ్నం చెయ్యాలి క్షణ కాలాన్ని కూడ వ్యర్థం చేయరాదు 


ఏ కారణం చేతనైనా ఏ క్షణమైనా భగవచ్చింతన రహితంగా గడచిపోతే పుత్రశోకం కన్న మిన్నగా 
పశ్చాత్తాపం చెందాలి తద్ద్వారా భవిష్యత్తులో అట్టి పారబాటు జరుగ రాదు 


మాట్లాడేటప్పుడు సత్యంగా, ప్రియంగా, మితంగా, హితంగా, శాస్తానుకూలంగా బాషించాలి 


పరున్నవేళలో సయితం భగవంతుని నామ, రూప, స్మరణ విశేషంగా చెయ్యాలి దానివల్ల శయన 
సమయం వ్యర్థం కాదు శయన సమయాన్ని సాధనగా చేయడం కోసం సాంసారిక సంకల్చ ప్రవాహాన్ని 
విస్మరించి భగవన్నామ, రూప, గుణ, ప్రభావ చరిత్రలను చింతిస్తూనే నిదురించాలి 


తనపై పరమాత్మకు గల అహైతుక దయ, కృప, ప్రేమలను పదే పదే స్మరించుకుంటూ సర్వ 
సమయాల లోనూ ప్రసన్నంగా వుండాలి 


ఏకాంత వేళల్లో మనసా పరమాత్మను వినా అన్య చింతన చేయకు వ్యర్థ చింతనలవల్ల హాని తప్ప 
లబించే దేమీ వుండదు 


భగవంతుని మించిన హితైషి మనకు వేరే ఎవరూ లేరు కావున స్వాధీనంలో వున్న సర్వస్వాన్నే 
కాదు, బలిచ(క్రవర్తివలె నిన్ను నువ్వు కూడ భగవంతునికి అర్ప్బణ చేసుకోవాలి 


భగవన్నామ రూపాలను స్మరిస్తూనే సామాజిక, వ్యావహారిక, అర్ధికాది కార్యాలను న్యాయపూర్ణంగా 
నిస్స్వార్ధ భావంతో చెయ్యాలి కారణ మేమంటే మన ప్రయత్నాలన్నీ నిస్స్వార్ధ భావంతో పరహితార్థంగా 
చెయ్యడంలోనే మనకు శుభాలు చేకూరుతాయి 


ఏకాంతంలో ఇద్దరు భాషిస్తూవుండగా వారి సమ్మతి లేకుండ వారి సమీపానికి వెళ్ళరాదు 


కర్తవ్య కార్యనిర్వహణ కాకపోయినా తన ద్వారా దుష్కర్మ ఏది జరిగినా - భవిష్యత్తులో అలా 
జరుగకుండ వుండేటట్లు పశ్చాత్తాపం చెందాలి 


ధనప్రాప్తి స్వాధీన విషయం కాకపోయినా మానవ శరీర నిర్వహణార్ధం కర్తవ్య బుద్ధ్యా న్యాయ 
యుక్తంగా అవశ్యం పరిశ్రమించవలసినదే 


ఉత్తమ కార్యాన్ని శీఘాతి శీఘ్రంగా చెయ్యాలి కారణం? ఈ శరీరం క్షణ భంగురమైనది 
సత్యానికి మించిన తపస్సు లేదు 


అసత్యాన్నుండి బయటపడాలంటే వాగ్దానాలు - అంటే భవిష్యత్‌ సంబంధితమైన నిశ్చిత వచనాలు 
పలుకరాదు 


దైవభక్తి ధర్మాలను ఎన్నడూ విడచిపెట్టరాదు ఆ కార్యంలో ప్రాణాలు పోయినా లెక్క చేయరాదు 


పరులను పీడించటం కన్నా పాపం లేదు పరులకు సుఖాన్ని కలిగించడం కన్నా మిన్న అయిన 
పుణ్యం లేదు కనుక సర్వదా పరులకు హితాన్ని కలిగించడం కోసమే ప్రయత్నించాలి 


కల్ల ఓ 





"పుష్నర ప్రత్యేక సంచిక 86 


శ్రీరామ గౌతమి 


శరదించుద్యుతి వెండివీణఐవయి నిళ్ళబ్దాటవీపంక్తి గిం 
గిరులెత్తన్‌ స్వరరాగమాధురులు పొంగుల్వార ప్రస్తారవై 
ఖరి నిక్ష్వాకులనాటి పాటకు సమగగ్రశ్రీ వెలార్చన్నిరం 
తరమున్‌ సాగెడు నీదు సాధనకు భద్రమ్మౌత గోదావరీ! 


అమ్మా! వీడొక ఛాందసుండు వినుమా! ఐక్ష్వాకుడై వచ్చిదై 
వమ్మర్ధ్యమ్ముల నిచ్చుచో నతని దీవ్యద్దివ్యపాదాబ్బయు 
గ్మమ్ముల్‌ సోకి వియద్ద్భునీ గరిమ సంపాదించుకొన్నావు-నీ 
యంబుల్‌ నెత్తిని జిల్కరించుకొననిమ్మా! తల్లి! గోదావరీ! 


సికతాద్వీపమునందు రాఘవుడు లక్ష్మీజానిగా జానకీ 
సుకుమారాంకమృదూపధానుడయి మెచ్చుల్‌ జూప-రంగత్తరం 
గక నిష్టూ్యూత శశిప్రభమ్ము భవదాకారమ్ము-సౌమిత్రి యూ 
హకు జన్మాంతర సౌహృదమ్ము లెవియే నందించునో గౌతమీ! 


తీరిన రేయి - నీ యిసుక తిన్నెలపై నడయాట బూని జా 
గారము సేయుచున్‌ జిరుతగవ్వలు రువ్వుచు నూర్మిలాస్యళ్ళం 
గారము జూచుచున్‌ జటుకునన్‌ శిలయైన సుమిత్ర బిడ్డ గం 
బీరత జూచి నీ పడిన వేదన మాటలటమ్మ! గౌతమీ! 


“పదునాల్లేడు లరణ్యవాసమునకున్‌ పాధేయ మోనాధ! యి 
య్యది గైకొ మ్మని యూర్మిళామహిళ గాఢాలింనమ్మిచ్చి నె 
మృది హత్తించిన పుల్కరింతలను రోమంధించు లక్ష్మన్న క 
న్దుదలన్‌ రాలిన బాప్పబిందువులు నిన్ను న్మాడ్చెనే! గౌతమీ! 


లలితస్నేహమరంద తుందిలములై లావణ్య దివ్యాపగా 
జలజాతమ్ములునైన చూపుగములన్‌ సంధ్యాముహూర్తాన మై 
ధిలి గ్రైసేసెను నిన్ను పంచవటికాతీరాన నిత్యమ్ము-ని 
య్యిల గంగమ్మకు లేదు తుంగమకు లే దాభాగ్యమీ గౌతమీ! 


యతివేషంబు ధరించి రావణుడు యూపాకార వధ్యోపల 
ప్రతిగా వచ్చిన దుర్ముహూర్తమున దుర్వారాత్మవార్టీన దు 
గ్గతికిం గుందికు సిళ్ళి నేటికిని దుఃఖక్షుబ్ధ సర్వాంగసం 
పతి గంపింతువు తల్లి! నాటి దడ మూయన్లేదె! గోదావరీ! 


తనసంకల్పము తీరి రాఘవు డయోధ్యపట్టణం బేగు వే 
ళను- కిష్కింధను నిల్చి పుష్పకము గోలొఇగూల కాంతాజనం 
బును నెక్కించిన సీత - నీ యెడ నదేమోకాని యా రీతి మ 
న్నన గావింప, దనూహ్య మీ చెలిమి విన్నాణంబ్ల గోదావరీ! 


“అదిగో గౌతమి చూడవే' యనుచు మర్యాద మహామూర్తి స 
మ్మద సంరంభత తట్టి పల్కునెడ- సమ్యగ్భాషణ స్పర్శనా 
భ్యుదయం బెన్నటి కెన్నడే కలిగె నోహో! యంచు వైదేహి నె 
మృది హర్షించెనొ! నించెనో నిను ప్రశంసావృష్టులన్‌ గౌతమీ! 


తన వ్యక్తిత్వము మాతృదేవతకు సత్కారార్హతం గూర్చ స 
ద్గుణసంపన్నత యార్ష పద్ధతికి నిగ్గుల్టీర్చ వర్తించు త 
మ్ముని నిర్బంధము తొందరించినది సుమ్మో తల్లి! కాకున్న మ 
న్నన సేయన్‌ భరత [గ్రజుండిట విమానంబాపడే! గౌతమీ! 








గోదావరిమాత చిత్ర౦ పి శ్రీనివాస్‌ 


మాతల్లి గోదావరి 






గోదావరి మాత 


గోముఖమ్మునందు గోత్రాన జనియించి 
పారి పారి మనకు చేరవచ్చె 

గోదశబరి గూడి గోదావరీమాత 
తెలుగుదేశ మందు వెలుగు నించె 


రామ పాద సాగ రానను నిలుచుండె 
కాకతీయ భూమి కనకమాయె 
ముద్దు ముచ్చటైన ముత్యాల రాశులు 
కూర్చగలరు నెవరు గోద తప్ప! 


రామభద్ర విభుడు రాజిల్లుచుండంగ 
పాదస్పర్శచేసి పారుచుండు 
ఇంతకన్న నీకు ఇంకేమి వలయును? 
గోద సరిత, నీవు గొప్ప కాదె? 


సాని కిన్నెరమ్మ సరసమౌ సఖి నీకు 
అడుగు అడుగు వేసి ఆటలాడు 
విశ్వనాధకవియె విశ్వవిఖ్యాతిని 

కలుగ జేసె మీకు ఘనచరిత్ర! 

వెండి పట్టమట్లు వెలుగుచు నుండును 
ధవళ ఈశమమందు నవ నవమ్ము 
ఆనకట్టకాదు, అందాల నగయేను 
చెప్పలేని సొగసు గొప్ప నొప్పు 


గంగతీరమందు సంగమించెను నాదు 
గొప్ప నాగరకము మెప్పుపాంది 
గంగవోలె నిచట గౌతమి కూడను 
సర్వ విద్య నిలయ ద్వారమయ్యె 


రాజమండడ్రిలోన రారాజునేకాదు 
రాజకవులు కూడ రాజ్యమేల 


ఆచార్య ఎం కులశేఖరరావు 


స్వచ్చమగుచు మెరిసె సంగీత సాహిత్య 
రీతులన్ని జ్వలన జ్యోతి వోలె 


కావ్య గాన సభలు కనకాభిషేకాలు 
నిత్య వైభవాలు నిరత సుఖము 
రాజమండ్రి యనగ రమణగా విరిసెను 
గోదతటము నందు వేదమట్లు 


వేదసామ్యమైన వినుతమ్ముభారత 
రచన యిచట సాగె లక్షణముగ 

నన్న పార్యవిభుడు నారాయణాఖ్యుడు 
జ్ఞాన ఖభేలనమ్ము, మాన్య వరులు 


సిరుల చిందుచుండు శ్రీనాధ కవిరాజు 
కావ్య హేలకాసె నవ్యరీతి 

జ్ఞాన దేవి తాను నాట్యాలు చేయగా 
వెల్లి విరిసె కవిత వింత శోభ 


ధర్మపురములోని ధరణి దేవతలైన 
వేములాడలోని వేదవిదులు 
రాజమండ్రిలోని రక్షణ కవులేమి 
గోదమాత వలన గొప్పలైరి 


“కందుకూరి యిచట గర్జించి దూకెను 
కవిత చేతబట్టి కాళివోలె 

అతడు లేకపోతె, అబల లిప్పుడు 
అందలాలనెక్కి అలరగలం? 


పదియు మీద రెండు వత్సరాల్‌ గడువగా 
పుష్కరాలు వచ్చు పొంగి పొంగి 
ఆంధ్రదేశమంత అమృతమ్ముకురిపించు 
పరమ పావనమ్ముభవ్య చరిత 


జీవనసిరి - గోదావరి 


డొ॥ కలుఎంలలటు రాముమూర్తి 


భూమాత గుండెలో కారుణ్యమే ఉబికి - త్యంబకంబున కనులరెప్పలే విచ్చావు 
గౌతమాశ్రమమున బుషికన్యవై నీవు- జన్మించి జలధారలుగ సాగివచ్చావు 
పైరుపచ్చల కాళ్లు పట్టుకుని తల్లిలా- కడుపునిండుగ పాలు పట్టించుతున్నావు. 


ఆకాశ లోకాలఅమరధామమునుండి - భువికవతరించిన కామధేనువు నీవు 

మంజీర, మానేరు, శబరి, ప్రవరాదిగా - నీ సప్త ఉపనదుల పాదుగులన్నీ పిదికి 

ఆ- ఏడు పాయలతో ఆరు కాలము మాకు - ముక్కారు పంటలను భిక్ష పెడుతున్నావు 
నీ నీటి చెలమలే మాకున్న కలుములు - నిను చూచి కరువులే పరుగులే తీస్తాయి. 


నీ-కొలని మబ్బుల చీర, పొద్దుపాడుపూబొట్టు - నీ, సన్న జాజులశ్వాస, మట్టిగాజుల మోత 
ఒళ్లంత కళ్లతో మెరిసి చూచే తల్లి - నీ దారిలోనె మా బ్రతుకుదారుందమ్మా 

వేద ఘోషలునీకు సైదోడు పాటలు - ఉపనిషత్తులు నీకు సిగపూల గుత్తులు 

నీ- జలబిందువుల అందెలన్ని ఘల్లనగానే - మా తీరభూములు పులకించి పూస్తాయి. 


పడవలన్నీ అవుదూడలై తిరిగేటి - నీటి తోటగ నీవు భాసిల్లుతుంటావు 

నీ ఒంటిగాలి మాకెంత ఆశ్వాసనో! - నీ కంటి చూపు మా కెంత సంరక్షణో! 

మా- పడవలను మోసినా, కడవలను నింపినాభావ, జల కాలుష్య కిమ్మీరులైనాము 
మా- తప్పులకు శతకోటి దండాలు పెడతాము- మా, ఊళ్లు దండలు కట్టివేసుకోకమ్మా, 


నదిలేని ఊరికి నెమ్మదేదమ్మా! తల్లి లేనింటిలో ప్రేమేది తల్లీ! 

క్రూరులో, చోరులో కానీక మమ్ములను - కలిమి బలిమీ నిచ్చి కాపాడుతున్నావు. 
రాసులే నీలోని మీన, మిథునాలుగా - ఎన్నెన్ని యుగములుగ కదలిపోతున్నావో 
ఎన్నెన్ని అపజయాలెన్ని విజయాలో! ఎన్నెన్ని జ్ఞాపకాలమ్మ నీ అలలలో! 


జగన్నాథరాయడీ మునిఖండ వాసిగా - భరత ఖండమునందు ఖ్యాతిగన్నాడు 
నీవాంధ్ర భృత్యులకు ఆరాధనీయవై - పాపికొండలలోన పరవళ్లు త్రొక్కావు 

దినేంద్ర చంద్రులు నీలో సంధ్యవార్చెదరేమో - ఆ, కిరణాలె మాలోన కవనాలు రేపాయి 
నీ సోదరే కృష్ణ, సాహిత్య పరితృష్ణ - విజయపురి కాపురికి అర్యపాద్యభినిష్ణ. 


రామగిరి భీమప్తురి పంచవటితో పాటు - భద్రగిరి, అంతర్వేది, ముక్తేశ్వరము 

నీ తీర ప్రాకార గుడి గోపురాలకు - ప్రాభాత సమయాభిషేకాలు చేస్తావు 

కల్లణిని కాశ్మీర రాజతరంగిణీ - పోతన్న శ్రీనాథ కంబకావ్యాలేలి 

మా గుండెలను విజయ దుందుభుల్లుగ్ణా మలచి - స్తుతి పాత్రమైనీవు చరితార్థవైనావు. 


న 


ధార్మిక కేంద్రాలుగా ఆలయాలు 


ధర్మ ఏవ హతో హంతి ధర్మోరక్షతి రక్షితః, 
తస్మాత్‌ ధర్మో నహంతవ్యో మనోధర్మో హతో౭_ వధీత్‌. 
(మనుస్మృతి - 15) 


ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. 
నశింపచేస్తే మనల్ని సర్వనాశనం చేస్తుంది. అంచేత ధర్మాన్ని 
మనం చేజేతులా చంపరాదు. కొడికట్టిన ధర్మజ్యోతిని మనం 
వెలిగింపచే యాలే తప్ప దాన్ని ఆర్చివే యుడానికి 
ప్రయత్నించరాదు - అని పై శ్లోకానికి అర్ధం. 


ఈనాడు ఆలయాల్ని చూస్తుంటే పై శ్లోకం మాటి మాటికి 
గుర్తుకు వస్తుంది. ఆలయం ధర్మకేంద్రం. ధర్మాన్ని గురించిన 
అధ్యయనం (అధీతి), జ్ఞానం (బోధ), ఆచరణ, ప్రచారాలు 
నాలుగూ ఆలయ ప్రాంగణంలోనే జరిగాయి. ఒకోధర్మసంస్థ 
(మఠం/ ఆశ్రమం) ఆధ్వర్యంలో ఆలయాలు నిర్వహింప 
బడటంలోని రహస్యం ఇదే. ఆ ధర్మం గురించిన విద్యను 
నేర్పారు. అందుకే 'ఘటికలు” (ప్రాచీన విద్యాలయాలకు పేరు) 
అలయాల్లోనే ఏర్పడ్డాయి. జీయ్యర్‌/జియ్యంగార్‌/ స్వామిజీ 
ఒకరు ఆ ధర్మాన్ని ఆచరణలో పెట్టించేవారు, బోధించేవారు. 
అందుకే సంప్రదాయ కళలైన పురాణప్రవచనం, భజనలు, 
సత్సంగాలు, హరికథలు, నృత్య సంగీత నాటకాదులు అన్నీ 
ఆలయ ప్రాంగణాల్లో ప్రాణం పోసుకొన్నాయి. అన్నదానం, 
వస్త్రదానం, వివాహాది శుభకార్యాలు, (శుభా శుభ కర్మలన్నింటికీ) 
ఆలయం కేంద్రవుంయింది. అందుకే దేవాదాయుం, 
ధర్మాదాయం రెండూ ఆలయంలో ఒక వ్యవస్థను పొందాయి. 





-ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 
ఆలయం సర్వజనుల సహకార జీవనానికి, అభ్యుదయానికి, 


- సంక్షేమానికి పట్టుగొమ్మ అయింది. ఆలయ నిర్వహణ చేసే 


పాలకులకు ధర్మకర్తలనిపేరు ఏర్పడటంలో ఇంత రహస్యమూ 
దాగి వుంది. 


వూవలూలుగా చేసే ప్రతిపనీ 'ధర్మం'కాదు. అది 
భగవంతుని ప్రీతి సంపాదించేది అయితేనే ధర్మం అవుతుంది. 
ఎందుకంటే భగవంతుడు ధర్మరక్షకుడు. విష్ణుసహస్రనామంలో 
వ్యాసమహర్షి ఈ విషయాన్ని వివరించారు. 

సర్వాగమానా మాబారః ప్రథమం పరికల్పితః, 

ఆచార ప్రభవో ధర్మః ధర్మస్యప్రభు రచ్యుత:. 

(ఆగమాలు అన్నీ ఆచారాన్ని బోధిస్తాయి. ఆచారం 
నుండి ధర్మం పుడుతుంది. ఆ ధర్మానికి ప్రభువు - 
నీయామకుడు - సంరక్షకుడు -శ్రీమన్నారాయణుడు) 

ఆ అచ్యుతుడు స్వయంగా “భగవధ్గీత'లో ఇలా 
అన్నాడు- ఇ 

యదాయదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత, 

అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌. 

-ధర్మానికి ఎప్పుడు అపచారం జరుగుతుందో అప్పుడు 
అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని పైకి లేవనెత్తడానికి నేను స్వయంగా 
అవతరిస్తాను. | 

భగవంతుడు అనేక అవతారాలు దాల్చి ఈ పనిచేస్తూ 


వస్తున్నాడు. కలియుగంలో మనిషి చాలా స్వల్పమైన ధృతి స్కృ 


పాలంగి - రామలింగేశ్వరాలయం 


| పుష్కర ప్రత్యేక సంచిక రం ' 


క్‌ స్ట్‌ ] ఏక భగవానుడు 

అం య. లయలు 
అవ్యక్తంగానే తన ప్రభావాన్ని చూపుతూ ప్రకాశిస్తున్నాడు. 
శ్రీనివాసుడు ఆనందనిలయు వివూనంలో (గర్భగుడిలో) 
అవతరించి కలియుగాది నుండి ఈనాటివరకు అస్తికత్వ 
భావనను ప్రతిష్టాత్మకంగా నిలుపుతున్నాడు. ఆ భావనకు 
కార్యరూపమే ధర్మకార్యనిర్వహణ. 

ఇక్కడ ధర్మకార్యం ఎలా ఉంటుందో చూద్దాము. 
సాధారణంగా వమనిషి తనకున్నది ఇతరులకు ఇవ్వడానికి 
ఇష్టపడడు. దీన్నే 'లోభిగుణమంటాము. కాని ఆలయంలోకి 
వెళ్ళగానే భగవంతుడికి కానుక ఇవ్వాలని అనిపిస్తుంది. 
ఇవ్వవలసిన పనిలేదు. కాని ఇవ్వాలన్న భావన భగవంతుడి 
బుణాన్ని మనిషికి గుర్తు చేస్తున్నది. అందుకే హండీలో అన్ని 
లక్షల రూపాయల్ని భక్తులు సమర్పిస్తున్నారు. 

ఎవరో ఒక ధనవంతుడు/ధనవంతురాలు ఉన్నారు. 
ఒకదశలో ఈ సంపాదన 'నాది"కాదన్న భావన కల్గిన తరువాతనే 
ఆలయిం పేరిట కోట్లకొలది ఆస్తుల్ని వ్రాసి హుండీలో 
“వీలునామా'లు, “దాన శాసనాలు' - రచించి సమర్పిస్తున్నారు. 
అలా ఏర్చడ్డవే ఆలయాల్లో 'సిరి సంపదలు” - ఇవి మామూలు 
ధనరాశులుకావు. మాన్యం భూములు. మాన్యం కానుకలు. 
“మాన్యం' - అనగా భగవంతుడికి- “దత్తం' అని అర్థం. అది 
భగవంతుడిది అనగా ఏ వ్యక్తిదీ కాదు. ఆ భగవంతుడు 
ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మానికి చెందిందని అర్ధం, 

అందుకే “ఆలయం” సమాజానికి అంకితమైంది. ఒక 
కులంవారో ప్రాంతంవారో బాగుపడటానికి ఏర్పడింది కాదు 
ఆలయం. అందుకే ఆలయపూజను “పరార్థపూజ"' అంటారు. 
అంటే “స్వార్థ పూజ' కాదని అర్ధం. అందుకే ఇంటిలో మనంచేసే 
పూజా పునస్కారాలలో “మమ (నా) అనే సంకల్పం ఉండగా 
ఆలయపూజలో సకలదేశమూ - మానవాళి - ఉన్నాయి. 


సకాలంలో వర్షాలు పడాలి. పంటలు పండాలి. దుర్భిక్షం 
రారాదు. అన్ని జాతులు తవు తవు వృత్తులవల్ల వచ్చే 
ఆదాయుంలో రోగాలు ఉపదవాలు లేకుండా క్షేవంగా 
ఉండాలి. మనుషుల నడుమ సహకారం వుండాలి. ఈ దృష్టితో 
“ఆలయం'లోని పూజావిధానం ఏర్పడింది. ఆలయంలో 18 
వర్ణాల వారూ తమ తమ పనులు చేసుకోవడానికి అవకాశం 
వుంది. అందరూ ఆలయంలోని నైవేద్యాన్ని తినడానికి అవకాశం 
కల్గింది. “దేవుడి కల్యాణానికి అందరూ పెద్దలే - అంటే 
అందరూ బాధ్యత వహించాలని అర్ధం. ఇలా ఆలయం అందరి 
“సొత్తు అయింది. 


కాలం వూరింది. ఆలయంలో “ధర్మం” ప్రతిష్ట 
పొందాలన్న దృష్టి చాలాచోట్ల సన్నగిల్లింది. ఆచార వ్యవహారాలు 
సన్నగిల్లాయి. ఆలయయాత్ర విహారయాత్రగా మారిపోతున్న 
ఒక కొత్త వ్యవస్థ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి 


౦] మోాతళ్లి గోదానరి 





దేవస్థానాలవారు “ధర్మప్రచార పరిషత్తును ఏర్పాటు చేయడం 
ఆలయి నిధులనుండి కొంత భాగాన్ని వైదిక, పురాణ, 
సంప్రదాయ కళలు, శాస్త్రాలు - వీటి పరిచయానికి ప్రచారానికి 
వినియోగించడం నిజంగా అభినందనీయమైన విషయం. 


తి,.తి.దేవస్థానాలవారు తమ ఆలయాల ఉత్సవాల్లోనే 
కాకుండా ఇతర ఆలయాలలో ప్రత్యేక సందర్భాల్లోనూ, నదుల 
పుష్కరాలలోనూ, కుంభవేంళాలలోనూ, ఆలయాు 
ప్రతిష్టాదులలోను - దేశ విదేశాలలో ధర్మప్రచారంచేస్తూ 
ఉండటం గవునిస్తే శ్రీనివాస స్వామివారు తవు ఉనికిని 
ప్రపంచంలో చాటిచెప్పి దానిద్వారా 'ధర్మ' స్వరూపాన్ని అందరికీ 
గుర్తింపచేయడానికే అని స్పష్టంగా తెలుస్తుంది. 







అంచేత ఆలయాలు ధార్మికకేంద్రాలుగా వృద్ధి పొందాలి. 
అర్చకులు, పురోహితులు, పురాణపండితులు, హరికథకులు 
- వేదపండితులు - వీరందరూ ధర్మప్రచారకులు కావాలి. 
గుడిలో పూజ - తీర్థ ప్రసాద వినియోగమే కాకుండా ధార్మిక 
బోధ జరగాలి, జ్ఞాన ప్రసాదం నిజమైన ప్రసాదం. అది వైరాగ్య 
బోధ కల్లిస్తుంది. అదే ఆలయ సందర్శనకు పరమార్థం. 


శరం 


లేను... టీ 
ర సమరవమరాంమం ట్లో 


నాసి! 


గోదావరినది పశ్చిమకాశిగా పేరొందిన నాసిక్‌ దగ్గర ఉన్న 
త్యంబకేశ్వరంలో పుట్టి అంతర్వేది దగ్గర సవముద్రంలో 
కలుస్తుంది. ఆది శివస్థానమైతే అంతంలో విష్ణుస్థానం. మధ్యలో 
వేయిమైళ్ళ జనస్థానం. కవి కులగురువు కాళిదాసు హిమాలయ 
పర్వతాన్ని “పృథివ్యా ఇవ వూనదండం' అని చెప్పినట్టు 
గోదావరినది తూర్పు పశ్చివం సవతుదాల నడువు 
మానదండమని మనం చెప్పుకోవచ్చును. 


త్ర్యంబకం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో 
ఒకటి త్ర్యంబకేశ్వరుని నిలయం. గోదావరిలాంటి నదిగాని, 
త్ర్యంబకం లాంటి క్షేత్రం గాని, త్ర్యంబకం నెలకొన్న బ్రహ్మగిరి 
లాంటి పర్వతంగాని పృథ్వపైన వెదకినా కనబడదని పెద్దలంటారు. 


నాసిక్‌ పట్టణం గోదావరినదికి ఇరువైపులా అభివృద్ధి 
చెందింది. ఉత్తరాన పలు మైళ్ళ దూరంలో త్ర్యంబకం ఉన్నది. 
ఇక్కడ గౌతముడి కారణంగా గోదావరినది కనిపించింది. 
గౌతవలుడం ఏదో ఒక కారణంతో గోవ వితికి 
కారణమయ్యాడు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగను 
వదలమని శివుని అర్ధించాడు. శివుడు తన జటాజూటంలోని 
గంగను వదిలిపెట్టాడు. త్యంబకంలో బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరుల పేరిట మూడు లింగాలు ఉన్నాయి. శివలింగం 
శిరోభాగాన రెండు రంధ్రాలలోనుంచి సర్వదా గంగ వస్తుందని 
అంటారు. ఆ నీరు తరువాత గంగాద్వారం, వరాహతీర్థం, 
రావులక్ష్మణ తీర్థాలలో కనబడి నప్పటికీ వూయి 
మౌతుండడంతో గౌతముడు దర్భతో గంగామార్గాన్ని సుగమం 
చేశాడు అప్పుడు కుశావర్తం అనే తీర్థం ఏర్పడిది అక్కడి నుండి 
అంతర్వేది వరకు ఉరకలు వేస్తు దారిపొడుగునా పంటలను 
పెంచుతూ, అన్నపూర్ణగా గోదావరి నామధేయంతో ప్రవహిస్తోంది. 
గౌతముడు ఒక మహత్‌కార్యానికి సాధకుడుగా నిలిచాడు. 
అందువల్ల గోదావరిని గౌతమి అన్నారు. గోవుకు దానం చేసిన 
(ముక్తిని ప్రసాదించిన) వారి కాబట్టి గోదావరి ఐనది. 


కుశావర్తానికి నాలుగు వైపులా మెట్లను పొందుపరచి, 
'మంటపాలను నిర్మించారు. ఇది మొఘలుల కాలం తరువాత 
అంటే షీష్వాలకాలంలో అని చెప్పాలి. కుశావర్తానికి నాలుగు 
చిక్కులలో నాలుగు మందిరాలు ఏర్పడినవి. వెటుదటిది 
"కేదారేశ్వరుడు తరువాత సాక్షివినాయకుడు, కుశేశ్వరస్వామి, 
,గోదావరి మూత ఆలయాలు వెలిసినాయి. కుశావర్త 
ాలాన్ని అధిగమించి వచ్చినే 'అశ్వ్థ వృక్తమున్నది. మూడు 
(వైపులా కొత్తగా భగవంతుడి దశావతార వలూర్తులు 
ముప్పైమూడు మూర్తులు వెలిశాయి. . 


(త్య్రంబకం 


092 


బి.ఎన్‌, శ్రీనివాసన్‌ 


త్యంబకేశ్వరుని విశాలమైన (260 ౫220) ఆధునిక 
ఆలయాన్ని 1785 సంవత్సరంలో నిర్మించారు. కొత్త నంది 
విగ్రహం కొత్త శిల్చవైవిధ్యంతో చూడముచ్చటగా ఉంది. 
ఇరువైపుల దీపాలతో పెద్ద మహద్వారం, ఆలయం వెలుపల 
వుండపం, పెద్ద నంది విగ్రహం ఉన్నవి. లోపల ముఖ 
మండపంలో పాలరాతి చిన్న నంది విగ్రహాన్ని చుట్టి అనేక ఇతర 
గుడులను చూడవచ్చును. తరువాత అంతరాళంతో కూడిన 
గర్భగుడి ఉంది. గర్భగుడిపైన కలశంతో కూడిన ముచ్చటైన 
వివూనం ఉన్నది. గర్భగుడి వుధ్యలో త్యంబక లింగం 
పాపహారిగా క్షణముక్తిదాయిగా శాశ్వతశాంతిదాతగా ఉన్నది. 
పేష్వాలకాలంలో డిల్లీన నుంచి తెచ్చిన బంగారంతో తయారుచేసిన 
పంచవుఖ కవచము, నవరత్న కిరీటంతో అలంకరింప 
బడుతాడు (త్యంబకేశ్వరుడు. సాధారణ రోజులలో ఒక ముఖ 
కవచంతో అలంకరణ జరుగుతుంది 


గౌతముడు తపస్సు చేసిన గౌతమ గూహ ఇక్కడుంది. 
బిల్హతీర్థం, గౌతమతీర్థం, ఇంద్రతీర్ధం అహల్యాతీర్థం మున్నగు 
తీర్థములున్నాయి. 

దండకారణ్యంలోకి వచ్చిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో 
నాసిక్‌ ప్రాంతంలో నివసించాడని మనవారి నమ్మకం. నాసిక్‌ 
ప్రాంతాన్ని కృతయుగంలో పద్మనగరమని, త్రేతాయుగంలో 
(తికంటకవుని, ద్వాపర యుగంలో జనస్థానవుని, 
కలియుగంలో నాసిక్‌ అని పిలవడమైనది. హ్యువాన్‌సాంగ్‌ 
ఇక్కడికి వచ్చి ఇక్కడి స్థూపాల గురించి వివరాలను తన 
పుస్తకంలో పొందుపరిచాడు. దగ్గరలోనే సీతాగుహ ఉన్నది 
ఇక్కడ రెండు భాగాలు ఒక దానిలో రావులక్ష్మణ సీత్రా 
మూర్తులు ఉన్నాయి. ఇక్కడి నారు శంకర దేవాలయం 
ప్రసిద్ధమైనది. ఈ గుడి గంటను పార్చుగల్‌ దేశం నుండి 
చేంయించి తెప్పించారని అంటారు. 18వ శతాబ్దంలో 
నిర్మాణవుయిన రావువుందిరం వురొక పెద్ద ఆలయం. 
నారాయణ, భద్రకాళి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 


వెలుత్తం వీద చెప్పాలంటే నాసిక్‌ ఒక ఆలయు 
సముదాయ క్షేత్రం. ఇక్కడ గోదావరి త్యంబకంలో పుట్టి 
ఈూర్చున ఉన్న బంగాళాఖాతం వైపు పయనించి అంతర్వేదిలో 
తన జేవన మోక్షాన్ని పొందుతుంది. 


భారతదేశంలో, ప్రత్యేకంగా, హిందూ జీవన విధానంలో 
నదులకొక ప్రవయఖ స్ధానం ఉంది. పూజకు కూర్చున్న 
ప్రతిహిందువు తన కలశంలోకి గంగ, యమున, గోదావరి, 
సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదీ జలాల్ని ఆహ్వానిస్తాడు. 
భరతఖండంలో హిందువులు ఏ ప్రాంతం వారైనా, ఏభాష 
వూట్టాడినా, ఏరాజ్యానికి చెందిన వారైనా, 'ఈ దేశంలో 
ప్రవహించే నదులు, కొలువున్నదేవతలు తమ అందరికి చెంది 
నవనే భావన తరతరాలుగా దృఢంగా పాతుకుపోయింది. ఆ 
భావనే అనేక ప్రభుత్వాల ఆధీనంలోను, అనేక రాచరికాలపాల 
నలోనూ ఉన్న ప్రాంతాలు కలసి ఒక స్వాతంత్ర్య ప్రజాస్వామిక 
భారతదేశంగా ఏర్పడటానికి సాయపడింది. 


జానపదాలు నదీ తీరాల్లో పుట్టాయి. నదుల లోయల్లో 
మానవ సంస్కృతి వికసించింది. నదులమ్మట దివ్యక్షేత్రాలు అభి 
వృద్ధి చెందాయి. నదుల సంగమాల్లో సత్రాలు జరిగాయి. అక్క 
డ పర్వాల్లో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పండితులు, కవు 
లు, తమ పాండిత్యాన్ని, కవిత్వాన్ని పరస్పరం వినిపించుకొని, 
వాటి విస్తృత ప్రచారానికి అవకాశం కల్పించారు. నదులనుంచి 
నదులకు భావాలు విస్తరించి భరతఖండానికి ఒక 
స్కృతినిచ్చాయి. అందుకనే నదులు దేవతలయ్యాయి. 


వాయవ్యదిశలో పడమటి కనుమల్లో పుట్టే నదులు 
దక్కను పీరభూమిని తడుపుతూ ఆగ్నేయ దిశలో తూర్పు 
కనువులు దాటి సవుఎద్రంలో కలుస్తాయి. ఆ విధంగా 
ప్రవహించే నదుల్లో కృష్ణా, గోదావరి ప్రధానమైనవి. ఆంధ్రదేశ 
చరిత్ర, తెలుగువారి సిరులు ఆ నదులతో ముడిపడి ఉన్నాయి. 
ఆంధ్ర శాతవాహనులు ఆ నదుల వెంబడే ఈ ప్రాంతంలోకి 
అడుగుపెట్టి, ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు, గోదావరి, 
ప్రాణహితల సంగమస్థానంలో ఉన్న కాళేశ్వరం, కృష్ణానదీ 
తీరంలో శ్రీశైలం, తూర్పు సముద్రతీరానికి అనతి దూరంలో 
ఉన్న ద్రాక్షారామం మూడు సరిహద్దులై కృష్ణా - గోదావరీ 
పరివాహక ప్రాంతానికి త్రిలింగదేశమనే పేరిచ్చాయి. ఆ నదుల 
జలాలు తెలుగు సంస్కృతిని పెంచి పోషించాయి. 


గోదావరి ప్రమాణంలో చాలా పెద్ద నది. హిందువులు 
గంగానది తరువాత గోదావరిని అతి పవిత్రమైన నదిగా 
భావిస్తారు. మహారాష్ట్రలో ముంబాయికి 110కి.మీ ఈశాన్యంగా 
నాసిక్‌కి 16 కి.మీ. దూరంలో (త్ర్యంబకం వద్ద జన్మించిన 
గోదావరి 1500కి.మీ. పైగా మహారాష్ట్రలోను, ఆంధ్రప్రదేశ్‌లో 
నూ ప్రవహిచి ఆగ్నేయంగా రాజమండ్రి దాటి పాయల్రై, 
బంగాళాఖాతంలో సముద్రాన్ని కలుస్తుంది. ఈ నది 3,128 12 
చ.కి.మీ. పర్యంతం ఉన్న పరివాహక ప్రాంతం నుంచి నీటిని 


సం 


వాంలిం 


ఉట్ల ్టగ శచెంరల్యొ గన్ని 


- శలపొక సత్వనారాయుణమూర్తి 


స్వీకరిస్తుంది. ఆంధ ప్రదేళ్‌లో గోదావరి 760 కి.మీ. 
ప్రవహిస్తుంది. 

గోదావరి ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని 
కలిపేనది. సంస్కృత గాంభీర్యాన్ని, (( ద్రావిడ మార్దవానికి 
జోడించినది. సీతారావలులు గడిపిన తీయని రోజులకు 
సాక్ష్యమీ నది. ఈ నది పుణ్యదాయినే కాదు, భుక్తి దాయిని. 
ఆంధ్రదేశంలో ఈ నది క్రింద 10లక్షల ఎకరాల సారవంతమైన 
ఆయకట్టు భూమి ఉంది. ఈ నదీ ప్రాంతంలో 17500చ.కి.మీ. 
బొగ్గుగనులున్నాయి. ఈ నది సముద్రాన్ని కలసిన భూతలంలో 
చమురు, వాయు, ఇంధన నిక్షేపాలున్నాయి. ఈ నది సర్వ 
సంపత్రదాయిని. 

ఆదిలాబాద్‌ జిల్లాలో బాసర వద్ద, గోదావరి ఆంధ్ర 
'పదేళ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, 
నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు 
గోదావరి జిల్లాల గుండా ప్రవహించి, ఈ నది సముద్రాన్ని 
చేరుతుంది. 


ఉత్తర తెలంగాణా గోదావరి తీరంలో బాసర, నల్గొండ, 
వేంపల్లి, తిమ్మాపూర్‌, కోటిలింగాల, జనగామ్‌, సుండెల్ల, 
కాశిపూర, మంధని, కాళేశ్వరాలలో పురాతన దేవాలయాలు 
ఉన్నాయి. కొన్ని శిధిలవుయిపోయాయి. వీటిలో ప్రసిద్ధి 
పొందిన క్షేత్రాలు బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం. 
బాసర జ్ఞాన సరస్వతి 

బాసర ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్‌కు 70 కి.మీ 
దూరంలో ఉంది. ఇక్కడకు హైదరాబాద్‌ నుంచి బస్సు 
సౌకర్యం ఉంది. గోదావరి కొండలమధ్య ప్రవహిస్తూ, బాసర వద్ద 
ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రవేశించి, జ్ఞాన సరస్వతిని సేవించుకొని 
ముందుకు సాగుతుంది. 


వ్యాసమహర్షి ఈ ప్రదేశంలో నివసించాడని, వ్యాసపురి 
బాసర అయిందని, ఒక కధ. రోజూ గోదావరిలో స్నానం చేసి 
వ్యాసవుహర్షి వయూడు గుప్పిళ్ళ ఇసుక వయూడంచోట్ల 















మాతల్లి గోదావరి 





పోసేవాడట. మూడు ఇసుక పోగులు సరస్వతి, లక్ష్మీ కాళి 
రూపాలు పొందాయట. ఏదిఏమైనా కన్నడ భారతం వ్రాసిన 
పంప, తెలుగు భారత౦ వ్రాసిన నన్నయ, వ్యాసుడు 
ప్రతిష్టించిన జ్ఞానసరస్వతిని తాకిన గోదావరి జలాలు త్రాగే 
భారతం రచన చేశారు. 


బాసరలో సరస్వతి ఆలయం ఆరవశతాబ్దంలో రాష్ట్రకూ 
టరాజులు నిర్మించారని 
చరిత్రకారుల అభిప్రాయ 
0. తరువాత క్రీ.శ. 11-18 














+ (గంరి అయింది. వారు 
లక్ష్మవి(గ్రహాన్ని ఖండించా 
రు. అన్నపూర్ణ విగ్రహాన్ని 








సర - మక్కాజి పటోల్‌విగ్రహం ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని 


పునః ప్రతిష్టించారు. ప్రాకారం వెలుపల చిన్న ఆలయంలో కాళి 
కావిగ్రహాన్ని ప్రతిష్టించారు. లక్ష్మీవిగ్రహం పూజకు యోగ్యం 
గా లేకపోవటంవల్ల నూతన విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆదేశిం 
చారు. సరస్వతి విగ్రహానికి ముందర కొంచెము ఎడంగా 
తరువాత లక్ష్మి విగ్రహాన్ని అర్చకులు ప్రతిష్టించారు. ఇక్కడ 
ఆలయ ద్వారం వద్ద చేతులు జోడించుకు నిలచిన మక్కాజీ 
పటేలు మూర్తి కనిపిస్తుంది. 

సరస్వతి ఆలయానికి ఉత్తరాన గుట్టమీద నాథసాంప్ర 
దాయానికి చెందిన నరహరి మాలుకా సమాధి ఉంది. ఆయన 
వ్రాసిన “నవనాథ భక్తిసార్‌' అనే మరాఠీ గ్రంథం నాథ సాంప్రదా 
యంలో ప్రసిద్ధి చెందిన గ్రంథం. 


బాసర గ్రామానికి కొద్దిదూరంలో రైల్వేస్టేషన్‌దారిలో 'వేద 
శిల” అని ఒక రాయి ఉంది. దీనిని దేనితోనైనా కొడితే నాలుగు 
వైపులా నాలుగుధ్వనులు వస్తాయి. ఇంకా ఇక్కడ గణేశ 
వుందిరం. ఏకవీర వుందిరం, పాతాళేశ్వర వుందిరం, 
ఆంజనేయ మందిరం ఉన్నాయి. సరస్వతి ఆలయానికి తూర్పు 
న ప్రాకారం లోపల బెదంబర వృక్షం, దత్తపాదుకలు ఉన్నాయి. 


సరస్వతి మందిరం కేంద్రంగా ఉన్న ఇం ద్రేశ్వరం, సూర్యే 
శ్వరం, వాల్మీకేశ్వరం, నారాయణేశ్వరం, గణేశ్వరం, కుమారేశ్వ 
రం, పాపనాశేశ్వరం, వ్యాసేశ్వరం ఆలయాలతో ఈ ప్రదేశం ఒక 
క్షేత్రమెంది. ఈ దేవాలయానికి తూర్పున పాపహరిణి అనే ఒక 
సరోవరం ఉంది. దీనికి ఎనిమిదివైపుల ఎనిమిది తీర్ధాలుం 
డటం వల్ల దీన్ని అష్ట తీర్ధ సరోవరమని కూడా అంటారు. ఈ 
తీర్థాలు ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకితీర్ధం, 
విష్ణుతీర్ధం, గణేశతీర్థం, పుత్రతీర్ధం, శివతీర్ధం. సరోవరం మధ్య 
సరస్వతీ తీర్థమంటారు. _ 

బాసర క్షేత్రంలో వ్యాసపూర్ణిమ, దసరానవరాత్రులు, 
వసంతపంచమి, మహాశివరాత్రి ఘనంగా జరుపుతారు. 


ధర్మపురి యోగనరసింహస్వామి 

ధర్మపురి జగిత్యాలకు 27 కి.మీ దూరంలో, గోదావరి 
తీరంలో ఉంది. గోదావరి ఇక్కడ ఆదిలాబాద్‌, కరీంనగర్‌ 
జిల్లాలకు సరిహద్దు ఏర్పరుస్తూ ఉత్తరాన్నుండి దక్షిణానికి 
ప్రవహిస్తుంది. ధర్మపురి కరింనగర్‌ జిల్లాలో గోదావరి పడమటి 
ఒడ్డున ఉంది. ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. 


ధర్మపురి ఆంధ్రప్రదేశ్‌లో అతిపురాతనమైన గ్రామం. దీన్ని 
రెండవ అరికేసరి క్రీ.శ. 10వ శతాబ్దరీలో కన్నడకవి పంపకు 
అగ్రహారంగా ఇచ్చాడు. పంపని తమ్ముడు కుర్కాాల శాసనంలో 
ధర్మపురిని గురించి చెబుతాడు. 


బరెదుదె తాంబ్రశాసన మదేయమే ధర్మవురం నెగక్తవె 
త్తరిగన కొట్టుదే నెగక్ట పంపన పెత్తుదె పేళమెన్ను నీ 
మృరుకె పల ర్మెయుం పలబరం బెసగొళ్ళదె పోరి నోడుసు 
న్ల్సర వృషభా చలోన్నత శిలాతలదొళ్‌ బరె దక్కరంగళం. 


94 


(ఛాయించినది తావుశాసనవూ? ధర్మపురం 
దానమైనదా? ప్రసిద్ధుడైన ఆదికేసరి ఇచ్చినదా? ప్రసిద్ధుడైన 
పంపడు తీసుకొన్నవాడా? అని పలురీతుల పలువురను 
ప్రల్నించనేల? వృషభాచలోన్నత శిలాతలములో వ్రాసిన అక్ష 
రాలను పోయి చూడు. అయితే ఈ ధర్మపురి ఉనికిని 
తెలుసుకోవటానికి వృషభాద్రిని కనుక్కోవాలి. ఇది ప్రశ్నగానే 
మిగిలింది.) ధర్మపురి క్షేత్రవుహాత్మ్యవలు అనే తాళపత్ర 
(గ్రంధంలో, ఈ క్షేత్రమహిమ తెలిపే 3500 శ్లోకాలున్నాయి. 
ఇక్కడ రామలింగేశ్వరస్వామి ఆలయంముందు క్రీ శ. 1246 
నాటి కాకతీయ గణపతి దేవుని శాసనం ఉంది. ఈ గ్రామం 
వేదాధ్యయునానికి, వేదపండితులకు శతాబ్దాలుగా పేరు 
పొందింది. గోదావరిని ఇక్కడ దక్షిణగంగ అంటారు. గోదావరి 
తీరంలో శ్రాద్ధకర్మలు చేస్తారు. 

ధర్మపురిలో ప్రధానమైన దేవాల 
యం యోగనరసింహస్వామి ఆల 
యం. ఆంధ్రదేశంలో శివాలయాల లాగే 
అనేక నరసింహస్వామి ఆలయాలు 
ఉన్నాయి. శివుడిలాగే నరసింహస్వామి 
ఆంధ్రుల ఆరాధ్యదైవం అంధ్రప్రదేశ్‌ 
లో గోదావరి, ధర్మపురి యోగ నరసింహ 
స్వామిని దర్శించుకొని, అంతర్వేది నర 
సింహస్వామి సమక్షంలో సముద్రంలో 
కలుస్తుంది నరసింహస్వామిని యోగు 
లు ముక్తికై ఆరాధిస్తారు. ఏకాంతాన్ని 
కోరే యోగులు నరసింహస్వామిని కొం 
డల్లోను, కోనల్లోను, అడవుల్లోనూ ప్ర 
స్పించి ధ్యానించారు. 


ధర్మపురి ప్రధాన ఆలయంలో, 
నరసింహస్వామి పద్మాసనంలో కూర్చొని 
చేతులు మోకాళ్ళపై ఉంచి న యోగ 
ముద్రలో ఉంటాడు. ఉగ్రరూపం వదలి సౌమ్యంగా కనిపిస్తాడు 
ఈ ఆలయద్వారం వద్ద యముని విగ్రహం ఉంది. ఇంకా 
ఆలయ లోపలిద్వారం వద్ద బలరావు, మురళీకృష్ణుల 
విగ్రహాలు, ఆరడుగుల చతుర్ముఖ బ్రహ్మవి[గ్రహం ఉన్నాయి. 

ఇక్కడ నరసింహస్వామి గోదావరి నది ఆగమనానికి 
పూర్వం నుంచీ ఉన్నాడంటారు. గోదావరి నదిలో వశిష్టకుండ 
వుని, బ్రహ్మకుండవుని, సత్యవతీ కుండవుని అనేక 
ప్రదేశాలు చూపిస్తారు. (ప్రధాన ఆలయానికి చుట్టుపట్ల ఎని 
మిది హనుమంతుడి విగ్రహాలున్నాయి. దక్షిణాభిముఖ ఆం 
జనేయస్వామివారి గుడి ఉంది. యోగనరసింహస్వామి ఆల 
యానికి దగ్గర ఉన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం ఈ 
క్షేత్రానికి హరిహరక్షేత్రమనే పేరిచ్చింది. ఇక్కడ శ్రీరాముడు లిం 
గప్రతిష్ట చేశాడంటారు. ఇది పురాతన దేవాలయం. 





ఈ ఊరికి 20 మైళ్ళ దూరంలో ఉన్న గుహలో, ఒక 
(బాహ్మణునికి నరసింహస్వామి వి[గ్రహం దొరికిందట. అతడు 
దానిని ప్రతిష్టించాడు. దానిని నూతన నరసింహస్వామి 
ఆలయమంటారు. విశేషమే మిటంటే పాతనరసింహస్వామికీ, 
కొత్త నరసింహస్వామికీ పార్శ్వంలో లక్ష్మీవిగ్రహాలు ఉన్నాయి. 
అంటే ఇక్కడ యోగ, ఉగ్ర నరసింహస్వాములిద్దరూ లక్ష్మీ 
సహితులు. 

ఇక్కడ నూతనంగా వెలసిన వేంకటేశ్వరస్వామి గుడికి 
ఎదురుగా మరొక మహద్వార గోపురం ఉంది. 


గౌతవేంశ్వరస్వావి అలయు౦ ఇక్కడ ఇంకొక 
ప్రధానమైన గుడి. గోదావరిని తీసుకొని వస్తున్న గౌతముడు 
ఈ ఆలయంలో లింగాన్ని ప్రతిష్టించాడని చెపుతారు. 





క్ష్మీనరసింపాస్వామి 


ఇర్మవురి - ల; 
ధర్మపురిలో దత్తాత్రేయుని ఆలయం, కన్యకాపరమేశ్వరి 
ఆలయం, రామాలయం కూడా ఉన్నాయి. 


నరసింహస్వామి కళ్యాణం ఫాల్గుణ మాసంలో జరుపు 
తారు. 


ధర్మపురిలో వేదపారశాల, సంస్కృత కళాశాల ఉన్నాయి. 
అనేక శతాబ్దాలుగా ఈ చిన్న మారువమూల గ్రావుం వేద 
సంస్కృతిని సంరక్షించింది. 

(ధర్మపురిలో శేషప్పకవి-శేషాచల దాసు అనే పేరు 
కూడా ఉంది- మూడు శతకాలను రచించాడు. నరసింహుని 
గుణగానం చేసే ఛందోబద్ధమైన తెలుగు రచనలు ఇవి - భక్తి 
తత్త్వంతో జీవుని దైన్యతను స్పష్టంగా అభివ్యక్తీకరించి 
హృదయానికి దగ్గర అయ్యే శతకాలు 1. శ్రీ నరహరి శతకం 
96 సీస పద్యాలు. మకుటం - “చక్రధర - ధర్మపురి ధాను £ 


695 





సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగ తల్ప' 


2 శ్రీనృకేసరి శతకం- 118 ఉత్పలచంపకములతో ఉన్న 
పద్యమాల 

3 శ్రీ నరసింహశతకం ఇది శేషప్ప కవి శతకంగా 
ప్రసిద్ధమైనది తెలుగు శతక సాహిత్యంలో పేరెన్ని గన్నది 
“భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ 
దురిత దూరి అనే మకుటంగల 116సీసములు ) 


మంథని గౌతమేశ్వరస్వామి 

మంధని కరింనగర్‌ జిల్లాలో గోదావరి తీరాన ఉంది ఇది 
ప్పైదరాబాదుకు 226 కి మీ దూరంలో ఉంది బస్సుసౌకర్యం 
ఉంది పురాణాల్లో వముంధనిని వంత కూటవున్నారు 
గోదావరి నదిని తెచ్చిన గౌతవుముని ఇక్కడే తపస్సు 
చేశాడంటారు 


మంధనికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన బొక్కలవాగు, 
తూర్చున అడవి, పడమట రావిచెరువు ఉన్నాయి ఇక్కడ కాక 
తీయుల నాటివి, అంతకంటే పురాతనమైన దేవాలయాలు 
ఉన్నాయి చరిత్రకారులు రాజేంద్ర చోళుడి (క్రీ శ 10121044 
కాలం నుంచీ మంధనికి చరిత్ర ఉందంటారు ఆదిశంకరులీ 
ప్రదేశాన్ని దర్శించారని కొందరి అభిప్రాయుం దక్షిణ 
భారతంలో మంత్రకూటం చిరకాలంగా శివాలయాలకు, వేదా 
ధ్యయననానికి ప్రసిద్ధిచెందింది 
త్రిభువన ముల్లుడి సావుంతుడు గుండరాజు ఈ 
ప్రాంతాన్ని క్రీశ 12వ శతాబ్దంలో పాలించేవాడు కాకతీయ 
రెండవ ప్రోలరాజు (క్రీ శ 1110-1158 అతన్ని ఓడించి అవ 
, మానించాడట పదహారవ శతాబ్దంలో కాళె సర్వప్ప వ్రాసిన 
ఓ సిద్ధేశ్వర చరిత్ర, కిందరపురరాషా సోముదేవుని పశువులు 
|! మంత్రకూటం నుంచి భద్రాచలందాకా మేసేవని చెపుతుంది 
ఇరౌణీ రుద్రమ్మ (క్రీశ 1262-1296 మంత్రకూటం దగ్గర 
$ గోదావరిదాటి పోమదేవుని సేనలను తరిమి ఓడించిందంటారు. 
మంథనిలో తమ్మిచెరువు వద్ద దొరికిన క్రీశ 1199నాటి 


“ఒక శాసనంలో '(బాహ్మణులకు ఇచ్చిన ఇళ్ళస్థలాల గురించి, 
గోపీజన వల్దభునికిచ్చిన తోట గురించి ఉంది కాకతీయ 


ప్రతాపరుద్రుని గురువు మల్లికార్జున సూరి ర్ధ్థయాత్రలు సి 
నప్పుడు, ఆయన భార్య గయలో వ్రాయించిన ఒకశాసనంలో 
గోపీజనవల్లభాయ నమః అని ఉందని పురాతత్వ శాస్త్రవేత్త 
డిసి సర్కార్‌ తెలిపారు 

కాకతీయ గణపతిదేవుని సోదరి కుందవమూంబిక 
గణపతిదేవుని గురువు విశ్వేశ్వర శివుడు గూడ మంధనిలో 
ఆలయాలు నిర్మించారు కాకతీయ రుద్రదేవుడి మంత్రి 
గంగాధరుడు ఇక్కడ త్రినేత్రుడికి గుడి కట్టించాడని క్రీ శ 1171 
నాగనూరు శాసనం చెపుతుంది 


వుంధని పరిసర ప్రాంతాల్లో పూజకు నోచుకోని 
శివలింగాలు, హనుమంతుని విగ్రహాలు అనేకం కనిపిస్తాయి 
సమీపంలో గోదావరి మధ్య కోటిలింగాల దిబ్బమీద 22 శివ 
లింగాలతో కూర్చిన శివలింగం, 22 నందులతో కూర్చిన నంది 
విగ్రహం ఉన్నాయి మంధనిలో రావి చెరువు గట్టున లక్ష్మీనా 
రాయణుడి గుడి, శీలేశ్వరుడి గుడి, సిద్ధేశ్వరుడి గుడి, మహా 
లక్ష్మిగుడి, హనుమంతుడి గుడి, పోచమ్మగుడి ఉన్నాయి తమ్మి 
చెరువుకట్ట దగ్గర ఓంకారేశ్వరుడి గుడి, హనుమంతుడి గుడి, 
దత్తాత్రాయుడి గుడి, విఘ్నేశ్వరుడి గుడి ఉన్నాయి 


గోదావరి గట్టున గౌతమేశ్వర ఆలయం ఇక్కడ ప్రధాన 
దేవాలయం ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన 
వుందిరం ఇంకా గోదావరి ఒడ్డున సరస్వతి వుందిరం, 
రామాలయం ఉన్నాయి 


మంధనిది అనేక శతాబ్దాల చరిత్ర గోదావరిని తెచ్చిన 
గౌతముని ఆశ్రమస్థానమిది కాకతీయుల శిల్చనైపుణ్యాన్ని 
తెలిపే అనేక కట్టడాలు, కళా ఖండాలు ఇక్కడ కనిపిస్తాయి 
గౌతముని స్మరించటానికీ, తమ చరిత్ర సంస్కృతీ తెలుసుకో 
వటానికి, ప్రతీ తెలుగువాడూ దర్శించవలసిన క్షేత్రం 
మంధని 


కాళేశ్వర, ముకేశ్వరులు 

కాళేశ్వరం, కరీంనగర్‌ జిల్లాలో మంధనికి 65 కిమీ 
దూరంలో ఉంది ఇక్కడకు కరీంనగర్‌ 130 కి మీ కరీంనగర్‌ 
నుంచి కాళేశ్వరానికి బస్సులు మంధని మీదుగా పోతాయి 


(త్రిలింగదేశాన్ని నిర్దేశించిన మూడు లింగాల్లో కాళేశ్వర 
మొకటి. కాళేశ్వరం వద్ద మూడు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌ 
ఛత్తీస్‌గఢ్‌, వుహారాష్ట్రలు కలుస్తాయి ఇది గోదావరి, 
'ప్రాణహిత నదుల సంగచు ప్రదేశం 


గోదావరి తీరంలో, రెండవ ప్రోలరాజు 
(క్రీ శ 1110౫458 గుళువు, శివాగమపండితుడు రామేశ్వర 
దీక్షితుడు సివసించాడంటారు. కాళేశ్వరంలో ఆలయం అతని 
కాలంలో జకీ అభిప్రాయం ఉంది. రుద్రదేవుడి 
చూంత్రి, పట్పినాట్‌ ముఖ్యపట్టణం నాగనూరు శాసకుడు 





షుర (పతేక సంచిక 


96 





కాళిల్చర ముక్తేశ్వర లింగములు 


గంగాధరుడు కాళేశ్వరంలో ఆలయం నిర్మించాడని క్రీశ 1171 
నాటి శాసనం తెలుపుతోంది 


హనువుకొండలో దారికిన ఇంకొక శాసనంలో 
గంగాధరుడు గోదావరి, ప్రాణహితల సంగవుప్రదేశంలో 
మురారి, శంకరుల మూర్తులను ప్రతిష్టించాడని ఉంది గణ 
పతి దేవుడి గురువు విశ్వేశ్వర శివుడిక్కడ గోళకీవురం 
నిర్మించాడట గణపతిదేవుని సోదరి కుందమాంబిక, ఇక్కడ అర్ధ 
నారీశ్వర మందిరం కట్టిందని క్రీశ 1219 నాటి శాసనం 
తెలుపుతోంది ఇక్కడ విజయనగర 2వ హరిహరరాయలు 
కుమారుడు తులాపురుషదానం చేశాడని క్రీశ 1397 నాటి 
శాసనం తెలుపుతోంది అంత చరిత్రగల కాళేశ్వరంలో చాలా 
ఆలయాలు ఢిల్లీ సుల్తానుల దండయా(త్రలలో శిధిల 
మయ్యాయి 


ప్రస్తుతం కాళేశ్వరంలో ఉన్న ఆలయం ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం తిరిగి నిర్మించిన ఆలయం పురాతన ఆలయంలో 
ఉన్నఅన్నపూర్ణ విగ్రహం, చతుర్ముఖ లింగం, సరస్వతి 
విగ్రహం, మత్స్యావతార శిల్చం విడిగా ఉన్నాయి ఇక్కడ ధ్యాన 
ముద్రలో ఉన్న జైన విగ్రహం గూడా ఉంది 


కాళేశ్వరాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వరలింగాలు, 
రెండూ ఒకే పానవట్టం మీదుంటాయి. ఇందులో ఒక లింగం 
పైన రెండు రంధ్రాలు ఉన్నాయని అవి ఎప్పుడూ నిండవని 


అంటారు వాటిలో పోసిన నీరు, పాలు గోదావరిలో 
కలుస్తాయని అంటారు 


అడవుల మధ్యనున్న కాళేశ్వరం నేడు ఎక్కువగా యాత్రి 
కుల్ని ఆకర్షించటంలేదు దీని ప్రాముఖ్యాన్ని వివరించవలసిన 
బాధ్యత తెలుగువారందరిది 


ఉత్తర తెలంగాణా గోదావరి తీరంలో వెలికిరాని 
స్టూపాలు, కట్టడాలు, ఆలయాలు, జైనమందిరాలు ఎన్నో 
ఉన్నాయి ఈ భూమిలో దాగియున్న చరిత్రకు గోదావరి సాక్షి 
చరిత్ర చదవాలంటే సంస్కృతి పట్ల అభిమానం కావాలి 





మాతల్లి గోదావరి 





భద్రాబ 
| ఎడ్లా॥ జి.ఎస్‌, మోహన్‌ 


రాజమండ్రి నుండి గోదావరి మీదుగా 160 కి.మీ. శ్రీరాములవారి విగ్రహం త్రిభంగ లేదా సమభంగ భంగిమలో 
ద౮ూరంలో ఖవ్ముం జిల్లాలో భద్రాచల క్షేత్రం ఉంది. ఉంటుంది. శ్రీరామచంద్రుడికి ఎడమ ప్రక్కన సీతమ్మ తొడమీద 
హైదరాబాదుకు 320 కి.మీ. వరంగల్గుకు 235 కి.మీ. కూర్చొని వుంది. అమ్మవారికి ఎడమ ప్రక్కగా లక్ష్మణస్వామి 
కొత్తగూడెంకు 44 కి.మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఇక్కడి ఉన్నాడు. 


గోదావరి గట్టుమీద భద్రగిరి కొండమీద ఉంది ఇక్కడి గర్భగ్భహం మీదున్న విమానం గ్రానైటు శిలతో తయారు 
రాములవారి ఆలయం ప్రసిద్ధ దక్షిణ భారత పుణ్యక్షేత్రాలలో చ్వ్వ్వబడింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గర్భాలయ 
ఒకటిగా విరాజిల్లుతోంది. శ్రీరాచులవారి విగ్రహం. వ్రిస్హాన శిఖరం 30 టన్నుల బరువు కలిగిన ఒకేఒక గ్రానైటు 
సనాతనమైందనీ, ఈ దైవప్రతిమ స్వయంభువు అనీ ప్రజల ,లత్రీ చేయబడి ఉండటిం. గోదావరిలో రామదాసు తెచ్చిన 
విశ్వాసం. “సుదర్శన చక్రం' ఈ శిఖరాన్ని అలంకరించిందని అంటారు. 

భద్రగిరి లేదా భద్రాచలం అన్నపేరు ఎందుకు వచ్చిందో విష్ణు, గరుడ, సింహ సోమ, స్కంధ, దక్షిణామూర్తుల సుందర 
చూద్దాం. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించుకు పోయిన శిలా రూపాలతో విమానం బాహ్యముఖం కూడుకొని ఉంది. 
సమయంలో శ్రీరామచంద్రుడు భద్రాచలంలోనే ఉన్నాడు. ముఖమంటప ప్రవేశద్వారానికి ఇరువైపుల జయ విజయులనే 
భద్రుడనే బుషి తపస్సుకు మెచ్చి శ్రీరాముడే స్వయంగా ద్వారపాలకులు అశ్వారూఢులై ఉన్నారు. ఇక్కడి కల్యాణ 
అతనికి దర్శనం, మోక్షం ఇచ్చాడనీ, భద్రుడు తపస్సు చేసిన మంటపం ఉత్తమ కళాఖండానికి చెందింది. అలయం వెనుక 
కొండ కావడంవల్ల అది భద్రగిరి లేదా భద్రాచలం అయిందనీ భద్రుని కోవెల ఉంది. భక్తులు రావుకోటి వ్రాసి తెచ్చే 








అంటారు. కాగితాలను (గ్రహించే . 
నుత నటీ గది ఒకటి వుంది. 
తీరంలో కుడివైపున్న 17వ శతాబ్దంలో 
గుట్టమీద 40 మెట్ల రావుదాసు అనే 
ఎత్తులో శ్రీరాములవారి ప్రతినామం ఉన్న కంచర్ల 


అలయుం నిర్మించ 
బడింది. ఎత్తైన గోపురం 








గోపన్న ఈ ఆలయ 
పునరుద్ధరణ కోసం 












ఆలయోనికి నిండుద 


గోదావరి తూర్పుగా 
ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి 
(ప్రదక్షిణం చేస్తున్న 

ట్లుంటుంది. పోకాల దమ్మక్క అనే వనితకు శ్రీరామచంద్రుడు రాజులలో చివరివాదైన అబ్బుల్‌ హస్సన్‌ తానీషా (1654-1687) 
కలలో కన్పించి భద్రగిరిమీద సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కు ప్రధానవుంత్రిగా ఉండేవాడు. ఈ ప్రాంతం ఈయన 
ఉన్నాయని చెప్పాడట. అవెం వెళ్ళి చూస్తే విగ్రహాలు అధీనంలో ఉండేది; గోల్కొండ ముఖ్యపట్టణంగా ఉండేది. 
కన్పించడం, వాటికి ఆమె ఒక చిన్న మండపం కట్టించడం గోపన్న తహసీల్దారుగా నియుమింపబడ్డాడు. ఆలయు 
వెంటవెంటనే జరిగిపోయాయి. అలా ఆ మండపం ప్రస్తుతం పునరుద్ధరణ కోసం ఖర్చుచేసిన డబ్బు రెవిన్యూద్వారా 





ఉన్న దేవాలయానికి మూలమని అంటారు. 


దేవాలయం ప్రధానప్రవేశ ద్వారంమీద ఉన్నతమైన 
గోపురం ఉంది. ఈ ద్వారం లోపలి (ప్రాకారానికి దారి తీస్తుంది. 
గర్భగ్భహంలోని విగ్రహాలు 3౩ అడుగుల ఎత్తుంటాయి. 
రాములవారు పద్మాసన భంగిమలో ఉండి చతుర్భుజాలను 
కలిగి ఉన్నాడు. ముందరి రెండు చేతుల్లో విల్లంమ్ముల్నీ, వెనుక 
రెండు చేతుల్లో శంఖచక్రాలను కలిగి ఉన్నాడు. సాధారణంగా 


సేకరించబడినట్టిది. ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో 
జవుకట్టడానికి బదంలు గోపన్న దాన్ని వినియోగించి 
నిర్చంధించబడ్డాడు. (గోల్కొండ కోటలో ఇప్పటికీ గోపన్న 
బందిఖానాను చూడొచ్చు). ఈ పరిస్థితిలో శ్రీరామచంద్రుడే 
తానీషాకు కలలో కన్పించి గోపన్న డబ్బు కట్టినట్టుగా 
“రామమాడ' లేదా 'రామటెంకి' అనే బంగారునాణేల రూపంలో 
రసీదును చూపించాడట. ఉదయమే రాజు స్వయంగా గోపన్న 
బందిఖానాకు వచ్చి ఆయనను విడిపించారట. ఈ అదు తానికి 





పుష్కర ప్రత్యేక సంచిక 8 


ఆశ్చర్యపడ్డ సుల్తాను గోపన్నకు లెక్కలేనన్ని బహమతులనిచ్చి 
సత్కరించి, మళ్ళీ తహసీల్దారుగా నియమించాడట. అంతేకాక 
ప్రతి సంవత్సరం ఆలయా నిర్వహణకు నిధులను సవు 
కూర్చేవాడట. ఇది నిజాం ప్రభుత్వ హాయాంలో కూడా 
కొనసాగింది. రాముడి మీదున్న భక్తే గోపన్నను రామదాసుగా 
మార్చింది. శ్రీరాముడిని స్తుతిస్తూ రామదాసు కొన్ని వందల 
పాటలను కట్టాడు. అందులో ముఖ్యంగా ““దాశరథీ శతకం”” 
పేర్కొనదగింది. 


రామదాసు సీతారామ చంద్రులకు కానుకగా ఇచ్చిన 
కలికితురాయి, పచ్చల పతకం, చింతాకు పతకం, రత్నా 
భరణాలు నేటికీ ఆలయంలో భద్రపరుచబడి ఉన్నాయి. 
రావుదాసు జన్మస్థలమని చెప్పబడే నేలకొండపల్లి ఖమ్మం 
జిల్లాలోనే ఊంది. రామదాసు కాలంలోనే ముస్లిం భక్తుడైన 
కబీరుదాసు శ్రీరాములవారి దర్శనం చేసుకొన్నాడు. రామదాసు 
కబీరు ఉపదేశాన్ని పొందాడట. 


భద్రాచలానికి 35 కి.మీ. దూరంలో ఉన్న వె౦రటొపురం 
ర్రోడ్డుమీదున్స పర్ణశాలలోనే శ్రీరామచంద్రుడు సితావియోగం 
పొందాడట. సీత తన చీరలను ఆరబెట్టుకొన్న ప్రదేశం పసుపు, 
కుంకుము రంగుల్లో ఉన్న బండలు ఉన్నాయి. నాటి సీతా 
రామచంద్రుల పర్ణశాల నేడు చిన్న ఆలయంగొ రూపొందింది. 
ఇక్కడే వెనుక భాగంలో శ్రీరామ లింగేశ్వరస్వామి ఆలయం 
ఉంది. ఇక్కడికి 6 కి.మీ. దూరంలో ఉన్న ఉష్ణగుండం నుంచి 
సీతమ్మవారి స్నానానికి లక్ష్మణస్వామి వేడినీళ్ళు తెచ్చేవాడట. 
యాత్రికులు ఈ రెండు ప్రదేశాలను దర్శించాల్సి ఉంటుంది. 


పర్ణశాలకు వెళ్ళే దార్లోనే ౩ కి.మీ. దూరంలో 'మోతిగడ్డ" 
ఉంది. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం ఉంది. శివరాత్రికి 
ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. 


భద్రాచలంలోనే మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి. 
అవి గోదొవరి సమీపంలో చిన్న గుట్ట మీదున్న నరసింహ 
స్వామి ఆలయం, యోగానంద నరసింహస్వామి ఆలయం, 
భద్రాచల పట్టణ మధ్య భాగంలో ఉన్న గోవిందరాజులు స్వామి 
అలయం, మరొక గుట్టమీదున్న రంగనాయకులు స్వామి 
ఆలయం, పేర్కొనదగ్గవి. రంగనాయకులు స్వామి ఆలయ 
సమీపంలో నిర్మించబడ్మ రావుదాసు ధ్యానవుందిర౦ం, 
రావూలయోానికి ఎదంరుగా ఉన్న శివాలయుం, రంగ 
నాయకులు గుట్టమీదున్న ఈశ్వరమ్మ మందిరం, హరనోథ 
దేవాలయం చూడదగ్గవి. 


భద్రాచల క్షేత్రంలో చైత్రమాసంలో శ్రీరావునవమి 
ఉత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి. లోక కల్యాణార్థమై 
చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామచంద్రమూర్తి అవతరించాడు. 
సీతారాముల వివాహాన్ని ప్రతి ఏటా ఇక్కడ జరిపిస్తారు. 
రావుదాసు చేయించిన వూంగల్యంతోనే సీతవ్ము వారికి 
మాంగల్యధారణ జరిపించడం ఒక విశేషం. తానీషా నెలకొల్పిన 
సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా మన రాష్ట్రప్రభుత్వం 





వయఖ్యవుంత్రి ద్వారా స్వయంగా అందింపబడే వేంల్లైన 
ముత్యాల తోనే సీతమ్మ పెళ్ళి తలంబ్రాల ఉత్సవం జరిపిస్తుంది. 
ఈ ఉత్సవాన్ని అలిండియా రేడియో, టి.వి.లలో చేస్తారు. 
కల్యాణోత్సవం కోసమే ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 
4 లక్షల వ్యయంతో కల్యాణ మంటపం నిర్మించింది. ఈ 
కల్యాణోత్సవాన్ని తిలకించడానికి దాదాపు 3 లక్షల మంది 
(ప్రజలు గుమిగూడుతారు. రాష్ట్రం నలుమూలల నుంచి 
దాదాపు 500'ప్రత్యేక బస్సులు బడుతాయి. 
పదిరోజుల పాటు జరిగే “వైకుంఠ ఏకాదశి"కి కొన్ని 
వేలమంది భక్తులు మహా విష్ణువు దశావతారాలను కళ్ళారో 
చూడడానికీ వైముంఠ ఏకాదశికి ముందు జరిగే తెప్పోత్సవాన్ని 
చిలకించడానికీ, న్నైకుంఠ ఏకాదశినాటి వైకుంఠ దర్శనం 
చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పునీతులవుతారు. ఇక్కడ 
పాంచారాత్రాగమాన్ని బట్టి ఆరాధనలు జరుగుతాయి. 


ఇక్కడ ప్రవహించే గోదావరి మాత నయనానందకరంగా, 
కన్నులపండువగా ఉంటుంది. భారతదేశంలో అనేకానేకంగా 
శ్రీరావఎమలవారి ఆలయాలు ఉన్నా భద్రాచలంలోని ఈ 
ఆలయం ఒక ప్రత్యేకకము సంతరించుకొంది. ఆలయంలోని 
శ్రీ సీతారావు లక్ష్మణంలవతూర్తులు సుందర శిల్ప 
కళావిన్నాణానికి నిదర్శనం. భద్రాచలంలో దేవస్థానంవారి 
ధర్మశాలలు, కాటేజీలు, తిరుముల తిరుపతి దేవస్థానంవారి 
సత్రం ఉన్నాయి. తి.తి.దే. సత్రంలోని తి.తి.దే.వారి సమాచార 
కేంద్రం, శ్రీరావములవారి ఆలయంలోని దేవస్థానంవారి 
సమాచార కేంద్రం యాత్రికులకు సమాచార కేంద్రాలుగా 
ఉన్నాంఎి. వసతికి వలుందంగా గదులు రిజర్వు 
చేసుకోవాలనుకునే వారం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, 
శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, భద్రాచలం వారి పేరు 
మీద మనియార్డర్‌ పంపించాలి. 

చరితం రఘునాథస్య, శతకోటి ప్రవిస్తరమ్‌ 

ఏక్రైకమక్షరమ్‌పోక్తం, మహాపాతక నాశనమ్‌. 


ర్త మాతల్లి గోదావరి | 


రాజమండ్రి శ్రీ లక్షీనరసింహస్వామి దేవాలయం 


_యాతగిరి శ్రీరామ నరసింహారావు 


రాజమహేంద్రిలో అత్యంత ప్రాచీనమైన దేవాలయం. వున్నారు. వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నృసింహజయంతినాడు 
శ్రీ లక్ష్మీ నరసింహాస్వామివారి దేవాలయం. ఇది గోదావరి విశేషపూజలు, రాత్రి కల్యాణ మహోత్సవం జరుగుతున్నది. 
తీరంలోని కంభంవారి సత్రం సమీపంలో వుంది. చిన్నగుడి. ఇది రాజమహేంద్రిలో ప్రసిద్ధమైన దేవాలయాలు ఒకప్పుడు 
11వ శతాబ్దికి చెందిన చాళుక్యుల నాటిదని, ఇసుకరాతితో ప్రస్తుతమున్న స్థలాల్లో లేవు కొని విగ్రహాలు, శివలింగాలు 
నిర్మితమైనదని చరిత్రకారులు శ్రీ భావరాజు వేంకట కృష్ణారావు, పురాతనమైనవే - మార్కండేయేశ్వర స్వామివారి దేవాలయం 
శ్రీమల్గంపల్లి సోమశేఖర శర్మ, శ్రీమారేమండ రామారావు, _ ఒకప్పుడు సమీపంలోని చందాసత్రం వీధిలో ప్రస్తుతం మశీదున్న 
శ్రీరాళ్ళబండి సుబ్బారావు చెప్పారు. ఒకప్పుడు యీ దేవాలయం _ స్థలంలో వుండేది. అక్కడి నుండి శివలింగాన్ని తీసుకునివచ్చి 
కోట ప్రాంతంలో (గోదావరి ప్రస్తుతమున్న స్థలంలో 
రైల్వేస్టేషను) ఉండేది. దేవాలయాన్ని నిర్మించి, ఆ 
గర్భగుడి... శ్రీలక్ష్మీ శివలింగాన్ని పునః 
నరసింహాస్వామి వి([గ్రహం, ప్రతిష్టింపజేశారు. అలాగే 
శ్రీ గణపతి విగ్రహం క్షేత పాలకుడు శ్రీ 


వూ(త్ర౦ లభించాయి. వే ణంగోపాలస్వావివారి 
రెడ్మీిరాజుల కాలంలో 


దేవాలయం వెంంఎున్‌ 
“త ల్లవరవుు” అనం రోడ్డులోని పెద్ద వుశీదు 
గావూన్ని 0౮ 


స్థలంలో వుండేది. 
దేవాలయానికి దానం 


1323లో అక్కడ మశీదు 
చేసినట్లు శాసనమున్నట్లు ఏర్పడింది. ఆ విగ్రహం 
చరిత్ర చెబుతోంది ఐతే ఆ 


ప్రస్తుతమున్న స్థలంలో 
శిలా లేదా తావుశాసనం 


అర్చకులు 'సుకుని 
మనకు లభించుట లేదు వచ్చారు. కనుక 
ఇదే వేదాగది 


దేవాలయు౦ విగ్రహం 
నరసింహస్వామి ఆలయ కూడా పురాతనమైనదే. శ్రీ 
వుని భావరాజు వారు 


లక్ష్మీ నరసింహస్వామివారి 
అంధ్రా హిస్టారికల్‌ రిసెర్చి దేవాలయం ్రైవేట్‌సంస్ట 
ఇన్సిట్యూట్‌ వారి 


యాతగిరి వంశస్థులే ధూప, 
దీప 
పత్రికలో పేర్కొన్నారు. పనైవేద్యాలను, కల్యాణ 
1788లో 











































వుహోత్సవాలను నిర్వహి 
స్తున్నారు. 





ప్రస్తుతమున్న స్టలానక్‌ మధ్వమతానికి చెందిన శ్రీ 
యీ ఆలయం త్రసుకుని ఉత్తరాదివముఠం యిక్కడే 
రాబడి౦ది. నాకు పైన వృంది. విష్ణు 


కవతరం వారైన యాతగిరి 
పూర్ణసోమయాజులు గారికి | | 
వచ్చిన కల నాధారంగాకోట అవా 2 లు. సే పేరుతోనే 0౮ వుఠం 
ప్రాంతానికి కొంతమందిని వెంటబెట్టుకొని వెళ్ళి, శిథిలము ఏర్పడింది. పీఠాధిపతులు రెండు మూడు సంవత్సరాలకోసారి 
అయిన ఆ దేవాలయమునకున్న రాళ్ళను నెంబర్లు వేయించి, విజయం౦ చేస్తోంటారం. ఇక్కడ రెండం వతూల 
విగ్రహాలతో సహ ప్రస్తుతమున్న స్థలానికి ఎటువంటి ఖర్చు బృందావనాలున్నాయి, మధ్వమతానికి చెందిన రెండు మూల 
లేకుండా తీసుకుని వచ్చారు. నాటి నుండి యాతగిరి వంశసులే బృ౦దావనాలు ఆంధ్రప్రదేశ్‌లో మరెక్కడా లేవు. కర్నాటక, 
యీ దేవాలయానికి వంశపారపర్య ధర్మకర్త, అర్బకులుగా మహారాష్ట్రల నుండి కూడా మద్వమతస్థులు వస్తూంటారు. 


నావంవలులలో “ఉత్తర” 
అనేది ఒక నావుం. ఆ 










పుల్యం బత్మక సంచిక 100 


దావరి రం ని వాటర్‌ వర్క్స్‌ ఎదురుగానున్న విజయ 
నగరం మహారాజుగారి స్థలంలో (ప్రస్తుతం రామకృష్ణ సేవా 
సమితి) నిల్చి, కంబం వారి సత్రం సమీపంలోని ప్రస్తుత మరం 
స్థలాన్ని 4 వరహాలకు (16 రూపాయులట) కొని అక్కడ 
బృందావనం చేసి నిత్యం పూజలు చేశారు ఇది అనువంశికంగా 
జరుగుతోంది నాది ఏడో తరం దీనికి సంబంధించిన శిలా 
శాసనం మరంలో కలదు 
మరొక మూల బృందావనం శ్రీ శ్రీ సత్యజ్ఞాన తీర్భుల 
వారిది 1912లో వారిక్కడ సిద్ధిపొందారు వారి ఆరాధనలు 
మాఘమాసంలో జరుగుతాయి హోస్పేటకు సమీపంలోని 
కిహ్నాళ్‌ వారి స్వస్థలం పూర్వాశ్రవుంలోని వారి వంశీకులు 
అరాధనలకు వస్తూంటారు 


ఈ ఉత్తరాది మరంలోనూ, ఆనుకుని వున్న కంభంవారి 
సత్రంలోను దశాబ్బానికోపర్యాయం అఖిల భారత ద్వైత సిద్ధాంత 
వుహాసభలు, అప్పుడప్పుడు [క్రింది స్థాయిలో సభలు 
జరుగుతుంటాయి వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, 
హోవూలు, భజనలు, పురాణ కాలక్షేపాలు జరుగు 
తూంటాంం సంధ్యావందనం, దేవ తార్చనాదఎలపై 
యువకులకు శిక్షణ యివ్వబడుతున్నది 


ఉత్తరాది మరంగా, నరసింహస్వామి గుడిగా ప్రసిద్ధి 
చెందిన యీ ఆధ్యాత్మిక కేంద్రానికి యాతగిరివారి వంశస్థులే 
వంశపారపర్య ధర్మకర్త అర్బకులుగా ఉన్నారు నేను ఉత్తరాది 
మరాధికారిగా వున్నాను 





జీవితంలో మధ్య్వుడు ఒకసారైనా యీ స్థలానికి రావడమన్నది 
ఒక ఆచారంగా వుంది 


1703లో శ్రీ శ్రీ సత్యాధీశ స్వాములవారి బృందావనం 
ఏర్పడింది ప్రతీ సంవత్సరము ఆషాఢ బహుళ అమావాస్యనాడు 
ఆరాధనోత్సవం జరుగుతుంది గోదావరి పుష్కరాల ప్రారంభం 
జూలై 30 ,29 న స్వాములవారి ఆరాధన ఈ సంవత్సరము 
తిశతి ఉత్సవాలు జరగాలి. జూలై 28న పర్వరాధన 29న 
ఆరాధన, 30న ఉత్తరారాధన జరుగుతాయి ఈ స్వాములవారి 
పూర్వాశ్రమ స్థానం చిత్తూరు జిల్లా బోయపల్లె, దీనినే యరంపల్లె 
అంటారు. చిత్తూరు - కడప బస్‌ రూటులో వుంద వీరి 
పూర్వాశ్రమంలో మేనల్లుడు యాతగిరి వేంకటాచార్యులు వారిది 
ఘట వాడి సమీపంలోని యాదగిరి. అ ఊళ్ళో కొండ 
మీద శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవాలయమున్నది 
యాతగిరి వారి ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహా స్వామి. స్వాముల 
వారు వారి పూర్వాశ్రమంలోని మేనల్లుడు వేంకటాచార్యులు 
1703 లో కాలినడకన కాశీయాత్ర ముగించుకుని, తిరుగు 
ప్రయాణంలో పెద్దాపురం రాగా, తన అవసానదశ వచ్చిందని, 
మరణానంతరం గోదావరి తీరమైన రాజమహేందద్రికి తీసుకు 
పోయి అక్కడే బృందావనం చేయమని అర్చించుకోమని ఆ 
స్వాములవారు వేంకటాచార్యులకు ఆజ్ఞ నివ్వగా, పల్లకిలో ఆ 
భౌతిక కాయాన్ని రాజమిహేంద్రికి తీసుకుని వచ్చి, ప్రస్తుతం 





101 మాతల్లి గోదావల 


రాజమహేంద్రవరం పరిసర ఆలయాలు 


రాజమండ్రి తూర్చుగోదావరి జిల్లాలో ముఖ్యనగరం 

రాజవుహేంద్రవరవుని కూడా పేరు చరిత్ర సృష్టించిన, 
నడిపించిన, నడిపిస్తూ ఉన్న ఊరు గోదావరినది అన్ని 
పెద్దనదులలాగ పలు ఉపనదులతో కలసి పుష్టిని పొందుతుంది 
సామాన్యంగా ఉపనదులను గుర్తించటం కష్టం అయితే 
అసంఖ్యాకమైన ఇతర పేరులేని పాయలు కూడా గోదావరిలో 
కలుస్తుంది రాజవుండ్రి తీరాన్నీ గోదావరి చేరకవలందే 
ఉపనదులన్ని గోదావరిని కలుస్తాయి రాజమండ్రిలోని ధవళగిరి 
(ధవళేశ్వరం) దగ్గర గోదావరి ఏడు పాయలుగా విడిపోతుందని 
అంటారు విడిపోయి సవఎద్రంలో కలుస్తుంది అంటే 
రాజవుండ్రి గట్టున గోదావరి సంపూర్ణంగా అఖండంగా 
వుంటుందని చెప్పేందుకు ఆస్కారముంది. సర్వదిక్కులనుంచి 
వచ్చిన సమ(గ్రజలం రాజమండ్రి ఒడ్డున ప్రవహించి ముందుకు 
పోవలసిందే అలాంటప్పుడు ఇక్కడి నీళ్ల నిలువ, నదివైశాల్యం 
ఎక్కువనే చెప్పాలి -దానికి తోడు తరతరాల సాంఘిక రాజకీయ 
జీవన స్రవంతి, దానితో రాజ్యాలు వికసించి, నశించి నగరాలు 
కొత్త శోభను సంతరించుకొని దినదినాభివృద్ధి చెందాయి ఇక్కడి 
ధర్మాలు, ధర్మాలను అంటి పెట్టుకొని ఆలయాలు 
అంతస్సత్త్వంలో ప్రధానమైతేను బహిరావరణంలో కొత్త కొత్త 
రంగులు వూరుతూ నిత్య నాతన౦గా కనబడటం 
సాధారణవుఎ అటువంటప్పుడు వెలుత్తం రాజవుండడి 
ప్రాచీనతమ వైభవాన్ని దర్శించడానికి మనకు చేయూత నిచ్చేవి 
అక్కడి ఆలయాలు మాత్రమే అని చెప్పాలి. ఆ దిశలో కొన్ని 
ఆలయాల పరిచయం ఇక్కడ ఇస్తున్నాం 


మార్యండేయ క్షేత్రం 


గోదావరి గట్టున రాజమండ్రిలో శ్రీమార్కందేయేశ్వర 
స్వామి దేవాలయం ఉంది. ఈ క్షేత్రానికి పు రాణ చరిత్ర వుంది 
ఇక జ స్‌ 












వ్‌ బ్లో ళ్‌ 
య్‌ చ్‌ ॥ 2 _ర్తుర్తీ 
కె జై 


కోసం గౌతమీ తీరంలో పరమేశ్వరుని 
ఆరాధించాడు. శివుని వరం వల్ల పుత్రుడు పుట్టాడు. 





డొ అటోడి 


స ఆధి 





మార్కండేయుడికి యుక్త వయస్సు రాగానే మృత్యువు 
సంభవిస్తుందని చెప్పిన ఆకాశవాణీ మాటలకు చింతించి తన 
ఆయుర్ధాయం కోసం గౌతమీ తీర్ధంలో శివలింగాన్ని ప్రతిష్టించి 
ఉమామహేశ్వరులను ఆరాధించాడు 








వుష్కర ప్రత్యేక సంచిక 


102 


ఈశ్వర వరానుసారం అకాశవాణి మాటల ప్రకారం 
'ప్రాణహరణకు యముడు వచ్చాడు. మార్కండేయుడు 
శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. యముడు తన పాశాన్ని 
మార్కండేయుడి కంఠానికి తగిలించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై 
తన శూలంతో యమధర్మరాజును కొట్టాడు. 'ఈ తీర్ధంలో 
మునిగి నన్ను దర్శించినవారు, పాపాల నుండి విముక్తులై 
పునర్జన్మ రహితులౌతా'రని శివుడు వూర్కండేయుడికి 
వరమిచ్చాడు. ఈ వరం వలన గౌతమీ తీరంలో స్నాన, 
జపదానాదులను చేసుకొనేవారు ఎక్కువయ్యారు. 


భీమేశ్వర పురాణంలో- 
కమలాభలాగ్ర మారృండేయ శివ శిర 
శృశిచంద్రికాధాత సౌధ వీధి 
అని ప్రస్తావింపబడి వుంది. 


కాశీఖండంలో - 'ఉండునేవట వూర్కండేయు 
వమునినాథ సజ్జలింగవునం౦గ శాసనంండంు' అని ఈ 
మార్కండేయ దేవాలయ ప్రస్తావన ఉంది. 


గోదావరి గట్టుపైన తిరుమల తిరుపతి దేవస్థానంవారు 
నిర్మించిన శ్రీ వేంకటేశ్వర పద్మావతి స్నాన ఘట్టానికి ఎదురుగా 
ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే రోడ్డునుంచి 
లోపలి వెంట్లు దిగి క్రిందికి దిగి వెళ్ళాలి. దిగినవెంటనే 
కుడివైపుకు 'మార్కండేయేశ్వరస్వామి దర్శనం చేసుకొన 
వచ్చును. ప్రక్కనే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చును. 
ఇక్కడ పలు దేవతల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. 
వేంకటేశ్వరస్వామి కూడా ప్రతిష్టింపబడి ఉన్నాడు. ఆలయంలో 
నల్లరాతి బసవన్న స్థిరమూర్తిగా ఉంటే లోహవు బసవన్న నిలిచి 
స్వామివారికి వాహనమైయ్య్యేందుకు సదా సిద్ధమనే భావాలు 
వెలిబుచ్చుతూ ఉండడం చూడవచ్చును. ఈ ఆలయంలో 
ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గుడి వుహద్వారం ప్రక్కనే 
అయ్యప్పస్వామి ఆలయాన్ని గూడ చూడవచ్చును. 

చరిత్రలో చూస్తే కాటయ వేముని భార్య మల్గాంబిక 
మార్కండేయస్వామి కోసం కేసవరం (గ్రామాన్ని సమర్పించింది. 
అతని తల్లి దేవాలయాన్ని పునర్నిర్మాణం గావించింది. ఆ 
ఆలయం నాశనం అయిపోగా కోటగుమ్మం దగ్గర మరల 
నిర్మించారు. అదికూడా కాలగర్భంలో కలసిపోయింది. 


గుండు రాజనే ధనికుడు మార్కండే యేశ్వరుణ్ణి 
పార్వతీదేవిని పునః ప్రతిష్టించాడు. ఆ దేవాలయము కూడా 
శిథిలమైంది. 1949 ప్రాంతంలో రాజమహేంద్ర పురజనులు ఈ 


(భీ.పు. 143) 


ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ ఆలయుంలో- 


వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి 
శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, వినాయక చవితి, 
నవరాత్రి ఉత్సవాలు, అఖండ దీపారాధన. అయ్యప్పస్వామి 
వారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాయి. 





కోటిలింగాల 
గోదావరి వద్ద మార్కండేయ క్షేత్రం ప్రక్కన బ్రహ్మ 
యాంగశాలనం నిర్మించెను. యోగాన్ని నిర్వహించి 





కోటిలింగాలను (ప్రాణ ప్రతిష్టచేశాడు. కొంతకాలానికి 
కోటిలింగాల్లో ఒకటి తక్కువ కాగా మహర్షులు ఒక లింగాన్ని 
ప్రతిష్టించారు. అ లింగమే కోటిలింగేశ్వరుడు. ఇతడు శతకోటి 
ఫలాలను ప్రసాదించేవాడు, కాబట్టి దీనికి కోటిలింగ క్షేత్రమని 
పేరు వచ్చింది. ఇక్కడ కావించే స్నానజప ధ్యానాదులు అమోఘ 
ఫలప్రదాలు. 


ఈ క్షేత్రానికి సంబంధించి వురో కథనం - త్రిపురా 
సురుడనే రాక్షసుజ్జి, అతని అనుచరులు కోటివుందిని 
ఈశ్వరుడు, కుమారస్వామి కలిసి వధించిన తర్వాత బ్రహ్మవారిని 
కోటిలింగాలుగా మార్చి వేశారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. 
కోటిలింగాల స్వామిని పూజిస్తే ఒక కోటి శివలింగాలను 
పూజించిన ఫలితం వస్తుందని ప్రసిద్ధి. (బ్రహ్మ విష్ణువు కలిసి 
నర్మదానది నుంచి బాణ లింగాన్ని తెచ్చారని, దానిని ప్రతిష్టించి 
కోటిలింగాలను చేసి యీ లింగానికి శ్రీ కోటిలింగేశ్వర స్వామి 
అని పేరు కూడా పెట్టారని చెబుతుంటారు. ఇక్కడ స్వామి రాతి 
శివలింగం రూపంలో పూజింపబడుతున్నాడు. నది నీరు 
లేనప్పుడు యీ కోటిలింగాలు కన్చిస్తాయుని అంటారు. 
మహాశివరాత్రికి ఉత్సవం జరుగుతుంది. 


103 


వేణుగోపాలస్వామి దేవాలయం 

రాజవంండ్రిలో గోదావరి తీరాన్ని ఉవూ 
మార్కండేయేశ్వర స్వామి ఆలయానికి అతి దగ్గరలో కంబంవారి 
సత్రము ఉంది. దాని ప్రక్కన వేణుగోపాలస్వామి దేవాలయం, 
నరసింహస్వామివారి ఆలయాలు ఉన్నాయి. రాజమహేంద్ర 
వరం క్షేత్ర పాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి. 


కృష్ణద్వైపాయనుడు పుట్టిన తక్షణమే తండ్రివద్ద అన్ని 
విద్యలు నేర్చుకొని వేదాసక్తుడై తం డ్రికి దూరంగా వెళ్ళినప్పుడు 
పరాశరుడు పుత్రవిరహం వలన వైరాగ్యంలో పడ్డాడు. గోదావరి 
తీరాన తపస్సుకు దిగిన పరాశరునికి స్వామి గోపాలుడై కనబడి 
కొంచం ఊరట కలిగించాడు. పరాశరుడు ఆయనను ఇక్కడే 
ఉండమని కోరాడు. గోపాలుడు తన వేణువుతో గోవర్ధనంతో 
పాటు ఇక్కడే నిలిచాడు. పరాశరుడే కాకుండా వ్యాసుడు, 
వ్యాసపుత్ర శుకుడు, నారద సనకాదులు స్వామినిఆరాధించి 
తరించారు 


చరిత్ర పుటలలో వేణంగోపాలస్వావి. ఆలయుం 
నాలుగైదుచోట్ల నాలుగైదు కాలాలలో కనబడుతుంది. ఒకే 
విగ్రహం స్థానాంతరం చెందుతూ ఆయా కాలాలలోని సామాజిక 
స్థితిగతులను తెలుపుతుందని చెప్పవచ్చును. మొట్టమొదట 
క్రీ.శ. 1390 సం॥లో వేణుగోపాలునకు అనవరత పురాన్ని 
కాటయవేమారెడ్డి సమర్పించాడు. ఈ ఆలయం ఆచూకీ 
లేకుండా పోయింది. ఆపై గోదావరి గట్టుపై వెంకటరాయనిం 
గారు కొత్తగా ఆలయి నిర్మాణాన్ని గావించి స్వామివారిని 
ప్రతిష్టించాడు. 
ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు కళ్యాణోత్సవం 
జరుగుతుంది. ఏకాదశినాడు రధోత్సవం. భీష్మేకాదశి మొదలు 
పూర్ణిమదాక సాగర సంగమ స్నానం (చక్రస్నానం) చేస్తారు. ఇక్కడి 
స్నాన జప దానాదులు సకల ఫలాలు కలిగిస్తాయి. రెడ్డిరాజుల 
కాలంలో ఆలయం పునర్సిర్మింప బడింది. 
లక్ష్మీజనార్దనస్వామి - ధవళేశ్వరం 
పంచగిరి దుర్గమని పేరుపొందిన రాజమహేంద్రవరంలో 
ధవళగిరి ఒకటి. ఈ ధవళగిరే ధవళేశ్వరం. అఖండంగా వచ్చిన 
“గోదావరి ఇక్కడ కళ్యప, అత్రి, గౌతమీ, భరద్వాజ, విశ్వామిత్ర, 
జమదగ్ని, వశిష్ట అని ఏడు పాయలౌతుంది. సోమకాసురుడనే 
శాక్షసుణ్ణి వధించి మహావిష్ణువు తిరిగి తెచ్చిన నాలుగు వేదాలకు 
జనార్దనుడు ప్రతిరూపం. ఈ ధవళగిరి మీదనే మహావిష్ణువు 
కోసం బ్రహ్మతపస్సు చేశాడు. 
జనార్దన స్వామి అలయాన్ని నారదుడు నిర్మించాడని 
అంటారు. గర్భగుడిలో జనార్దన స్వామితో శ్రీదేవి, భూదేవి 
ఇరువైపుల ఉన్నారు. ఈ ధవళగిరికి ప్రక్కన ఒక గుహజంది. 
అందులో నారదుడు కొంతకాలం తపస్సు చేశాడనీ, అందువల్ల 
దానికి నారదగుహ అని పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ చేసిన 
ధర్మకార్యాలకు ఇతోధిక ఫలం లభిస్తుందని నమ్మకం. ఆలయం 


ఫస్మర ప్రత్యేక సంచిక 





కొండపైన ఉన్నది. ఆలయానికి సుమారు 200మెట్లెక్కి వెళ్ళాలి. 
ఇక్కడ ఆలయ ప్రదక్షణమేకాక గిరిప్రదక్షణ కూడా చేస్తారు. 






ఈ స్వామివారికి భీష్మ ఏకాదశికి కల్యాణ రథోత్సవాలు 
మహావైభవంగా జరుగుతాయి. ఇక్కడ శివుడి గుడి రూడా 
ఉన్నదీ. విభీషణునికై వెదకుతూ వచ్చిన శ్రీరామచంద్రుడు 
గౌతమీ స్నానం చేసి. ఈశ్వరలింగాన్ని ప్రతిష్టించడం వలన 
రామలింగేశ్వరాలయం అయిందని అంటారు. 


ఈ రెండు గుడులను ఒకవైపుకు వదలి కాటన్‌ దొరగారు 
బ్యారేజిని వురొక వైపుకు నిర్మించదలచినప్పుడం అది 
సఫలమెైందని, ఆ వెలుదలు రెండు ఆలయాల వుధ్య 
శివకేశవులను విడదీస్తూ బ్యారేజి నిర్మించే ప్రయత్నం 
విఫలమైందని చెబుతారు. 
అగస్త్యేశ్వరస్వాటు మటాంయి.. అం 

ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి పూజించడం వల్ల 
దీనిని శ్రీ అగస్త్యేశ్వరస్వామి అంటారు. సహజంగా ఏర్పడిన 
శివలింగాల్లో ఇది పెద్దది. దీనిని త్రేతాయుగంలో కూడా 
పూజించారు. అగస్త్య వఎహర్షి ప్రతిష్పించిన శ్రీ బాలా 
తిపురసుందరి దక్షిణాభి ముఖంగా ఉండడం ఒక ప్రత్యేకత. 
పబ్దసం - పట్టిసాచలక్రఅం 
పట్టసాద్రి సమంక్షే కం నాస్తి బహ్మాండగోకకే 
వీరభద్ర సమోదేవో న భూతో న భవిష్యతి 





104 





గాజతుహేరద్రవరం దగ్గర పవిత్ర గోదావరీ నదీ 
మధ్యంలో దేవకూటాద్రి మీద వున్న ఈ పట్టసాచల క్షేత్రానికి 
పట్టసీమ, పట్టసాద్రి, పట్టసాచలం అనేవి నామాంతరాలు. 


ఈ క్షేత్రం మనదేశంలోని పంచవుహా శివక్షేత్రాలలో 
ఒకటి అని అంటారు. తక్కినవి కాళి, కేదారం, శ్రీకాళహస్తి 
శ్రీశైలం అనేవి. పట్టసాచలంలో శివుడు మహాలింగాకారంలో 

సపరివారంగా భద్రకాళితో వేంచేసి యున్నాడు. ఇక్కడే శ్రీ - 
భూ - నీలా సమేతుడై మహావిష్ణువు భావనారాయణస్వామి 


ఆనే పేరుత్రో క్షేత్ర పాలకుడుగా వెలసి వున్నాడు. హరిహరు _ 


లిద్దరు వెలసిన క్షేత్రం కనుక ప్రసిద్ధ క్షేత్రంగా ప్రఖ్యాతి చెందినది. 
ఈ క్షేత్రానికి వీరక్షేత్రం అని కూడా అంటారు. 


మహాశివరాత్రినాడు యాత్రికులు దర్శించి తరిస్తారు. 
ఆనాడు వీరేశ్వరునికి అభిషేకార్చ్సనలు జరుగుతాయి. కార్తిక 
మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. 

శ్రీళైలం కాశికేదారం కాకహస్తిం చ పట్టసం 

పంచక్షేత్ర పరేన్నిత్యం మహాపాతక నాశనం. 


గోదావరి నీళ్లతో నిండి ఉంటే ద్వీపం అయిన పట్టిసానికి 
వెళ్ళడం కష్టం. ప్రవాహం వచ్చి పాతవూరు పాడైపోగా కొత్తపట్టిసీమ 
ఒకటి తయారైంది. దూరం నుంచి ఆలయాన్ని చూపెట్టే 
విధంగా నదీ తీరాన ఎత్తైన ఆంజనేయుస్వావి నిలిచి 
యున్నాడు. నావలో గోదావరిని దాటి లోపలకు వెళ్ళి ద్వీపంలో 
దిగి కొంత దూరం నడచి మెట్లు ఎక్కి శిఖరాగ్ర భాగాన్ని 
చేరుకోవాలి. జానపద నమ్మకాలు ఎక్కువైన ఈ స్థలానికి 
చాలమంది దూరప్రాంతాల నుంచి వస్తూంటారు. సుభాను 
సంవత్సర పుష్కరాలకై కొత్తముస్తాబుతో శోభిల్లుతుంది. 
కోటిపల్లి - సోమేశ్వరస్వామి ఆలయం 





రామచంద్రాపురం తాలూకా కోటిపల్లిలో ఈ ఆలయం 
వుంది. కోటిపల్లి అంటే పురాణాల్లో కోట్ల ఫలి అని వుంది. కోటి 
పల్లినే కోటితీర్ధం అనేవారు. ఇక్కడ శివుడు సోమేశ్వరస్వామి 
పేరుతో పూజింపబడుతున్నాడు. దేవి శ్రీ రాజేశ్వరి అమ్మవారు. 


గోదావరినది తీరంలోనే వున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో 
చేసే ఒక మంచి పనికి కోటి పుణ్యకార్యాలు చేసిన ఫలితం 
వస్తుందట. ఈ కోటిఫలి క్రమేణా కోటిపల్లిగా మారిందని 
అంటారు. యీ స్థలాన్ని గురించి బ్రహ్మపురాణంలో ప్రస్తావన 
వుంది. బృహస్పతి శిష్యుడు చంద్రుడు అతని ఆత్మలింగంతో 
దీనిని ప్రతిష్టించాడు. గురుపత్సితో కూడిన చంద్రుడు పాప 
పరిహారార్థం ప్రతిష్ట చేసినది. అదే సోమేశ్వరాలయమని ప్రతీతి. 
అలాగే అహల్యను మోసగించిన ఇంద్రుడు కట్టిన ఆలయం 
కోటీశ్వరాలయమని మరో అభిప్రాయం. 


ఇక్కడ శివరాత్రికి (మాఘ బహుళ అమావాస్య) గొప్ప 
ఉత్సవం జరుగుతుంది. ఆరోజున సాలగ్రామాలు దానం చేస్తే 
భక్తులు ముక్తి పొందుతారని విశ్వాసం. ఈ ఆలయంలో నందె 
చాలా ఆకర్థణేయముగా ఉంటుంది. పుష్కర సమయమున 
ఇక్కడ గోదావరీ సముద్ర సంగమ స్నానం సర్వపాపహరము 
యాత్రికులు దర్శించాల్సిన పుణ్యక్షేత్రంమిది. 
మందపల్లి - మందేశ్వరుడు 

తూర్చుగోదావరి జిల్లా "కొత్తపేట తాలుకాలో ర్యాలీ 
క్షేత్రానికి అతి సమీపంలో వంందపల్లి (గ్రావుం వుంది. 
అమలాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. రావుల 
పాలెంకు అతి సమీపంలో ఉన్నది. వుందపల్లిలో శనిచే 
ప్రతిష్టింపబడిన ఈశ్వరండుం ఉన్నాడం. సావూన్యంగా 
శివాలయంలో శివుడు జలాభిషేకంతో తృప్తి చెందితే ఇక్కడి 
శంకరుడు శనికి ప్రియమైన తైలాభిషేకాన్ని అపేక్షి స్తాడు. 
తైలాభిషేకాన్ని జరిపిన భక్తులకు తాము చేస్తున్నది శివార్చనే కాక 
శని ఆరాధన కూడా అవుతుందనే 'నమ్మకం. శని అగస్తు్యనికి 
శిష్యుడు. దధీచి వుహర్షిని అసురులు హింసించినప్పుడు 
అగస్త్య్యవుహర్షి సలహావేంరకు జనులు అసురులచే 
సంభవించిన కష్టాలను శనికి చెప్పుకున్నారు. శని వారి కోరికపై 
అసురులతో పోరాడి వారి బాధనుంచి విముక్తులను చేశాడు. 
అంతే కాకుండా తాను పోరాడిన స్థలంలో ఈశ్వరుణ్ణి స్థాపించి 
అతని పూజచేసిన వారికి శని బాధలు ఉండవని హితవు చెప్పాడు. 
అందువలన ఇక్కడ మందేశ్వరుడు భక్తులకోసం వెలిశాడని: 
అంటారు. 


ముక్తేశ్వరం - క్షణ ముక్తేశ్వరుడు 
ముక్తేశ్వరం తతస్తీర్ధం ్యకుణుప్వే సుసమహితు 
యస్మిన తర్జే సదాముక్తం క్షణాద్యాంతి శివాజ్ఞయా. 


శ్రీరామ ప్రార్ధన మేరకు శివుడు ఇక్కడి జ్యోతిర్లింగములో 
లీనమయ్యాడు. ఇక్కడే ఒక శాప గ్రస్త శ్రమణికి క్షణంలో ముక్తి 
కలిగినది. ఆ కారణాన ఇతడు క్ష క్షణముక్తేశ్వరుడుగా ప్రసిద్ధి 
చెందాడు. 


మాతల్లి గోదావరి స 








ఛో! 
ఎత 
హ్‌ లం 
స్వామిని దర్శిస్తే చాలు! ఆ క్షణమే ముక్తి కరతలామలక 
మౌతుంది అంటారు. స్వామి ఎదురు సన్నిధిలో నిలబడిన క్షణం 
ఇతరత్ర కష్టసుఖముల, భవబంధనముల ఈతి బాధలు పోయి 
మనసు కుదుటపడుతుంది. అదే మోక్షము అనే పరమార్థాన్ని 
చెప్పేందుకు చేసిన ప్రయత్నమే క్షణ ముక్తేశ్వరం అనే పేరులోని 
సారం. ఇక్కడి శివలింగం ప్రత్యేక వర్చస్సు కలది. ఈ సన్నిధిలో 
నిలిచిన భక్తుడు పారవశ్యంతోనే ధన్యుడవుతాడు. ఇది 
అమలాపురానికి 12 కి.మి. దూరంలో ఉన్నది. ఈ క్షేత్రమున 
కేశవస్వామి క్షేత్రపాలకుడు. విజయదశమి, కార్తిక మాసము, 
ధనుర్మాసములలో ముఖ్య ఉత్సవములు జరుగుతాయి 
మహాశివరాత్రికి కల్యాణము జరుగుతుంది. 
అంతర్వేది - లక్షీఫ్రరసింహప్వామి 
ప్రసిద్ధి చెందిన అంతర్వేది క్షేత్రం అతిప్రాచీనవైైన 
నరసింహక్షేత్రాలలో ఒకటి. ఇది గోదావరి జిల్లా వశిష్ట గోదావరి 
తీరంలో వుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపి 
అంతర్వేదిలో పడవేయడం వల్ల ఇది "అంతర్వేది అయిందట. 
ఇక్కడ గోదావరి సముద్రంలో లీనమైతుంది. 
ఈ స్వామి స్వయుంభువు. ఆలయుం నల్లరాతితో 
నిర్మింపబడింది. ఈ క్షేత్రంలో దక్షిణావృత శంఖం ఉండడాన్ని 
విశేషంగా పరిగణిస్తారు. 


ఇక్కడ కృతయుగంలో (బ్రహ్మ వంద సంవత్సరాలు 
యాగం చేసి యిజ్ఞశాలలో అంతర్వేదికా స్థలంలో 
నీలకంఠేశ్వరుని ప్రతిష్టించి క్షేత్రపాలకుడిగా చేశాడట. 
అనంతరం వశిష్టవుహర్షి గోదావరి నుండి వళశిష్టప్రాయును 
తెచ్చాడని అంటారు. వశిష్టుడు శ్రీ లక్ష్మీనరసింహవి గ్రహాన్ని కొంత 
దూరంలో ఆంజనేయస్వామి విగ్రహం స్టాపించెను. 

ఆలయ గర్భగృహంలో స్వామివారి విగ్రహం పశ్చిమాభి 
ముఖంగా వుంది. ఈ స్వామి నవ నరసింహులలో ఒకరనే 
అభిప్రాయం వుంది. ఆలయంలో చీకటి వున్నాస సమయ 
కిరణాలు స్వామి విగ్రహవక్షః స్థలంలో ప్రసరీస్తాయట. స్వామి 
చుట్టూ రాజలక్ష్మి తాయారు, వేంకటేశ్వరస్వామీ శ్రీ భూదేవి 
తాయార్లు, సంతానగోపాలస్వామి కేశవస్వామి మొదలైన సన్నిధి 


)ష్మర్ల ప్రత్యేక సంచిక 


దేవతలున్నారు. _రాముడు రావణ సంహారానంతరము ఈ 
స్థలమునకు వచ్చి శివపూజ చేసెను. మాఘ శుద్ధ దశమికి లక్ష్మీ 
నరసింహకల్యాణము నృసింహజయంతి వైకుంఠ ఏకాదశికి 
ముఖ్య ఉత్సవవలలు ఉత్సవ సవంయవఎలలో వచ్చు 
యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యం కలదు. 











ఇవి వూ(త్రవేంకాక రాజవు౦డిలో ఇంకా అనేక 
దేవాలయా లున్నాయి. గోదావరి గట్టుమీద లక్ష్మీగణపతి 
వుందిరవఎ, శ్రీ సీతారావు భక్తాంజనేయు స్వావింవారి 
ఆలయము, రావిచెట్టు కింద కనకదుర్గ మందిరము వున్నాయి. 
సంజీవ ఆంజనేయి స్వావిం దేవాలయిఎవం, గరం 
రాఘవేం౦ం(ద స్వావి, ఆలయువల ఉన్నాయి. సంజీవ 
ఆంజనేయస్వామి ఆలయము ప్రాచీనమైంది. ఇక్కడ నిత్యం 
పూజలు, అభిషేకాలు, హనువుద్‌ (వతానికి ప్రత్యేక 
కార్య(క్రవూలు జరుగుతాయి. రాజవుహేంద్రవరంలోని 
కోటిలింగాల పేటలో శ్రీరామ మందిరం రాజేశ్వరి దేవాలయం 
ఉన్నాయి. ఇంకా రాజవుహేంద్రవరంలో కనక దుర్గాదేవి 
ఆలయం, కాశీవిశ్వనాధ ఆలయం, ఉమారామలింగ చౌడేశ్వరి 
ఆలయం, విఘ్నేశ్వర మందిరాలు, రామ మందిరాలు గోదావరి 
గట్టువద్ద గిరిజౌచం[ద్ర మౌళీశ్వరస్వామి ఆలయం, బాలసుందరి 
పేశ్వేశ్వరాలంయం్న షాఈ శ్యామలాంబ గుడి, బసవలింగేశ్వర [| 


ఆలయం తదితరాలు కలవు. జస గ్‌ 





106 


=. 





పలివెల - కొప్ప లింగస్వామి 


కౌశికీ తీర పల్వల గ్రామమందు. 
గలశభూ ప్రతిష్టితము లింగంబు గలదు; 
తనరు నది యగస్త్యే శాభధానమునను; 
గొప్పలింగంబటంచును నొప్ప నదియ. 


అన నే నామెకు నిట్లం 

టిని 'దల్లీ! లింగమునకు నెత్తిని గొప్పా! 

వినం జిత్రమైన యక్కధ 

విన వలతు' ననంగ నామె వివరించె నిటుల్‌. 


పురహర భక్తపుంగవు6 డు భూసురు. డొండు 
తదాలయమ్ము పూ 

జరి; యత6 డెంత భక్తిపరు( డంతటి రక్తిపరుండు 
నొను;ద 

తృరస సభక్తికాగ్రణి నిశన్‌ సరసుండు. బవల్‌ శివాంఘ్రి తో 

యరుహయుగార్చనా నిరతు. డౌ6 బురివారల 
కన్నుగప్పచున్‌. 


పవలు కామ విరోధి పాదమ్ముల కెఐం గు, 
రేయి రోవెలం దికి( బీతి నొజగు; 

శివు నాలయమ్మును దివమున వలగొను, 
రోయాలి కొంపకు రేయి తిరుగు.; 

బూల నర్చించును భుజగ హారుని( బవల్‌, 
వెలయాలి జడరేయి విరులు దుణుము, 

క్షీరాభిషిక్తుని శివు నహమ్మున€ జేయు, 
విడ్తాభిషిక్త రే వేశ్యం జేయు. 


బ్రాహ్మణుం డిట్లు నిచ్చ దివానిశమ్ము( 
బూజరితనమ్ము జారత పొందుపడ(గ 
భక్తి రక్తులు మెజయు జీవనము సలుపు 
శంకర తదహితోభయ సమ్మతముగ. 


ఆ పూజారి నిరంతరమ్ము విశి వేశ్యావాటికం జేరితా " 
నైవుణ్యంబున వింట గ్రుచ్చిన ప్రసూనశ్రేణి మాలాకి మున్‌ 
రూపాజీవ కచంబులం దుజిమి శర్వుం గూర్చు వర్వాతనే 
యాపై భక్తులకు౦ బ్రసాదములుగా నర్సించు నవ్వానినే. 


ఆ ప్పురమేలు నట్టి యొడయం డొకం కట్టడి జేసి నిత్యమున్‌ 





వరిపూతమైన సు మనో స్ట 


ట్లే ప్లువుదండ వేలిళకు విచ్చి. బ్రసాదము ౯ బాజు6డొక్కెడన. 





తే 


య్‌ 


చ 


డా| జొన్నలగడ్డ మృత్యుంజయరావు 


అధిపు6 డద్దాని( గన్నుల కద్దికొనుడు 
మచ్చ కతనను జంద్రదింబంబు నట్లు 
కేశ కలుషిత మనియును, గేశ మద్ది 
యువతిదని లెస్స యూహించి యుదరి పలికె. 


. _'లింగముపైని6 గేశములు లేవు గదా! మథి నీదు నెత్తిపై 


నిం గనరా దొకండు నెల నేనియు, నింక శిరోజమెట్లు వ 

చ్చెం గదియింపు మోయి; యిది స్త్రీ కబరీ ధృతముక్త 
మాలవో 

లెం గనుపట్టు. నక్కుసుమలిట్కచ యెవ్వతె? చెప్ప సత్యమున. 


నావిని బ్రాహ్మణుండు నరనాధున కిట్లను; నో మహాప్రభూ! 
ఈ విధి వింద సేయ౦ందగునే? శివపాదసమర్చకున్‌ ననునో 
గావుండు; స్త్రేదికాదు: మన గ్రామమునందలి శంభులింగం 
దే విలసిల్లు గొప్పాకండు: దేవరయాన కనుంగొనంగనా. 


మాలను నైవేద్యం బిడి 
యా లింగమునుండి తీయునప్పడు దానిం 


గీలుకొని కొప్పు నెట్టి రాం 
బోళును నరపాల! యిది పొచ్చెం బగునే?'. 


. అన విని యబ్బురంపడుచు నా నృవు6 డిట్లను 


“గని వివి యె ప్పెబుంగ; మహికంధరు లింగమునందు. 
గొప్పాకో! 

విను మిది దబ్బలైన( బదవీచ్యుతు( జేయుటె కాదు: శిక్షితున్‌ 

బొనరుకు మోయి; వచ్చెదము ప్రొద్దున మేము స్వయమ్ము. 
జూడ6గన్‌. 


. అనుచు బతి గర్భగుడి తల్పులను గవాట 


బద్ధముగ6 జేయ భటులను బనిచె; వారు 
తలుపులు జగించి బీగముద్రలను వైచి 
తాలపుంజేతి నొస. గిరి ధరణిపునకు. 


మనికికి( జని పూజరినె 

మ్మనమ్ము దుఃఖాంబునిధి నిమగ్నముగా రే 
కునుకకయ జెప్ప వ్రేయక 

తను గట్టెక్కింప వేండెం దరుణోందుధన. 


సురదను జర్ని వూజితు( డు పోమకకా లలితావతం 
మండున్‌ 





పరం గెడు వీశ్వరుం గుఖిచి ప్రాఢ రసాన్విత రమ్య వృత్త భా చు. అవి ప్రార్ధించి యతండు వేగుటను గాల్యంబుల్‌ డేగం 


సురముగ నాలయార్చకు డు స్తోత్రముం జేసిను భక్తిమై దీర్చి శం 
నిటుల్‌, భున కర్థ్యాదిక మిచ్చి యింట,గుడిలో మూలన్‌ శివుం 
గొల్పుచుం 
తే. 'భవుండు శర్వుండు రుద్రుడు పశుపతియును డెను; భూపాలుడు నంత వచ్చితలుపుల్‌ దీయింప లాలాటికా 
శ్రీ మహాదేవుం డుగ్రు. డు భీము( డీశు( క్షుని లింగోపరి నద్భుతావహముగాంగొప్పాండు 
డనెడి భవదీయమైన నామాష్టకమున గానం ఐబడెన్‌, 
(శ్రుతులు వేర్వేఐ చరియించు శితిగకుండ! 
అట్టి ప్రియమగు నీధామ మంజలింతు. చ. ధరణి పవర్యు( డెంతయు వితాకుపడెన్‌; నితరాం కృతజ్ఞతా 
భర వినతోత్తమాంగుడును భక్తి రసాంజలి బదహస్త పం 
మ. భువనోత్పాదనమందు నో భవ! రజో భూయిప్టతం జెంది, త కరుహు6డు బ్రాహ్మణుండు తటకాపడె౧ జూపటు 
ద్భువనత్రాణనమందు నో మృడు6డ! పెంపుం గాంచి చేష్టలుడిని 
సత్తృంబునన్‌, వ్వెఐపడి; రా నృపాలకు౦డు విప్ర ముదంవడి మెచ్చె హెచ్చుగన్‌; 
భువనోద్వాసనమందు నో హర! తమో మూర్తిం జరగిన యెల్లవృత్తము విశన్‌ విని వేశ్వయు సంబరం పడెన్‌. 
బ్రవర్తించి, యో 


ప్రఖ్యాత విద్వాంత కవి డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయ 
రావు గారు పుష్కరాల సందర్భంగా విడుదలకై రాసి సిద్ధంచేసిన 
గోదావరి తీరస్థ దేవతా కథలను వివరించే కావ్యంలో పలివెల 


శివ! తేజః పదమందు నిస్త్రిగుణతన జెల్వొందు నీకున్‌ నతుల్‌. 


శా. నేదిష్ణుండు దవిష్ణండై పరంగుతండ్రీ! నీకు 


మత్రాంజలుల్‌;  కొప్పులింగేశ్వరునికి సంబంధించిన వృత్తాంతాన్ని ఆయన 
క్షోదిష్టుండు మహిష్టుండై చెలంగు నో శూలీ! నమస్కారముల్‌, అనుమతితో ఇక్కడ పాందుపరచడమైనది. 
శ్రీదేవా! ప్రణతుల్‌ యవిష్ణుండవు వర్షిష్ణుండ వొ నీకు; స, స 
ర్వాధిష్థాతవు సర్వరూపు6 డవు నో త్ష్యక్షా! ననుంగావవే!'. 





పుష్యర ప్రత్యేక సంచిక 108 


పంచ కేచశవాలయాలు 


చి. కమలాదేవి 


గోదావరి తీరం పవిత్ర ఆలయాలకు నిలయం. ఇక్కడ 
వెలసిన ధర్మాలు అనేకం. బౌద్ధం, జైన, శైవ పంథముల వలననే 
వైష్ణవ పంథానికీ ఈ చల్లని తల్లి కొంగులో స్థలం దొరికింది. 
పలువూర్శు పలుయుద్ధాల పరిణావుంగా ఒక్కొక్క 
సాంస్కృతిక జీవనశైలి అంతరించగా మళ్ళీ మళ్ళీ మొలకెత్తి 
ముందుకు వచ్చిన సనాతన ధర్మ సంకేతాలైైన, కేతనాలైన 
గండి గోపురాలు కాలగతిలో సాందతలో పెరిగిన ట్లు 
కనబడుతున్నవి. ఈ చోట హర హర్మ్యాల సంఖ్యకు సరిదీటుగా 
హరి మందిరాలు ఎక్కువైన వైనాన్ని చూడవచ్చును. పంచా 
రామాలలాగే పంచ కేశవాలయాలూ ఈ పరివాహక (ప్రాంతంలో 
ప్రసిద్ధి పొందాయి. వీనికి తోడుగానే అతి దగ్గరలో శివాలయాలు 
వెలసి భక్తుల భాగవత ప్రీతిని గంటాఘోషం చేస్తున్నా 
యనడంలో అతిశయం లేదు. 1. తణుకు, 2. మండపాక, 
3. కొఠాలపగర్రు, 4. ర్యాలి, 5. వాకతిప్పలలోని ఆలయాలు 
పంచకేశవాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. 


ఇక్కడ గోదావరి పాయ “గోస్తనీ" నదిగా పిలువ 
బడుతూంది. ఈ గోస్తనీ నదీ సమీపాన ఆదికవి 'నన్నయ భట్టు” 
యజ్ఞము చేసిన ప్రదేశానికి సమీపంగా ఉన్న శ్రీ భూనీళాసమేత 
కేశవస్వామి ఆలయం ఈ పంచ కేశవాలయాలలో ఒకటి. 
మాధవ సేవా నిరతుడు నారద మహర్షి తన ఉపాసనా మూర్తిగా 
ప్రతిష్టించి ఆరాధించినట్లు స్థలపురాణం. దేవాలయం సుమారు 
ఆరువందల సంవత్సరముల పూర్వపుదని ఈ దేవాలయ చరిత్ర 
చెబుతోంది. ఎతైన ప్రాకారంతో తణుకుకు ప్రధాన రహదారిలో 
వెలసిన ఈ దేవాలయం భక్తులకు నయనానందకరం. ఈ 
ఆలయంలో కళ్యాణం జరుపుకోవడం భోగభాగ్య ఫలప్రదమని 
పరిసరవాసుల నమ్మకం. ఈ పరిసర గ్రామ వాసులే కాకసుదూర 
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ కళ్యాణాలు 









జరుపుకుంటారు. భీష్మ ఏకాదశికి వైభవంగా కల్యాణ 
మహోత్సవం జరుగుతుంది. పెద్దెత్తున తీర్థం జరుగుతుంది. 
పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు జమిందారుల ఏలుబడిలో 
ఉండటంవల్ల ఈ దేవాలయా లభివృద్ధికి నిత్యనైవేద్యాదులకు 
వారు మడిమాన్యాలు ఏర్పాటు చేసారు. 


పశ్చివం గోదావరి జిల్లాలో తణుకు అత్యంత 
సుసంపన్నమైన పట్టణం. పురాతన చరిత్రగలదీ కూడా. 
ఒకప్పుడిది తారకాసురుడున్న పట్టణం. తారాకాసురుడు 
ఆరాధించిన “కపర్దీశ్వరాలయము' ఇక్కడ ప్రాచీన దేవాలయం. 


ఇప్పటి తణుకు పాత ఊరులో వున్న కొలనులో స్నానం 

చేసి కపర్టీశ్వరునికి రోజుకు బండెడు అన్నాన్ని నైవేద్యంగా పెట్టి 
ఆ అన్నంతో కూడా ఒక మనిషిని తారకాసురుడు భుజించేవాడు. 
ఆ ప్రాంతంలో వుండే ప్రజలు ఈ రాక్షసుని బాధలను భరించలేక 
కొంత దూరంలో తపస్సు చేసుకుంటున్న సిద్ధులకు 
విన్నవించంకున్నారు. ఈ సిద్ధులు ప్రతిష్టించిన 
సిద్దేశ్వరాలయము తణుకు పట్టణానికి ఉత్తరాన ఉన్నది. ప్రజల 
గోడును విన్న సిద్ధులు శివుని ప్రార్ధించారు. రాక్షసుని 
సంహరించమని వేడుకున్నారు. శివుడు ఆ కార్యానికి తన 
కుమారుడైన కుమారస్వామిని పంపించాడు. కుమార స్వామికి 
సహాయంగా దేవతలు తరలివచ్చారు. దేవతలకు రాక్షసులకు 
మధ్య ప్రస్తుతం కొమ్మాయి చెరువు సమీపంలో యుద్ధం 
జరిగింది అంటారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికి దేవదానవ 
ప్రాంతంగా వ్యవహరిస్తూ వుంటారు. ఇదే పేరు రెవెన్యూ 
అడంగళ్ళలలో సహితం నమోదయింది. కుమార స్వామి విడిది 
చేసిన ప్రాంతాన్ని కువూరవరంగా పిలిచేవారు. అదే నేడు 
“కొవురవరం' గా పిలవబడుతోంది. కువూర స్వామికి 
సహాయంగా వచ్చిన దేవతలు విడిది చేసిన ప్రాంతం వేల్చు 
(దేవత) ల ఊరు 'వేల్చూరు' గా మారినది. ఇంద్రుడు విడిది 
చేసిన ప్రాంతం (ఇంద్రపురం) కాలక్రమేన. ఇల్లింద్రపర్రుగా 
రూపాంతరం చెందింది. రాత్రి సమయాలలో రాక్షసుల బలం 
అధికంగా ఉంటుంది. కనుక యుద్ధం జరిగినంత కాలం 
దేవతలకు వీరభదుడు రాత్రులు కాపలా కాసేవాడు. ఆ 
ప్రాంతమే “కావలి (కాపలా) పురంగా' వీరభద్రుడు విడిదిచేసిన 
ప్రాంతం “వీర భద్రపురం'గా పిలుస్తారు. తారకాసుర సంహారం 
జరిగిన తరువాత విజయోత్సవ వేడుకలు చేసుకున్నట్లుగా 
చెబుతారు. ఈ గ్రామాల పేర్లన్నీ ఇప్పటికీ వాడుకలో వున్నాయి. 

మళలడపాక 

తణుకు పట్టణానికి 3 కి.మీ. దూరంలో మండపాక 
(గ్రామం వుంది. మాండవ్య మహర్షి ఈ 'కేశవుని ఆరాధించి ఈ 














ప్రాంతాన తపస్సు చేసుకొంటూ ఉండడంవల్ల ఈ గ్రామానికి 
వుండపాక అనే పేరు వచ్చిందని చెబుతారు ఇక్కడ 
సువిశాలవెైన ఆలయ ప్రాంగణంలో నారదవుహర్షిచే 
ప్రతిష్టింపబడిన కేశవస్వామి గంభీరంగా దయను వర్ణించే 
చూపులతో శ్రీ భూదేవులతో దర్శన మిస్తాడు స్వామిని సేవించి 
సంకల్పించిన ఏ పని అయినా జయ్రదమవు తుందని ఇక్కడి 
వారి నమ్మకం పై దేవాలయానికి నూజివీడు జమిందారు తగిన 
భూ వసతులు 'కల్పించి జీర్ణ దేవాలయోద్ధరణ చేశారు తిరిగి 
నేటికి సమర్ధవంతులైన వారి అజమాయిషీలో దేవాలయాల 
వైభవాన్ని సంతరించు కొంటూంది 


గుడి పునర్నిర్మాణంలో ఆలయ మహద్వార గోపురంలో 
దశావతారాల బొమ్మలను అమర్చి ఉండటం ఇక్కడి విశేషం 
ర్యాలి లాగానే ఇక్కడి కేశవుడు కూడ వెనుకవైపున జగన్మోహినీ 
అవతారమని చెబుతారు 


అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని శతాబ్దాలకు 
పూర్వం నూజివీడు జమిందారులు పునర్‌నిర్మించి ఆలయానికి 
మడిమాన్యాలు కూడా ఏర్పాటు చేశారు అర్ధించి వచ్చిన భక్తుల 
కొంగు బంగారమనీ కోర్కెలు తీర్చే కల్చ్పవృక్షమనీ ఇక్కడి భక్తుల 
విశ్వాసం ఫాల్గుణశుద్ధ ఏకాదశి స్వామికి అత్యంత వైభవంగా 
కల్యాణం జరుగుతుంది 


పుష్నర ప్రత్శేక సంచిక 


కొఠాలపర్రు 

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో వెలసిన 
కొరాలపర్రు కేశవుడు చాలా ప్రసిద్ధుడు పంచకేశవులలో ఒకడు 
ఈ దేవాలయ చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది నారద మహర్షి 
ప్రతిష్టించిన కేశవమూర్తి కాలక్రమాన మరుగున పడిపోయింది 
వశిష్ట నదీతీరంలో సంచరిస్తూన్న పరాశర మహర్షికి ఈ కేశవమూర్తి 
దొరికింది దానిని తెచ్చి ప్రతిష్ట చేశాడు ఆ ప్రాంతానికి కేశవపురి 
అని పేరొచ్చింది స్వామి సేవ నిమిత్తం తన శిష్యులను కొందరిని 
అక్కడ ఉంచి తపస్సుకు వెళ్లిపోయాడు మహర్షి చాలా కాలం 
అలా జరిగింది కాలక్రవూన వరదలు ఆ ప్రాంతాన్నంత 
ముంచెత్తడంతో ఆ ఆలయవతూ కొట్టుకు పోయింది ఆ 
'ప్రాంతవుంతా అడవిలా తయారైంది ఇప్పటికి 250 
సంవత్సరముల క్రితం వంగపురి సీతారామాచార్యులువారు 
పాలకొల్లు ప్రాంతానికి తహసిల్దారుగా వచ్చారు వీరి ధర్మపత్ని 
లక్ష్మీనర్సమ్మగారు, కేశవభక్తురాలు ఒకనాడు కేశవుడు ఆమెకి 
కలలో కనబడి సమీపారణ్యంలో ఒకచోట భూమిలో తన 
విగ్రహం వున్నదనీ, వెదకి తీసి ప్రతిష్టించ వలసినదనీ 
ఆనతిచ్చాడం భర్తతో ఈ విషయం చెప్పగా వముందర 
త్రోసిపుచ్చినా చివరకు ఆ అరణ్య ప్రాంతంలో కొందరి చేత 
తవ్వించాడు కాని విగ్రహం దొరకలేదు అంతా వట్టి భ్రమేనని 
ఆ ప్రయత్నం మానేశారు కాని అదే కల ఆమెకు పదే పదే 
రావడంతో (పైగా మరింత లోతుగా త్రవ్వించమని స్వామి 
ఆదేశించడంతో) ఆమె మాట కాదనలేక మళ్లీ ప్రయత్నించారు 
ఈసారి మరింత లోతుగా త్రవ్వించగానే విగ్రహం దొరికింది 
తహసిల్దారుగారు దేవాలయుం కట్టించి విగ్రహ ప్రతిష్ట 
చేయించారు నిత్య పూజలక్రై లక్ష్మీనరసమ్మగారు తనకున్న అస్తి 
బంగారం స్వామికి కైంకర్యం చేసింది అప్పటి నుండీ ఆ 
కేశవాలయం భక్తులకు నేత్రోత్సవంగా ధూప దీప నైవేద్యాలతో, 
ఉత్సవ దీప్తులతో భాసిల్లుతూంది కేశవభక్తులైన ఆచార్యులవారి 
కువవారుల్లో ఒకరం 70 ఎకరాల ఆస్తీని స్వావిం పేర 
సమర్పించారు 


అడవిగా వున్న ఆ ప్రాంతం కేశవదేవుని ఆలయ నిర్మాణం 
కొగానే క్రమంగా ఊరయింది గొడ్డళ్లతో నరికి బాగు చేయగా 
ఏర్పడ్డ పురం కనుక - కురారపర్రుగా ఆ గ్రామానికి పేరొచ్చిందని 
చెబుతారు క్రమేణా కొరాలపర్రు అనడం వాడుకైంది (కురారం 
అంటే గొడ్డలి) 


నాలాయిర ప్రబంధ దివ్య క్షేత్రాలతో పోల్చదగిన 
క్షేత్రాలలో ఇది ఒకటి ఇటువంటివే మరికొన్ని పశ్చిమ గోదావరి 
జిల్లా నరసాపురంలోని ఎంబెరుమాన్‌ దేవాలయం, ద్వారకా 
తిరువులలోని వేంకటేశ్వర దేవాలయాలు ప్రతీరోజూ 
నాలాయిర ప్రబంధ పరనంతో వైష్ణవ సాంప్రదాయ బద్ధంగా 
జరిగే ఉత్సవాలతో, వైఖానస ఆగవు శాస్త్ర ప్రకారం జరిగే 
ఉత్సవాలతో అలరారే కౌరాలపరర్రు కేశవస్వామి పంచకేశవులలో 
ఒకడు ముక్కోటికి స్వామి తిరుమంజనోత్సవం వైభవంగా 


110 


జరుగుతుంది. తిరుముంజన సమయాన స్వామి నిజరూప 
దర్శనం ఉంటుంది. మేషమాసంలో జరిగే బ్రహ్మోళ్సవాలు చాలా 
ప్రసిద్ధి. ఆరుద్ర నక్షత్రానికి ఉడయవర్ల తిరు నక్షత్రోత్సవాలు 
కూడా వైష్ణవ సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. 


ఇక్కడ ఆలయం నాలుగువైపుల ఎనిమిది చిన్న చిన్న 
గుడులు ఉన్నాయి. ప్రదక్షణాపధంగా ఉండే ఈ గుళ్ళలో 
సీతారాములు, లక్ష్మీనరసింహుడు, లక్ష్మీనారాయణుడు, 
శెల్వపిళ్ళై (రావానుజులు అర్చించిన వేంల్‌కోట్టెస్వామి) 
వరదరాజస్వామి (కంచి), వేంకటేశ్వర (తిరుపతి) రంగనాయక 
(శ్రీరంగం) వేణుగోపాల స్వామి విగ్రహాలు ఉన్నాయి 


ఆలయ గర్భగుడి వెలుపల ఎడవంవ్లె పుకు 
పన్నిద్దరాళ్వారుల సన్నిధి ఉంటే కుడివైపుకు మణవాళమ ముని 
ఉన్నారు. 


ఇక్కడి గర్భగుడిలో స్పష్టంగా విద్వత్‌ కాంతిలో కనిపించే 
రెండు చేతుల కేశవుడు దర్శనమిస్తాడు. కుడిచేంం 
అభయహస్తుంతోనూ, ఎడమచేయి గదాధారియై ఉన్నాడు. 


శ్రీ భూదేవులు విగ్రహం ప్రక్కనే ఉండగా తొరంగంలో 
తుంబుర, నారదులు ఉన్నారు గర్భగుడికి ఎడవువైపు 
యతిరాజవల్లి సన్నిధి ఉండగా, కుడివైపున గోదాదేవి సన్నిధి 
ఉంది. ప్రక్కనే గోదాగ్రజ అని పిలువబడ్డ భాష్యకారుల సన్నిధి 
ఉన్నది. నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉండే ఈ 
ఆలయానికి దక్షిణంలో వుహద్వారగోపురం ఉంది. దాని 
వెలుపల ఆంజనేయస్వామి సన్నిధి ఉన్నది. 


ఇంత బ్రహ్మాండమైన ఆలయాన్ని రెండవ శ్రీరంగంగా 
పిలుస్తారు. పెనుగొండ నుంచి 5 కి.మీ. ఆటోలోనే వెళ్ళాలి 
బస్సు సౌకర్యం లేదు. 

ర్యాలి 

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జంక్షన్‌కి 6 
కిలోమీటర్ల దూరంలో వశిష్ట గౌతమీ పాయలమధ్య గోదావరీ 
తీరంలో వున్న మరో కేశవ స్వామి ఆలయం పురాణ ప్రసిద్ధమైనది. 
పురాతనమైన ఈ దేవాలయ స్ధల పురాణం కూడా ఆసక్తికరంగా 
వుంటుంది. వ్యాసమహర్షి, శుకమహర్షి కూడా కొంత కాలం 
మిక్కడ వుండి ఈ దేవుణ్ణి సేవించినట్లు చెబుతారు. ఈ 
దేవాలయాలు 11వ శతాబ్దానికి చెందిన చోళవంశీయులచే 
నిర్మించబడినట్లు తెలుస్తోంది. 


క్షీరసాగర వుథనంతో సంపాదించిన అవ్భుతాన్ని 
దేవాసురులకు పంచుతానంటూ మోహినీ అవతారంతో వచ్చి 
అందరినీ సమ్మోహింపజేసి అమృతాన్ని మాయగా దేవతలకు 
పంచిపెట్టి అదే రూపంతో రథంమిద వెళ్తూన్న కేశవుని చూచి 
మోహించి వెంటబడ్డాడు ఈశ్వరుడు! సరిగ్గా ఈ ప్రదేశానికి 
చేరుకోగానే రథంయొక్క ఇరుసుకున్న సీల రాలి పడి పోయింది. 
వెనుకకు తిరిగిచూసిన మోహినికి శివుడు కనబడ్డాడు. విషయం 


అర్ధమై నవ్వుకుంటూ తన కేశవ రూపాన్ని ప్రకటించాడు విష్ణువు 
సిగ్గుపడ్డాడు శివుడు. రధం శీల రాలిపడిపోయిన ప్రదేశం రాలి 
గా పిలువ బడుతూంది ఆనాటి నుండి జగన్మోహిని 
కేశవస్వామిగా అక్కడే ఆరాధింపబడుతూ వెలశాడు స్వామి. 
కంఠం క్రింద సహజమైన రేఖలు, సాగసైన చేతివేళ్లూ, నిగనిగ 
లాడే గోళ్లూ, జందెము, కుచ్చెళ్లు పోసికట్టిన పంచెకట్టూ, చూసి 
తరించవలసినదే ఆ దైవ శిల్పం. ఇదే మూర్తి వెనుక భాగాన 
తీర్చిముడిచినట్టు జుట్టుముడి, మధ్యలో జడ బిళ్ల, కుచ్చెళ్లు 
పోసికట్టినట్లు చీరె కుచ్చెళూ పద్మినీ జాతి స్త్రీకి సహజమైన ఎడమ 
తొడపై పుట్టుమచ్చ: ఆ మోహినీ రూప వైభవం అద్భుతం. చేతికి 
భుజికీర్తులూ, కంకణాలు, వాటి నగిషీ పనితనం ఎంత 
అద్భుతవుంటే సన్నని వెంట్రుక దూరే సందులు కూడా 
చూడవచ్చు. కేశవవలూర్తి పాదాల చెంత ఎప్పుడూ నీరు 
(విష్ణుపాదోద్భవగంగ) ఊరుతూ వుంటుంది శ్రీ భూదేవేరులతో, 


లే 













న 


క టు. 

వింజావురలు ఏచు యక్ష గంధర్వ కన్యలతో తుంబురు 
నారదాదుల శిల్పాలు సుందరతను వర్ణించలేం! చూసి 
తీరవలసిందే! 


ఈ దేవాలయానికి ఎదురుగా ఈశ్వరుని దేవాలయం 
ఉంది. విష్ణువృక్షం - శివదృష్టి కూడదని అంటూ ఉంటారు 
పెద్దలు. కాని ఈ (గ్రామంలో విష్ణాలయం తూర్చు ముఖం 
గానూ, శివాలయం (ఉమాకమండలేశ్వరాలయం) పడమర 
ముఖంగాను ఉండటం పోషం! ఇటువంటి స్థలం ఇదొక్కటే 
అంటారు. ఇక్కడి దేవాలయంలోని నంది రూపం ఎదుటి 
దేవాలయంలోనకి కనబడటం కూడా వురో అసాధారణ 
విషయం. శంకరుని పశ్చిమ ముఖం నుండి వెలువడే తేజాన్ని 
తేలికగా కేశవుడు భరించి గ్రావు ప్రజలకు అపకారం 
జరక్కుండా చూస్తాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. 


మోహినిపై ఈశ్వరుని మోహం కారణంగా శివకేశవులకు 
అయ్యప్ప ఉద్భవించినట్లు పురాణ కధ. ఈ అయ్యప్ప కేరళలో 
శబరిమలపై వెలయగా అర్చకులు ఈ గోదావరీ తీరవాసులే 
కావడ౦ విశేషం. అయ్యప్ప దేవాలయంలో అర్చకులు ఇక్కడి 
నుండే వెళ్ళి అయ్యప్ప గుడిలో అర్చకత్వం చేపట్టినట్లు చరిత్ర 
చెప్పే సత్యం. 









మాతల్లి గోదావరి 


ఇక ఇక్కడి వశిష్ట నదిలో (బ్రహ్మకుండం ఉంది. బ్రహ్మ 
ఇక్కడ తపస్సు చేస్తూ ఉమతో కూడిన శంకరుని తన కమండంలో 
ప్రతిష్టించాడు. అందుకే ఇక్కడున్నది ఉవర౮ూ కవుండ 
లేశ్వరాలయం. దేవాలయంలో శివుడు రుద్రాక్షవలె గరుకుగా 
ఉంటాడు. ఆలయంలో సోమసూత్రం లేదు. ఈ గ్రామంలో 
చ తుర్భుజుడ్డెన వేణుగోపాలస్వావి ఆలయం భక్తుల 
హృదయాలను దోచుకుంటుంది. ఈ గ్రామం రావులపాలెం 
జంక్షన్‌ నుండి 6 కి.మీ. దూరంలో వుంది. బస్సు సౌకర్యం 
వుంది. ఆటోల్లో కూడా వెళ్లవచ్చు. దేవాలయానికి దగ్గరలో వున్న 
సత్రము భక్తుల ఆకలి తీర్చి సేద తీరుస్తుంది. 


వాకతిప్ప 
వాకతిప్ప రామచంద్రాపురం, రావులపాలెం మధ్యలో 
(గావుంతర ప్రదేశంలో ఉన్నా క్షేత్రం. ఇక్కడ కేశవుడు, 
జనార్ధనుడు విశాలమైన ప్రాంగణంలో వెంకటేశ్వరస్వామి 
ఆలయింతో ఉన్న దేవాలయు ద్వయిం ఇది. ఇక్కడి 
రామచంద్రాపురం నుండి ఒకే ఒక బస్సు ఉన్నది. పసలపాడులో 
దిగి లోపలికి 18 కి.మీ. దూరంలో ఉన్న వాకతిప్ప (గ్రామానికి 
ప్రయివేటు వాహనంలో కూడా వెళ్ళవచ్చును. ఇక్కడి ఆలయ 
విమాన శిఖరాలను 1963 సంవత్సరంలో మహాసంటప్రోక్షణ 
చేయడం జరిగింది. చుట్టూ గోదావరీ, వరిపాలాలు, కొబ్బరి 
చెట్లు, ఆహ్హాదకరమైన వాతావరణంతో కూడిన ప్రకృతిమాత 
ఒడిలో కోనసీమ కన్నులపండువుగా పర్యాటకులను సేద తీర్చే 
ప్రదేశం. ప్రకృతికి పరవసించిన పరమేశ్వరుడు ఇక్కడ నారదునిచే 
ప్రతిష్టింపబడి కేశవస్వామిగా దేవేరులతో కలసి పూజ 
లందుకుంటున్నాడు. 


ఇతర ఆలయాలు 
ఇవేకాకుండ వారి కొన్ని కేశవాలయాలని ఈ 
చుట్టుప్రక్కల చూడవచ్చును. 'వాటిలో దువ్వ గ్రామంలోని 
కేశవుడు చాలా ప్రసిద్ధుడు. ఒకప్పుడు దుర్వాసమునీంద్రుడున్న 
పురమే దువ్వ ఈ గ్రామం తణుకు పట్టణానికి 6 కిమీ. ల 
దూరంలో వుంది. ఇక్కడ దుర్వాసచలునీంద్రఎనిచే 
ప్రతిష్టింపబడిన కేశవస్వామి ఆలయం వుంది. రుక్మిణీ 
'సత్యభామలతో వెలసిన ఈ ఆలయం క్రీ.శ. 1330 ప్రాంతంలో 
నిర్మించబడినట్లు తెలుస్తోంది. స్వామి స్వయంభువు. 
ఫాల్గుణశుద్ధనవమి నుండి పూర్ణిమవరకు కన్నుల పండువుగా 
ఉత్సవాలు జరుగుతాంఎ. ఈ (ప్రాంగణంలోనే చేత 
పిల్లనగ్రోవిలో, కర్థకుండలాలతో, కాళ్లకు గజ్జలు, తులసిమాలతో 
చూడచక్కని వేణుగోపాల స్వామి (రుక్మిణీ సత్యభామలతో) 
పూజలందుకుంటున్నాడు. వేణుగోపాలస్వామి ఆలయంలో 
కుడివైపున గుడిలో సీతారాములు ఉన్నారు. మూల విగ్రహాలతో 
లక్ష్మణుడు లేదు. ఉత్సవ విగ్రహాలలో ఉన్నాడు. 
ఇక్కడికి దగ్గరలోనే నాగేశ్వరస్వామి లింగరూపంలో 
పూజలందు కుంటున్నాడు. పక్కనే అమ్మవారు చిన్న బాలిక 
. లాగా చేత తామర మొగ్గతో వుంటుంది. స్వామి కల్యాణం మాఘ 
. నవమి నుండి వారం రోజులపాటు జరుగుతుంది. 


ప్కష్కర ప్రత్యేక సంచిక 





పాలంగి 

త్రేతాయుగంలో శ్రీరాములవారు పట్టాభిషేకా నంతరం 
సతీసమేతంగా యాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వేంచేసి నారు. 
గోస్తనీనదికి ( అంతర్వాహిని) దకి ణదిశగా ఒక కిలోమీటరు 
దూరంలో ఉన్న తటాకంలో సీతమ్మఇసుకతో లింగాన్ని చేయగా 
ఆ లింగాన్ని రావముచం(దద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. 
పశ్చిమాభిముఖంగా వుండి, ఉత్తరాన గోస్తనీ (అంతర్వాహిని) 
నది ప్రవహిస్తుంది. తంర్చ్చు దక్షిణ దిశల రావఎఘట్ట 
తటాకముంది. ఎదురుగా స్మశాన వాటిక వుండటంవలన ఈ 
క్షేత్ర దర్శనం కాశీలో విశ్వేశ్వర దర్శనపుణ్యాన్ని కలుగ జేస్తుందని 
అంటారు. బాలా త్రిపురసుందరీ దేవితో కూడిన 
రామలింగేశ్వరుడు మహిమాన్వితుడని పేరు. 


పశ్చిమాభిముఖం లింగం, నదీచోత్తర వాటానీ, 

యాత్ర కాశీ సమతుల్యం, తత్ర ముక్తిర్షసంశయం:. 

ఈ దేవాలయ నిర్వహణకు నూజివీడు జమిందారు కీ.శే, 
వెంకట్రామయ్య అప్పారావు బహద్దూర్‌వారు దాదాపు 35 
ఎకరాల భూమి దానం చేశారు. పరంపరగా అర్చకత్వం చేసిన 
దేవాలయ పూజారి పరమపదించిన తరువాత, హైదరాబాదులో 
ఉన్నతోద్యగంలో వున్న వారి కువూరునికి పదే పదే రావు 
లింగేశ్వరుడు కలలో కనబడటం, తాను అర్చకత్వం చేస్తూన్నట్లు 
కల రావడంతో, చేస్తూన్న ఉద్యోగం వదలి పాలంగి చేరి 
అర్చకత్వం నిర్వహిస్తూండటం, ఆలయిాన్ని అభివృద్ధి 
పరచడంలో పాలుపంచుకోవడం ఈ రావులింగేశ్వరుని 
వుహివుకు నిదర్శనం. ఇక్కడ లింగం నీటిలో మునిగే 






వుంటుంది. దేవాలయ గర్భ, ( 
మం పూజారి విధి. అలా కాకుంటే (గ్రావుం 

పోతుందని ఇక్కడి వారి నమ్మకం. శివరాత్రికి ఇక్కడ 
ల సుందరీ రావులింగేశ్వరులకు వైభవంగా 
కల్యాణోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ర్‌ 
రోజులపాటు గొప్ప తీర్థం జరుగుతుంది. 


మాచవరం 
కౌశికీ నది తీరాన వెలసిన రాజేశ్వరస్వామి ఆలయం. 
ప్రసిద్ధి చెందినది. పురాతనమైనది. నెల రోజులపాటు ఇక్కడ 
శివారాధన చేస్తే స్తే కోరినవన్ని "సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. 


112 


తాటకివధ వల్ల వచ్చిన స్త్రీ హత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి 
రామచంద్రుడు శివ లింగ ప్రతిష్ట జరిపించాడని చెబుతారు 
ఒకప్పుడిక్కడ దుర్గాదేవి ఆలయం వుండేదట అంబ ఉన్న ఊరు 
కనుక అంబాజీపేట అని పిలువబడుతోంది కాల(క్రమాన 
ఆలయుం నదీ గర్భంలో కలసిపోంయుంది విగ్రహం 
రాజేశ్వరాలయంలో ్రతిష్టింపబడింది 'మా” అంటే అమ్మ - 
అమ్మ ఉన్న ఊరు - “మూచవరం”" విగ్రహాన్ని మాత్రం 
రాజరాజేశ్వరిస్వామి దేవాలయంలో ప్రతిష్టించారట ఇక్కడి 
శివలింగం జ్యోతిర్లింగాల లాగా తెల్లగా వుంటుంది ఈ 
ఆలయం రుద్ర భూమిలోనే వుండటం. ఒక విశేషం 


డు 


తూర్పు గోదావరి జిల్లా కౌశకీనదీ తీరాన వెలసిన 
“పడవల” పురమే ఈనాటి పలివెల” (గ్రామం ఇక్కడి 
ఆలయంలో శ్రీ కొప్పు అగస్తీశ్వరాలయువుల అగస్త్య 
మహామునిచే ప్రతిష్టింపబడిన ఈశ్వరుడు ఇక్కడి దేవుడు 
దక్షిణాదికి వచ్చి గోదావరీ తీరంలో తపస్సు చేసుకుంటున్న 
అగస్తునికి హివువత్పర్వతం మీద జరిగే శివ పార్వతుల 
కళ్యాణం గురించి తెలిసి, చూడాలని కుతూహలపడ్డాడు కాని 
వింధ్య దాటివచ్చేటప్పుడు పర్వతాన్ని తాను తిరిగి వచ్చేవరకు 
వంగి వుండమని ఆనతిచ్చాడు కదా! ఇపుడు వింధ్యను దాటి 
వెళ్లటం జరిగితే తిరిగి పర్వతం అంతులేకుండా పెరిగిపోవటం 
తధ్యం! ఈ మాటే దేవతల చేత పంపబడిన విశ్వకర్మ వచ్చి 
సవినయంగా మనవిచేసి స్వామి కళ్యాణ విశేషాలు కూడా 
వినిపించాడు లోకహితకాంక్షి అంయిన వుహర్షి తన 
ప్రయాణమైతే విరమించుకున్నాడు కాని, కళ్యాణ మూర్తి 
అయిన సాంబశివుని పసుపుబట్టలతో చూడాలని కోరుకున్నాడు 
దయామయిడైన శంకరుడు అంబాసపహికుడె డై దర్శనమివ్వగా 
వారిద్దరిని ఏకపీరంపె పై ప్రతిష్టించాడట ఈ అగస్తేశ్చరాలయమే 
ఉత్తరోత్తర శ్రీకొప్పు లింగేశ్వరాలయ మైనది అ వైన మిది! 


అనంతర కాలంలో ఆ దేవాలయ పూజారి పరమ భక్తుడే 
కాని, వేశ్యాలోలుడు పూజారిని గురించి వుహారాజుకు 
ఫిర్యాదులు అందసాగాయి ఒకనాడు రాజుగారు పలివెల వచ్చి, 
దైవ దర్శనానికి విచ్చేశారు మహారాజు రాక కనిపెట్టి, అడ్డ దోవను 
చేవాలయానికి వచ్చి చేరాడు పూజారి. దైవ దర్శనానికి మహారాజు 
విచ్చేస్తాడని గుర్తించి, తాను వేశ్య కొప్పులో వుంచిన దైవ 
నిర్మాల్యమైన పూలదండను తనతో కూడా తీసుకొని వచ్చాడు 
ఇంతలో వచ్చిన వుహారాజును ఆలయ వుర్యాదలతో 
ఆహ్వానించి పూలదండను (దైవ నిర్మాల్యాన్ని) సమర్పించాడు 
అ దండలో ఒక పొడవాటి వెంట్రుక కనబడింది మహారాజుకి 
ఇదేమిటని నిలదీశాడు రాజు శివునికి జటా జూటం ఉంటుంది 
కదా అందులోని వెంట్రుక్రై వుంటుం దంటూ నిబ్బరంగా 
జవాబిచ్చాడు పూజారి అయితే చూస్తాను అంటూ లోనికి 
రాభోంయన వుహారాజును వారించి "ఈనాటికి నైవేద్యం 
అయిపోయింది, కనుకరేపు ఉదయాన్నే చూపిస్తాను” అ అన్నాడు 
పూజారి అన్నాడే కాని తనకు శిరచ్భేదం తప్పదని నిశ్చయానికి 





వచ్చి చివరిసారిగా పరమాత్మ సన్నిధి ప్రార్థించాడు ఆర్తి 
“స్వామీ నీ భక్తుడను నా మాట మన్నించు జటాజూటంతో 
సాక్షాత్కరించు”' ”"అంటూవేడు కున్నాడు ఉదయం మహారాజు 
జటాజూటధారియైన ఈశ్వరుని చాశాడు! అనుమానం తీరక 
ఒక జటను పెరికించి చూస్తే కొసల రక్తం కనబడింది కూడా! 
అప్పటి నుండి ఆ జటా జూటధారియైన | ఈశ్వరుని (గ్రామస్తులు 
అచ్చ తెలుగులో “కొప్పు లింగేశ్వరుడుం”” అంటూ 
పిలుచుకుంటున్నారు ఆ స్వామి భక్తులను ఆ రూపుతోనే వారి 
మనోరధాలనీడేర్చి ఉమా కొప్పులింగేశ్వరుడుగా అనుగ్రహిస్తూ 
పూజలందు కుంటున్నాడు 


పెనుగొండ 

ప్రఖ్యాతమైన వాసవీ కన్యకాపరమేశ్వరికి నిలయం 
ఆకర్థనమైన అమ్మవారిని నగరేశ్వరస్వామి వారితో చూడవచ్చును 
ఇక్కడ ఇంకొక వైపు మహిషాసురేమర్దిని విగ్రహం ఉన్నది 
విశాలమైన ప్రాంగణంలో 102స్తంభాలున్నాయి వీటిపైన 102 
వుంది నూతనద౦పతుల పేర్లు చెక్కబడిన వైనాన్ని 
చూడవచ్చును పేర్లను చెక్కిన శిల్పాచారి భీమవరం పిల్లేడ 
రామాంజనేయులుగారు నందికంబం పక్కన నాగవిగ్రహ 
'పతిష్టాపన 1973 సంవత్సరంలో జరిగింది లోపల 
ప్రదక్షిణాపధంలో గణపతి ఆలయర్శా నవగ్రహ మండపం 
కాలభైరవి ఆలయం ఉన్నాయి ఇక్కడనే ముఖ్య ఆలయం 
కుడివైపున వేంకటేశ్వర ఆలయం, ధ్వజస్తంభం గరుడులతో 
1970 సంవత్సరంలో నిర్మింపబడింది రెండు బసవన్నలను 
శతకంబ మండపంలో నగరేశ్వరస్వామి ఎదురుగా చూడ 
వచ్చును 

ఈ ఆలయిం ప్రక్కనే అష్టలక్ష్మీ ఆలయుం కూడ 
చాడవచ్చును ఈ ఆలయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరస్వామి 
నేతృత్వంలో నిర్మింపబడింది ఈ ఆలయాలు పెనుగొండ 
బస్‌స్టాండు సమీపాన చూడవచ్చును 





పంచారాముములు 


ఆరామము అనే పదానికి విశ్రాంతి, విశ్రాంతి స్థలము, 
ఉద్యానవనము అనే అర్థాలున్నాయి బౌద్ధ భిక్షవులు ఉండే 
స్థలం, విశ్రాంతి స్థలం - అనే అర్థంలో సంఘారామము, 
బౌద్ధారామము అని చెప్పటం కూడా కలదు ఆంధ్రదేశంలో 
పంచారామములు అనే క్షేత్రాలు ఉన్నాయి వీనిలో నాలుగు 
గోదావరీ పరీవాహక ప్రాంతంలో ఉంటే మరొకటి కృష్ణానదీ 
తీరంలో ఉంది ఈ ఐదు క్షేత్రాలు ప్రసిద్ధ శివ క్షేత్రాలై ఉన్నవి 
ఈ ఐదు క్షేత్రాల్లో ఉండే శివస్వరూపం (లింగాకారం) మరియు 
ఆలయానికి సంబంధించి వాస్తు ఒకదానికి ఒకటి దగ్గరి 
పోలికలతో ఉన్నాయి 


ఈ ఐదు ప్రసిద్ధ శివ క్షేత్రాలు ఏమిటంటే 


అమరారామము (అమరావతి, గుంటూరు జిల్లా) - 
అమరేశ్వరుడు 


భీమారామము (సోమారామం) - గుణపూడి 
భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) - సోమేశ్వరుడు 


3 క్షీరారామం (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా) - 
రామలింగేశ్వరుడు 
చక్షారామము (ద్రాక్షారామము, తూర్పు గోదావరి 
జిల్లా)-భీమేశ్వరుడు 
కుమారారామము (సామర్లకోట, తూర్పు గోదావరి 


జిల్లా) భీమేశ్వరుడు 
ఈ ఐదు క్షేత్రాలు కలసి ఉమ్మడిగా ఉండటానికి ఒక 
కధను ఆధారంగా చెబుతారు 


'ప్రాచీనూలంలో తారకాసురుడు విజృంభించి దేవతలకు 
స్వాలు కలిగించాడు వానిపైకి యుద్దానికి పోవటానికి దేవతల 
శనానిగా కుమారస్వామి నిలిచాడు ఆ రాక్షసుడి గొంతులో 
న్న అమృతలింగాన్ని ఛిద్రం చేస్టేఉయనను గెలనవచ్చువన్ని 
ఫశ్వరుడు చెప్పిన తర్వాత దేవస్తేవ్లాధివతి-శుచూరప్వామి ఆ 
అచ్ముత లింగాన్ని పగులగొట్టీ తారకాసుత్త సంహారాన్ని 
గాగించాడు పగిలిన లింగం ఐదు ముక్కలై ఐదుచోట్ట్ల పడి 
ఏరగనారంభించింది వానిని ప్రతిష్టించినచో పెరుగుదల 
)లుస్తుంది - అని శివుడే చెప్పాడు నాట 
॥0తొ లింగ ప్రతివ్థాపనలో ఉద్యుక్తులైనారు స 
సముహూర్తాన్ని నిర్జయించి ద్రాక్షారామంలోని భిమేశ్వ సే 
ఏతిష్టాపన చేయబోయారు సకాలంలో సప్తర్డులు ద్రాక్షారా, 
1రకపోవడం౦వల్ల శివుడు స్వయంగా ప్రతిష్ట అయినాడు 


న 


కు 


ఛా 


డౌ! కౌ రాధారమయణ 


అమరావతిలో పడ్డ శివలింగ భాగాన్ని ఇంద్రుడు ప్రతిష్టింప 
చేశాడు అందంవల్ల అది అవంరారావుం అంయింది 
గుణపూడిలోని లింగభాగాన్ని చంద్రుడు ప్రతిష్టింప చేశాడు 
కనుక అది సోమారామం అయింది పాలకొల్గులోని లింగాన్ని 
శ్రీరోముడు ప్రతిష్ట చేయడంవల్ల క్షీరారావుం అయింది 
ఉపమన్యువు అనే బాలకుని ప్రార్ధనచే స్వామి పుష్కరిణిలో 
పాలు వెల్లువ అయినది కాబట్టి ఇది పాలకొల్లు అని ప్రసి 
పొందింది "ఉపమన్యుపురం అని కూడా దీనికి పేరు ఇక్కడి 
స్వామి క్షీరారామ లింగేశ్వరుడు సామర్లకోటలో కుమారస్వామి 
ప్రతిష్ట చేసినాడు కాబట్టి అది కుమారారామం అయింది 


ఈ ఐదు క్షేత్రాల్లోనూ హరిపూజ కూడా జరుగుతుంది, 
ప్రసిద్ధంగానూ ఉన్నాయి ఛిద్రమైన శకలాలలో పెద్ద శకలం 
పడి ఉన్న అమరావతిలోని అమరేశ్వరస్వామి 15అడుగుల కంటే 
ఎత్తుగా ఉన్నాడు అతి చిన్న శకలం అయిన క్షీరారామంలోని 
స్వామి రెండు మూడు అడుగుల మధ్యన ఉన్నాడు మిగిలిన 
మూడు పై రెండింటికి మధ్యగల ఎత్తుగలవి వీటి వైశిష్ట్యాన్ని 
ఒక్కొక్కటే గమనించాలి కవి సార్వభౌమ శ్రీనాధుడు భీమేశ్వర 
పురాణంలోని ఈ ఐదు ఆరామములను గురించి వివరంగా 
చెప్పాడు స్కాంద పురాణంలోని గోదావరి ఖండంలో కూడా వీటి 
గురించి వివరాలున్నాయి ఈ ఆలయాలు వెయ్యేండ్లకు 
మించిన ఇతిహాసాన్ని తమలో శాసన రూపంగా గుర్తింపబడి 
ఉన్నాయి. ఆలయాల, దేవాదాయుశాఖ, ప్రాచ్య శాఖ 
పరిపత్రాలు ఆలయాల గురించి తగినంత వివరాలను ఇస్తాయి 


అమరావతి 
గుంటూరు జిల్లాలోని ఐతిహాసికస్టలం ఇక్కడ కృష్ణానది 
ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తుంది పూర్వంలోని బంగాళాఖాతం 
చేరే: ఇక్కడ ఒకచులుపు నది దక్షిణానికి అమరావతి 
ఉన్నది-వెనుకే ధాన్యకటకము అనే ప్రఖ్యాతమైన ఊరు 
_శాల(క్రవుంలో భఛభళణికోట అంయినది ఊరు పెద్దది, 
“శ్రూర్వభాగంలో కాలానంతరం అమరులు వచ్చి ఇక్కడ నివాసం 
ఏర్వరచు కున్నారు కాబట్టి, మరియు అమరలోకపతి ఇంద్రుడు 
శివలింగ ప్రతిష్ట చేసినందువల్ల ఇది అమరావతి అని పేరు 
పొందింది ఇతిహాసంలో అమరావతి పేరు పెద్దది ఇక్కడ ఉన్న 
బౌద్ధ స్ఫూపము గుర్తులను మద్రాసు కలకత్తా మ్యూజియం 
లలో చూడనచ్చును. ఇక్కడ్వేతన్ను మూ జయంలో కూడా 
మికిలిన కొద్దిష్తాటి అవశేషాలను చూ, బౌద్డథ్షర్మ 
చరిత్రలోనిఒక ముఖ్య మట్టీ ఆ అమరావతి చిత్రిస్తుంది ఆపైన 
శివక్షేత్రర్లా త్రర్గగొ ప్రసిద్ధిశవెంది అల్యపూజ గైకొనే అమతకేశ్వరస్వామి 
"ఇక్కడ ఉన్నాడు గుడి దివ్యంగా, భవ్యంగా ఉన్నద్ధి 





114 





నాలుగు దిక్కులలో ఒకే ఎత్తుగల నాలుగు ద్వార 
గోపురాలు ఉండే ఆలయుం దూరం నుంచే భక్తులను 
పిలుస్తుంది. పూర్వంలోని స్నానఘట్టాల సోపానాలను ఎక్కి 
ఆలయ ప్రవేశం చేస్తే లోపల వమూడు (ప్రాకారాల గుడి, 


(ప్రాకారాంతరంలో పలు చిన్న చిన్న గుళ్ళు, పలు దేవతా 
చూర్తులు, ముఖ్యాలయము ముందు నం, డున్నాడు 
నందీశ్వరునికి ముందు మహా మంటపం, తర్వాత ముఖ 
చుంటపం, ముఖవుంటపంలోని ఒక వైపుకు ఒక చిన్న 
ఆలయుంలో అంబికావతూర్తి ఉంది. పేరు “బాలా 
చాముండికాంబా దేవి". ఓక అంతరాళం తర్వాత 
ఆరంభమౌతుంది. ఎత్తైన గర్భాలయం. ఇక్కడ తెలతెల్లని 15 
అడంగులకు ఎత్తెన వయాడం అడుగుల గౌత్రవైన 
అమ మీ కొలువై ఉండాడు. ఈ శివలింగానికి అభిషేకం 
చేసేందుకు గర్భాలయం గోడలకు చేరి ఉన్నట్టు నిర్మాణమైన 
ఎత్తైన అట్టానికి సోపాన పంక్తులను ఎక్కి చేరవలయును 


ఈ క్రీశ 9వ శతాబ్దిలో పూర్వదొళుక్యుల 
భీమదేవుడు నిక్శికిచినట్టు చెప్పబడింది అక్కడి నుంచి వచ్చిన 
రాజులలో పెక్కువుంది అవురేశ్వరస్వామి కైంకర్యఇలో 
శవుపడ్డట్టు, దానాలు_ ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. 
విజయనగర రాజు క “దేవరాయలు ఇక డ ఒక మంటపం 


115 


కట్టించాడని బుఎఎజువు లున్నాంయి ఒక శాసనాన్ని 
ఉటంకించడంతో ఈ గుడియెఎక్క ఐతిహాసిక వయఖాన్ని 
గమనించినట్లౌతుంది క్రీశ 1626లో పెద్దప్పంగారును ఆయన 
ధర్మపత్ని కొండాయమ్మ వెంకాయమ్మగారు వేయించిన శాసనం 
ఇది 
శ్రీ శుభమస్తు హందద్రికె పెద్దప్పంగారి శాసనమ్‌ 

“స్వస్తిశ్రీ శ్రీ మద్ధరి గురుభక్తి పరాయణ ఏకవాక్య 
ప్రతిష్థాప నాచార్య అసవరతే భూసుర ఆశీర్వాద సంపన్న 
చతుర్వేద పారాయణ శ్రీ అమరేశ్వర వరప్రసాద భారద్వాజగోత్ర 
పవిత్ర కోనయగర్భ పరిపూర్ణ నరగమాంబ ప్రియకో 'మారులైన 
హంద్రికె వంశోద్ధారకుడైన పెద్దప్పంగారున్ను వీరి దేవులవోరు 
గౌరీవర ప్రసాదులగు కొండాయమ్మ వెంకాయమ్మ వీరు 
జూచ్చూరు నుంచి “వచ్చి శాశ్వితంబగునని ఈశ్వరాజ్ఞచే 
శాలివాహన శక వర్ష్ణంబులు 1548 అగు నేటి అక్షయ సంవత్సర 
శ్రావణ బహుళ దశమి, అదివారం నాడు ధరణికోట అమరేశ్వర 
లింగమును మూడో ప్రతిష్ట చేసేను ఇంద్రుడు ధాన్యవాటిక 
నమ్మతేషు ్రతిష్టమోనర్చె పంట రెడ్డీంద్రుడు అన్న వేము 

శ్వరు చేసే పునః ప్రతిష్ట ఆ చంద్రదినేంద్ర తారకము శాశ్వత 
మవునని ఈశ్వరాజ్ఞచే హందద్రికె పెద్ద మంత్రి సుగుణాంబుధి 
నిల్చెను సుప్రతిష్టయును” (ఇది క్రీశ 1626వ సం॥[ము 
మాట) 


18వ శతాబ్దంలో (1796) అమరావతికి వచ్చి వెలసిన 
రాజా వాసిరెడ్డి వెంకటా(ద్రినాయయడుగారు ఈ క్షేత్ర 
రణకు కారణవుయె్య్యను ఆలయు జీర్ణోద్ధరణ 
గాక నిత్య పూజాదులకు ఏర్పాటుచేసి పురోహితుల 
మ వసతులకు తగు మాన్యాల, ను ఇచ్చి ఆలయంలో ఉత్సవ 
ఊరేగింపులు నడుచునట్లు మ పెద్దగానిల్చి పర్యవేక్షించారు. 
తమ తండ్రిపేరున జగ్గయపేటను, తల్లిపేరున అల్బంపేటను' 
తన పేరున రాజంపేటను నిర్మించిన మహాదాన చక్రవర్తి ఈయన. 
ఈయన కాలంలో అమరేశ్వరస్వామి వైభవం మూడు పువ్వులు 
ఆరు కాయలుగా విలసిల్లింది 


అస్తిశ్రీ ధాన్య కబకం పురం సురపురాద్డరం 
యుత్రా మరేశ్వర శ్చంభు అమరేశ్వర పూజితం 
అస్తి తత్ర స్థిరెశ్వర్యం రాజ్ఞాం అజ్జాంవచాం కులం 
అమరేశ్వర దేవేన రక్షితం రక్షకం నృణాం 


(శాసన పద్యం) 
అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాష్టం గుంటూరు నుంచి 20 
మైళ్ళ దూరంలో ఉంది సత్తెనపల్లి తాలూకాకు చెందింది 


కుమారారామం 
శాజమహేంద్రవరానికి 50 మైళ్ళ దూరంలో ఉత్తరానికి 

పామర్లకోట రైల్వేజంక్లనో ఊంది ఇక్కడ నుంచి దక్షిణానికి 

ఒకటిన్నర మైళ్ళ దూరంలో కుమారారామం ఉంది ఇది ప్రాచీన 


మాతల్లి గోదావరి 


(గ్రామం. చాళుక్యవంశం రెండై ఒకటి పూర్వంలో నిలబడి వెంగీ 
చాళుక్యులు అని గుర్తింపబడి సామ్రాజ్యాన్ని కళింగదేశం వరకు 
విస్తరించినపుడం వెచుదట్లో పిఠాపురాన్ని, తర్వాత వేంగీ 





ముండలాన్ని, తర్వాత రాజవుహేంద్రవరాన్ని రాజధానిగా 
చేసికొని ఏలినారు. ఈ కాలంలో పలు గుడి గోపురాల 
నిర్మాణానికి కారణమైనారు. వారిలోని చాళుక్య ఒకటవ భీముడు 
(శ్రీ.+.892 నంంచి 922 వరకు) సావుర్గ్శకోటలోని 
కుమారారామం భీమేశ్వర ఆలయాన్ని 9వ శతాబ్దం చివర్లో 
నిర్మించాడని పిరాపురంలోని ఒక శాసనం తెలుపుతుంది. 


కుమారస్వామి తారకాసురునిపైన జరిగిన యుద్దానికి 
సేనాధిపతి అయి యుద్ధం చేసినపుడు, ఎంత చేసినా తారకాసుర 
వధ సంభవించకపోయినపుడు శివుడు చెప్పినట్టు తారకాసురుని 
కంఠంలోని శివలింగాన్ని పగులగొట్టినపుడు తారకుని వధ 
సంభవించినా, ఈ ఛిద్రమైన లింగ భాగాలు వేరు వేరు చోట్ల 
పడి పెరగనారంభించాయి. అప్పుడు కువూరస్వామి తానే 
ముందుకు వచ్చి ఒక ఛిద్రభాగాన్ని సామర్లకోటలో స్థాపించాడు. 
ఇదే సోమారామం, 


అమరావతి అమరేశ్వరస్వామి గర్భగుడి లోపల ఎత్తు 


ఎక్కువ. అయితే ఇక్కడి ఆలయమే రెండంతస్తులలో నిర్మితమై 
ఎత్తైన శివలింగానికి చోటు చేసి ఇస్తుంది. ఆలయము 120 
అడుగులకు పైగా చౌక ప్రాకారంలో కూడినది. రెండు 
అంతస్తులు కలది. దీనికి కలుసుకున్నట్లు లోపల గోడలకు 
కంబాలతో ఆనుకొన్న చుట్టు మంటపాలున్నాయి. నాలుగు 
వైపుల నాలుగు ద్వారాలు, లోపల రెండవ ప్రాకారం రెండు 
అంతస్తులు అయినది. దాని లోపల ముఖ్య ఆలయం ఉన్నది. 
ఈ ముఖ్యాలయం కూడా రెండు అంతస్తులు గలదే. స్వామిని 
చూడడానికి పూర్వభాగంలోనే సూర్యద్వారంలో మెట్లెక్కి పై 
'స్తులో దర్శనం చేసుకోవాలి. (ప్రదక్షిణా మార్గంలో అలాగే 
ముందుకు నడిచి నాలుగు ద్వారాలలోనూ, నాలుగు దిక్కుల 
'ంచి స్వామిని చూసి కుడివైపుకు ఉన్నేభుద్రద్వారంలో నుంచి 
ఇకిందికి దీగాలి. ఇక్కడ అమ్మవారిపేరు బాలాత్రిపుర సుంధతి:- 
గిసర్వాలళకార భూషితురాలై బడుతుంది 


అజం భై స్‌ 





ఇక్కడ శివుని ఎదురుగా ఉన్న బసవన్న ఉల్లే 
ఖనీయుడు, దర్శనీయుడు అగును. నూరు స్తంభాల 
వుంటపం సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఒక్కొక్క 
స్తంభంలోని వేరు వేరు చిత్రాలు కనులకు కట్టినట్లు 
కనబడతాయి. ఇక్కడ పశ్చిమ గోడలో ఉండే గణపతికి 'వజ 
గణపతి' అనిపేరు. ఇతడి నాభిలో వజపురాయి (ప్రతిష్ట 
అయినదట. వీరభద్రుడు, కువూరస్వావి విగ్రహాలు 
ఆకర్షణీయంగా ఉన్నాయి. సరస్వతీ విగ్రహమైతే నిలిచి 
చూడాలి. పలుస్తంభాలపైన, పలుకాలాల పలువురు చేసిన 
దానాలకు నిదర్శనాలు ఉన్నాయి. 1 5వ శతాబ్దంలో కొండవీటి 
రాజు కాటయవేచూరెడ్డి ప్రతిష్టించిన మహిషాసురమర్దిని 
విగ్రహాన్ని ఈ మధ్యనే జరిగిన త్రవ్వకాలలో బయటకి తీయటం 
జరిగింది. ఇది ఒక అపూర్వమైన శిలాకావ్యం. 


అలయం ముఖద్వారం ఉత్తరానికి ఉన్నా కూడా గుడి 
పూర్వభిముఖమ్రెనది. పూర్వంలో మొదట ఆలయ పుష్కరిణి, 
భీమగుండం ఉంది. ఇక్కడ శాసనాలు చాలా భాగం15వ 
శతాబ్దానికి చెందినవి. దాదాపు ముప్పైకి పైగా ఉన్నాయి. పశ్చిమ 
దిగ్భాగంలోని కప్ప కంభంపై శాసనం గవునార్హమైనది. 
పీ అవిఘ్నమస్తు, శుభమస్తు, ప్లవంగనామ సంవత్సర కార్తీక 
బహుళ చతుర్ధి, అనాటి రాత్రి చాళుక్య భీమేశ్వరుని నంది స్తంభం 
మీద నందికేశ్వర పదార్థం ఉన్నదని దొంగలు పడదోశినారు. 
శిథిలమైపోయింది. శ్రీమత్‌ కుమారారామ భీమేశ్వరుని నంది 
స్తంభం మీది వృషభం శిధిలం అయి ఉండగాను పునః నూతన 
వృషభం చేయించిన శుభముహూర్తం, చేయించిన దినం 
సౌమ్యనామ సంవత్సర ఆశ్వీజ బహుళ ఎకాదశి ఉదయమయిన 
10 ఘడియల వేళను, వృశ్చిక లగ్నమందు వృషభం ప్రతిష్ట 
అయ్యెను. శ్రీదేశం శెట్టి పృధ్విజెట్టి సాంప్రదాయము, కామిశెట్టి 
పాతమ్మకు పొపుత్రుడు నారశింహుడు. ఇతనికి అనుకూలవతి 
భార్యలక్ష్మి రాజమహేంద్ర దరిని కోటి లింగాల వద్ద నుంచి శిల 
తెప్పించి నంది ప్రతిష్ట అయిన పర్యంతము ఫలహారం చేస్తున్న 
భీమేశ్వరుని అర్పితం ఆయెను కోసూరి పపాయవ్రాలు”. 








స్పష్మర ప్రత్యేక సంచిక 


ఇంకొక శాసనం ఇక్కడ ట్రతిష్థాిపితం అయిన 
గౌరీపరమేశ్వరిని గురించి చెబుతుంది. “శ్రీ శకవర్షంబులు 
1348 అగు నేటి పరాభవ సం॥ మాఘ బహుళ ఏకాదశీ నాడు 
కొవూరారావు భీవేంశ్వర దేవర నగరిలోపలను వమూల 
స్థానమునందు మంత్రి ప్రెగడ సూరనంగారు ఆచంద్రార్కం 
అగునట్లుగాను ఉత్తమ నీల శిలను గౌరీ పరమేశ్వరిం జేయించి 
ప్రతిష్ట చేసేను” ఇదే శాసనాన్ని సంస్కృతంలో వసంత తిలక 
వృత్తంలో రెండు ఫద్యాలుగా (వ్రాసి తెలుగు లిపిలో 
'వాయడమ్రైనది. 


నాగాబ్ధిరామ శశి సంగణీతే శకాబ్దే 
శ్రీమత్సరాభవ సమోదిత మాఘకృష్ణే 
ఏకాదశీ గురు దినాన్విత మన లగ్న 
చాలుక్య భీమ వర భీమ మహేశ్వరాగ్ర 
భక్త్యా కరోదతుల నీల శిలా విశేషా 
విద్యోతమాన గిరిజా ప్రతిమా ప్రతిష్టామ్‌ 
నిత్యం వివేక నిధి రక్షయు పుణ 
మంత్రిశ సూర్య విభురాయా జనాఖ వంధ్యః, 
ఆ రోజు గురువారం అనునది, ఆ లగ్నము మీనలగ్న 
వునునది వుంత్రి సూరన జనతాభివంద్య్యడం అనేవి 
సంస్కృతంలో అధికోక్తులు. 


ఇకొక శాసనం కంబ శాసనం. ఆరు ముఖాల కంబంలో 
ఉండే శాసనం. చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇది ఇలా 
సాగుతుంది. 








శుభమస్తు... 

శ్రీమాన్‌ శ్రీ పులికంటి గోత్ర తలకు: పాలూరి వంశోద్భవ: 

పుత్రో వీరమనాయాకస్య సుజన: పోతాంబికా గర్భజా. 

సృందారామ చకుక్య భీమ నగరీ భీమశ్వ' 

దద్యతాం ఎలుదుర్తి నామక నవీ 

ఏలానద్యా సముధృత్య యలతుర్తి నదీం వరాం, 

రోనాడ ప్రాంతరానీతం గురుగుడ్డ సమన్వితాం 

కుమారరామ నాథాయ భీమేశాయు జగద్దురోః 

అ చందార్భం యధా భూత్వా తదైవార్వితవాన్‌ ప్రభు£ 

వెొందటి నాలుగు పంక్తులు శార్ట్చూలవి క్రీడితమ్చైతే 

కడపటి నాలుగు పంక్తులు రెండు శ్లోకాలు. ఇక్కడ ఈ 
సంస్కృత పద్యానికి తెలుగు గద్యంలో అనువాదాన్ని కూడా 
ఇవ్వడం జరిగింది. దాని తాత్పర్యం ఇలా ఉంది. 


పాలూరి వీరవమునాయుకుని కువూరుడైన యలవు 
నాయకుడు ఏలానదికి ఎలతుర్తి కాలువను త్రవ్వించి రోనాడు 
ఎల్లలకు నీరు ఎతైన గుట్టను తిరిగి వచ్చేటట్టు చేసి భీమేశ్వర 
దేవరకు ఆనంద సంవత్సరంలోని పుష్యవంాసం శుద్ధ 
ఏకాదశీనాడు సోవువారం ఉత్తరాయణ వుకరసంక్రాంతి 
'దినమందు కుమారరాయ భీమేశ్వర దేవాలయంలో కైంకర్యంగా 
సమర్చించెను. సంస్కృతంలో లేని వర్ణంపేరు ఉండగా దానికి 
తోడు శాసనాన్ని అతిక్రమించే వాళ్ళు అరవై వేల ఏండ్ల రౌరవ 





కే 


నరకం పాలగుదురు అనే శాపనార్ధం ఉంది. నందా దీపానికి 
ఏర్పాటు చేసి పశువులను, [గ్రామాలను దానంగా ఇచ్చిన 
శాసనాలు ఇక్కడ ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం శాలివాహన 
శక 1145(క్రీ.శ. 1223)లో దేవయ్యు ని కొడుకు దాల సింగనుడు 
కల్యాణ చంద్రశేఖర మూర్తిని చేసి సమర్చించెను. దాదాపు 65 
శాసనాలు ఇక్కడ ఉన్నాయి. 


క్షీరారామం 

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి 5 మైళ్ళ 
దూరంలో పాలకొల్లు అనే ప్రాచీన (గామం ఉంది. దుగ్రవన పురం 
పాలకోట, ఉపమన్యుపురం, పాలకొల్లు అని వేరే వేరె కాలంలో 
గుర్తింపబడ్డ స్థలం ఇది. నగర మధ్య భాగంలో గగన,గాములను 
చెయ్యెత్తి పిలచేటటువంటి అతి ఎతైన గోపురం ఇక్కడ ఉంది. 
ఇక్కడ శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టించాడని స్థల 
పురాణం చెబుతుంది. రావణుని వధతో శ్రీరామునికి శివభక్తుడి 
(బ్రహ్మహత్యా దోషం తగిలింది. చింతలో నడిచిన రామచంద్రునికి 
దండకారణ్యంలో అగస్త్యమహర్డులు కనబడి తీర్థయాత్ర గైకొని 
శివలింగ ప్రతిష్టాపన చేస్తే దోషం దూరం అవుతుందని సలహా 
ఇచ్చాడు. అలాగే అయింది. రాముడు ప్రతిష్టించినది కాబట్టి 
రామేశ్వరమై, ఉపమన్యు ప్రార్ధనతో పుష్కరిణిలో పాలు పొంగి 





అభిషేకానికి అంయు వచ్చిన కారణంగా క్షీరారావు 
లింగేశ్వరమైైనది. 


మాతల్లి గోదావరి | 





నగరం మధ్యలో ఆలయ మహద్వారం పూర్వదిశలో 
ఉన్నది వుహద్వారం ఎత్తుగా ఉండి దానిపైన తొమ్మిది 
అంతస్తుల ఎత్తైన మహద్వార గోపురం ఉన్నది 73 కంబాలతో 
కూడిన లోపల ఆలయాన్ని చాళుక్య భీముడు తన పరిపాలనా 
సంవత్సరమైైన క్రీ శ 892 నుంచి 922 నడువు నిర్మించి 
ఉండాలి గర్భగుడి మధ్యలో పంచారామాలలో చిన్నదైన 
దాదాపు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల ఎత్తు ఉండేటటు 
వ౦టి పాలరాతి శివలింగవలం౦ది ఆలయిుంలోని 
మహామంటపం లోపల చిన్న గుళ్ళు ఉన్నాయి వినాయకుడు, 
కుమారస్వామి, గోకర్ణేశ్వరుడు మొదలైన ఇరవైకి మించిన 
దేవతలు ఇక్కడ ఉన్నారు జనార్ధనస్వామి విగ్రహం కలిగి 
ఉన్నది శివుడికి ఎదురుగా ముఖ మంటపంలో నందీశ్వరుని 
విగ్రహం ఉంది ముఖమండపానికి గర్భగుడికి నడుమ స్వామి 
శయన గృహం ఉంది ఇక్కడ కంబాలలోని చెక్కడాలు 
ఆకర్షణీయమైనవి 

క్షీరారామంలో 40కి మించిన శాసనాలున్నాయి అన్నీ 
శ్రీశ 1000కి ఇవతలివి 10వ శతమానంలో వేలుపతి దేవయ్య 
కవి ఆలయంలోని బయుటి (ప్రాకారాన్ని నిర్మించాడని 
చెప్పబడింది క్రీ శ 918లో చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 
నిర్మించాడనే మాట వుంది రామ లింగేశ్వర ఆలయంలోని క 
పగిలిన పాత నంది కంభంలోని చెరిగ్‌ పోయిన తెలుగ 


పుష్కర ప్రత్యేక సంచిక 





శాసనంలో భీమవల్లభుని పేరు ఉంది ఆయనను నృపతి అని 
పిలవడం కనబడుతుంది (క్రీశ 1415 అల్లాడి రెడ్డి భూపాలు 
డు ఈ ఆలయంలో కీర్తికళశమైన ద్వారగోపురాన్ని నిర్మించాడు 
శ్రీశ 1221 ఉత్తరాయన సంక్రాంతినాడు రాజు తనయుడు 
పితురుల పుణ్యానికై మడసుపల్లి గ్రామాన్ని దానం చేస్తూ 
పాలేశ్వర దేవుని వుందు నందాదీపాన్ని పెట్టడానిక్షై 50 
ఆవులను దానం చేశాడనేది ఆలయ ముఖ ముంటంపం 
స్తంభంలో చెప్పబడింది 

ముఖమంటపంలోని వేరొక కంబంలో ఉండే తెలుగు 
శాసనంలో చెప్పినట్టు 'సర్వలోకాళ్రయ విష్ణువర్దన బిరుదాంకిత 
శ్రీ శంకర హరిదండ మహారాజులు ఏలుతూ ఉండగా శాలివా 
హన శక 1518 దుర్ముఖి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి 
నాడు (1597, ఫిబ్రవరి 19, శనివారం) శ్రీ శాత్తాద బేహార 
మహాపాత్రుడు ముఖమంటపాన్ని నిర్మించెను క్రిశ 1198లో 
కోనగణపతి వంహాదేవ వుహారాయుడు పూర్వంలోని 
మహద్వారంలో కంచుద్వారాన్ని, మండపాన్ని నిర్మించాడని 
చెప్పబడింది (క్రీశ 1157లో వెలనాటి చోళుని పత్ని 
గుండాంబిక అఖండ దీపదానం చేసింది 1773లో ఆలయ 
మహాప్రాకారం లోపల లక్ష్మీ నారాయణస్వామి గుడి నిర్మితం 
అయింది 1777లో వినాయకుడి గుడిలో కల్యాణ మంటపం 
నిర్మితం అయినది " 


మరొక శాసనంలో శాలివాహన శకం 1562లోని విక్రమ 
సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశిలో క్షీరారామం గుడిలో చిన్న 
గుడి కట్టించి కాకుపాటి శెట్టి కృష్ణమగారు తమ తండ్రి భీమి 
శెట్టి, తల్లి మల్లమ్మ గార్ల ధర్మానికి హనుమంత రాయుణ్ణి ప్రతి 
ష్టాపన చేసి ధూపదీప నైవేద్యానికి ఏర్పాటు చేశారు 
సోమారామం 

సోమారామం అనేది గుణపూడి భీమవరంలోని ఒక 
భాగం ఎతైన మహద్వార గోపురం మధ్యన విస్తారంగా ఉండే 
ఆలయం రెండు అంతస్తులలో పెరిగింది “గౌతమీ తీరంబున 
దక్షిణ కూలంబున గుణపూడి అను గ్రామంబున సోముని చేతం 
ప్రతిష్టింబగుటచేసి సోమ లింగమున ్రఖ్యాతంబై సోమా 
రామంబును"' అని కవి శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణంలో 





118 


చెబుతాడు పెరుగుతూ ఉన్న వింధ్య పర్వతం, ఆ పెరుగు 
దలను నిలుపుటకై దేవతల ప్రార్ధన మేరకు దక్షిణానికి వచ్చిన 
అగస్త్యమహర్షి - సోమునిచే ప్రతిష్టాపితమైన సోమేశ్వర లింగా 
న్ని పూజించి తృప్తి చెందెనని చెబుతారు 








119 


చంద్రునిచే స్థాపితమైన సోమలింగం చం ద్రుని వృద్ధిక్షయ 
ములను అనుసరించి నడిచేటట్టు కానవచ్చును అంటే పాల 
రాతి వర్ధంలో ఉన్న శివలింగము పూర్ణిమ నుండి అమావాస్యకు 
వచ్చే 15 రోజులలో గోధుమరంగు పొందును మరియు పూర్ణిమ 
పుకు తిరిగి 15 దినాలు నడిచి తెలుపురంగు దాల్బును, అని 
ప్రఖ్యాతి పంచారామములలో ఒక ముఖ్యలక్షణం ఎమిటంటే 
ఐదు ఆలయాల శివలింగములు శ్వేత వర్ణం కలవి ఇక్కడ 
మాత్రమే వన్నె తిరిగేదానికి అవకాశం ఉంది సుమారు మూడు 
అడుగుల శివలింగం గర్భగుడిలో పశ్చిమాభిముఖంగా పూజను 
స్వీకరిస్తుంది మహద్వార గోపురవేం పశ్చిమాభిముఖంగా 
ఉంది శివలింగానికి కుడిపైపుకు సమకోణంలో ఉన్న ఇంకొక 
గర్భగుడిలో పార్వతీదేవి ఉంటే, శివలింగం పై అంతస్తులో అన్న 
పూర్ణాదేవి ప్రతిష్థాపితమై ఉన్నది అన్నపూర్ణకు ఎదురుగా ఒక 
అంతరాళం, తర్వాత మహామంటపం క్రింద అంతస్తులో కూడా 
ఇదే విన్యాసం ఉంది పశ్చిమ భాగంలో లోపలకు వచ్చిన 
భక్తులు ఉత్తర భాగంలో బయటకు వచ్చి ప్రదక్షిణా ఫధంలో 
చుట్టి ముఖ్యాలయం కుడివైపుకు వస్తే క్షేత్రపాలకుడైన 
జనార్థనస్వామి ఆలయాన్ని చూడవచ్చు. ను ఇక్కడ శ్రీ భూదేవి 
సమేతంగా జనార్ధనస్వామి శంఖచ(క్ర గదా పద్మములతో శోభి 
స్తున్నాడు 

ఇక్కడనే ఆంజనేయస్వామికి ప్రత్యేకమైన చిన్న గుడి 
ఉంది నవగ్రహములు, కుమారస్వామి కూడా ఇక్కడున్నారు 
ఆలయం బయట పూర్వానికి చంద్ర పుష్కరిణి ఉంది దీన్ని 
సోమగుండం అని పిలుస్తారు ఆలయంలో పలుచోట్ల గోడలలో, 
కంబాలలో శాసనాలు చెక్కి ఉండడాన్ని గమనించవచ్చు ఇక్కడ 
ఒక గమనించ దగ్గ విషయమేమంటే ఇక్కడి గోడలు పదేపదే 
జీర్లోద్దరణవై ఆలయ శాసనాలు చెరిగి ఉండుట, లేక 
మాయమై పోవుట ఇక్కడ మంటపంలోని ఒక శాసనంలో 
క్రీ శ 1434లో దేవయునని కొడుకు సింగయ్యుడు గుణిపూడి 
భీవువర౦ సోవేంశ్వర స్వామికి పలురీతులు దానాలు 
సమర్పించినట్లు చెప్పబడింది 


దక్షారామం 

(ద్రాక్షారామం పంచారామాలలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం 
ఇతిహాస దృష్టితోనే కాక పురాణ దృష్టితోను అత్యంత గణమీ 
యమైన క్షేత్రమే దక్షడు యజ్ఞం చేసిన కారణంగా “దక్షారా 
మము' అనేపేరు కాలక్రమంలో ద్రాక్షారామం అయి ఉండవ 
చ్చును కారణం గోదావరీ నదీ జలాలలో పెరిగే తమలపాకుల 
తీగలవలె పందిరికి అల్లుకొని పెరిగే ద్రాక్షతోటలు ఒక 
కాలంలో సమృద్ధిగా ఉండవచ్చునని అనిపిస్తుంది శాసనాలలో 
మాత్రం ఈ ఒక్క క్షేత్రాన్ని ప్రాచీన కాలంలో 'డాకరేమి' అని, 
“పెదడాకరేమి' అనే పేర్లతో పిలుస్తూ ఉన్నారు- అనునది ఈ 
ఆలయంలోనే దొరికే శాసనాలను బట్టి తెలుస్తుంది 


'ఫో తారక వధానంతరం ఆయన గొంతులో ఉన్న అమృత 


లింగం ఐదు భాగాలుగా ఐదుచోట్ల పడింది అ శకలాలు 


మాతల్లి గోదావరి 


విపరీతంగా పెరి టట్టు కాక, పెద్దవై పోకుండా ఉండేందుకు 
వాటిని ప్రతిష్ట చేయాలనే ఒక సాధారణ సూత్ర ౦0తో 


(దాక్షారామంలో శివలింగ ్రతిష్థాపనకు సప్తర్డులు ముహూర్త 


శుద్ధిని నిర్ణయించారు. ఆ సమయంలో శివుని మూర్చాభి 
షేక్రానికి దేవగంగ ఉంటే బాగుంటుందని తలచిన సప్తర్దులు 
గోదావరిని వెంటపెట్టుకొని అవురాధిపతి ఇంద్రునితో 
దాక్షారామం వైపు నడిచినారు. బుషుల వెంట వచ్చిన గోదావరి 
నది దారిలో ఉన్న రాక్షస 
వమనుల ఆ(శ్రవూలను 
నేల కరిపించినది. వాళ్ళకు 
కోపం వచ్చి గోదావరి చల 
నాన్ని ఆపివేశారు. గోదావ 
రికి దారి వదిలేదే సబబు 
అంయినదని సప్తర్హులు 
అసుర మునులతో వాదా 
నికి దిగారు. సమయము 
ఆసన్నమైనది. ముహూర్త 
౦ మీరిపోకూడదని శివుడు 
తనే స్వయం 
ప్రతిష్టితుడు అయినాడు. 
అసురులకు నచ్చచెప్పి గో 
దావరిని వెంటపెట్టుకుని 
మళ్ళీ ముందుకు వచ్చిన 
సప్తర్హులకు ఈ 
సంగతి తెలిసి 
దంఃఖవలళాయాంన-ఎ. 
సూర్యుడు దిగివచ్చి 
“అయ్యా! మీరు చెప్పిన 
వమహూర్తానికే శివుడు 
ప్రతిప్టితుడైనాడు. నేను 
పూజ సల్పాను. హరి, 
(బ్రహ్మలు పూజలో కలిసివ | 
చ్చారు. తవురు కూడా 
పూజలు చేసుకోవచ్చును. | 
తమరు ఆలస్యం చేయక | 
పూజ చేయడం సబబు [2 
అని చెప్పగా సప్తర్డులు కోపాన్ని విడనాడి పూజచేశారు. తమవె 
౦ట తెచ్చిన గోదావరిని స్వామిఆలయ పూర్వంలో పుష్కరిణి 
లో నిలిపారు. గోదావరి నది ఏడుపాయలై, వానిలో ఐదు గుప్త 
గామినులై గౌతమి మరియు వశిష్ట పాయలు మాత్రమే సామా 
న్యంగా కనపడేవి అయితే ఇక్కడ ద్రాక్షా రామంలోని స్వామి 
పుష్కరిణిలో సప్తధారలు సుప్తంగా చేరి పూర్ణగోదావరి అయి ఉం 
దని ఐతిహ్యం. అందువల్లనే దీన్నిసప్తగుండం అంటారు. పూర్ణ 
గోదావరి అంటారు. 


పుష్కర ప్రత్యేక సంచిక 








ద్రాక్షారామం ఆలయం నాలుగు వైపుల ఉండే పెద్ద 
మహద్వార గోపురాలు ఇక్కడ అకర్షణీయమైనవి. సామర్లకోట 
మాదిరిగానే ఇక్కడ కూడా పూర్వద్వారం వెలుపలకు పుష్కరిణి 
ఉంది. దక్షిణ దిక్కునుంచి ఆలయప్రవేశం అయినా కూడా 
రెండవ (ప్రాకారంలోపల ఉండే ముఖ్యాలయానికి పూర్వం 
నుంచే పోవాలి. ఇక్కడ కూడా ఆలయానికి ఎడమవైపున ఉన్న 
మూలలో సోపాన పంక్తులను ఎక్కి పై అంతస్తులోకి పోయి 
స్వామిని దర్శించాలి. 15 
అడగులకు మిక్కిలియై 
మూడు అడు 
గుల మందం (గాత్రంలో) 
తెల తెల్లని అమృతశిల 
భీవేంశ 6 స్వావిఎని 
చూస్తూ నిలవాలి అనిపిస్తు 
ది. చుట్టు ప్రదక్షిణా పధ 
0లో నాలుగు ద్వారాలలో 
స్వామి దర్శనం సాధ్యం 
అవుతుంది. ప్రదక్షిణా పథ 
౦ ఉత్తరానికి ఒకవైపు పార్వ 
తీదేవి విగ్రహం ఉంది. 
అమ్మవారి పేరు మాణిక్యా 
౦బ. కొంచెం దూరంలో 
ఇక్కడనే దక్షపుత్రి సతీదే 
వి విగ్రహం కూడా ఉంది. 
అయితే కల్యాణోత్సవం 
మాత్రం మాణిక్యాంబా 
భీవేశ్వరులకే. ఇక్కడ 
మాణిక్యాంబ శక్తిపీరాలలో 
ఒకటని పేరెన్నికయిన 
మూర్తి. స్వామిని ఆరాధిం 
చి ప్రదక్షిణా పధంలో 
వంఎందంకు వచ్చి 
ముఖమంటపినికి చేరితే 
అక్కడ ఒక కంబం౦ంపైన 
వ్యాస భగవానులను 
గుర్తించి నవంస్కార౦ం 
మ ల చేసేది కద్దు. వారణాసిలో 
ఒకనాడు కుపిత శివుడు వ్యాసులకు (గావు త్యాగం 
చేయమనెను. మధ్య ప్రవేశించిన అన్నపూర్ణ వ్యాసులపైన కోపాన్ని 
విడనాడమని శివుణ్ణి అర్ధించింది. లోపాము[ద్ర సహితుడైన 
అగస్త్యుడు వ్యాసులవారికి ద్రాక్షిరామ మహిమను చెప్పాడు. 
అందువలన వ్యాసులవారు ఇక్కడ వచ్చి నిలిచాడు. 


ఈ గుడిలో ఒక వైశిష్ట్యాన్ని గుర్తించాలి. సామర్లకోటలో 
ఉండేటట్టుగానే ఆలయ అవరణలో ప్రధాన ఆలయంలాగే 


120 


ఉండెటటువంట్‌ ఒక చిరు ఆలయుం ఉంది వాయళః 
ఆలయ నిర్మాణానికి ముందు 'మాదిరి' గుడిని ఇలా నిర్మించు 
కొని ఉండాలి ఈ ఆలయం కూడా అదేకాలానికి అంటే చాళుక్య 
భీముడి కాలానికి- 10వ శతమానానికి చెందినది 


దాక్షారామంలో ఇతర ఆరామాలకంటే ఎక్కువ శాసనా 
లున్నాయి. 400పై పెచ్చు తెలుగు, సంస్కృత భాషలు 
('పధానమైనా కూడా కన్నడ శాసనములు, రెండు గ్రంధ 
లిపిలోని శాసనాలు కూడా ఉన్నాయి ఇక్కడ శాసనాలలో కాల 
సూచకాలు అనేక విధములైనవి శాలివాహన శకము, చాళుక్య 
విక్రమ శకము, విజయిశకము (క్రీ శ 1060 ఈ శాసనాలు అన్ని 
యుధావత్తుగా ఉన్నవని గాని అన్నీ ఒక క్రమాన్ని అను 
సరించిందినని కాని లేదు అనేకసార్లు జీర్జోద్దారమైన ఈ దేవాల 
యంలో ఒక క్రొత్త విన్యాసము లాగా లోపలి ఆలయం బయట 
గోడపైన సాలు శాసనాలను పునః ప్రతిష్టించిన దానిని చూడ 
వచ్చును ఈ నిర్మాణానికి ఏ ఒక్క ఆధార సూత్రము లేదు 
శాసనాల శిలల సైజు 
మాత్రవే ఆధారవుని 
చెప్పవ చల్చనం 
కంబాలపైన ఉండే శాస 
నాలు పెక్కు పగిలి (_ 
ఉన్నా కూడా ఇక్కడ జీర్ణ 
మైన అక్షరాలు ఎక్కువ 
సౌత్‌ ఇండియన్‌ ఇన్స్‌ 
క్రిపష్ప్సన్‌ నాలుగవ 
సంపుటంలో ఈ అన్నీ 
శాసనాలను చూడవచ్చు 
ను ఈ లేఖనంలో ఉట 
ంకించిన శాసనాలు అక్కడినుంచే తీసు కొనబడినవి 


ఒక శాసనం ప్రకారం శకవర్ష 990లో (క్రీశ 1068) 
శ్రీ విష్ణు వర్ధన మహారాజులవారి 'ప్రవర్ధమాన విజయ సంవత్సరం 
8లో 11వ నాడు విశాఖపట్టణం కమ్మకోటి మెడియసెట్టి 
కొడుకు పపయ తులామాసం కృష్ణ త్రయోదశినాడు శ్రీ భీమే 
శ్వర దేవులవారికి ఒక అఖండ దీపాన్ని వెలిగించుటకై లోహపు 
దీపాన్ని ఏబది (50) ఆవులను దానం చేశాడు ఇంకొక శాసనం 
చెప్పేటట్ట్లు శకవర్ష 1003లో (క్రీ శ 1081) శ్రీ చాళుక్య 
విక్రమశక 5లో శ్రీ యమేశ్వర మహాదేవుల వారికి ఉత్తరాయన 
సంక్రాంతి నిమిత్తంగాను దేవాంశు వామయుడి కొడుకు భీమే 
శ్వర దేవర పడిహోరి రుద్రయ అనువారు ఆచం(ద్రార్కం దీపం 
వెలిగేందుకు ఏర్పాటు చేశాడు ఒక శాసన పద్యం 
హృద్యంగా ఉంది ఇక్కడి భాష తెలుగు విషయం ఆలయం 
జీర్ణోద్ధారణ దాని నడక ఇట్లా సాగుతుంది 

“అమరాద్రి భీమేశ్వరా వాసం అబ్ధి సప్తకము శ్రీ సప్త 
గోదావరంబు (ఆలయ ఫుష్కరిణి), వలయాచల లేంద్రంబు 
వజ్రపు రాకోట (రాజకోట-వెలుపల ఆవరణ గోడ) కుల 


121 







పర్వతంబులు ఎరంబులు, తిరుచుట్టుమాలియరవంద 
జాండంబు, అమర్త్యలోకంబు నాట్యమంటపము, పరివార దేవ 
తాభవనంబులు ఈ చతుర్ధశ భవనంబులు, దారకములు కన 
కకంబ తతులు, గాంగ ద్రాక్షారామ మన్నవోంతు వేమనానుజు 
౦డు కడు నపూర్వ సృష్టి గావించి వాసనకెక్కె శ్రీవేమ సిత 
యశుండు” ఇది ప్రకాశ భారతి యోగి రచించిన కావ్యం పెద్ద 
నాచార్య లిఖితం 


ఈ శాసన కాలం శకవర్హ 1303 (క్రీశ 1381) వైశాఖ 
శుద్ధ దశమి గురవారమందు దీపావళి, నాట్య, కల్యాణ, హోమ, 
శనివార, గయార్కమంటపాల, తిరుచుట్టు ప్రదక్షిణాపధం, 
దివ్యలింగాల గుడుల, వజ్రపు రాజకోట, గోపురాల, పాతాళ 
గేహల, సోపానములు, బంఢారములు, వివిధ ధాన్యాగారాలు, 
వంటశాలలు, ద్వారకవాటాలు మొదలైన అన్నింటినీ దిశలు 
పొగడ జీర్ణోద్దారణ చేసినవాడు అనవేముడు 


ఇక్కడ ఇంకొక వైశి 
వాన్ని చెప్పాలి అదేమి 
టంటే ఆలయం వెలు 
పల ఉండే అన్నదాన 
సత్రం ద్రాక్షారామాన్ని 
సందర్శించే యాత్రికుల 
ఈు భోజన సౌకర్యాన్ని 
ఉచితంగా ఏర్పాటు 
చేసే ఈ అన్న సత్రానికి 
4 300సంవత్సరాలు నిర 
_ ౦తరంగా నడచివస్తూ 
! యాత్రికుల అవసరాల 
ను పూరిస్తూ ఉండే ఈ సత్రం వాళ్ళ పరిపాలన ప్రయత్నము 
స్తుత్త్యము, శ్ఞాఘ్యము 
ఇప్పుడు పంచారావూలు ప్రసిద్ధవైన యాత్రా 
స్థలములై శివభక్తులను స్వాగతించే కర్ణణ కేంద్రములైనట్లే విష్ణు 
నాన్ని కూడా పొంది పొగడ్తలకు గురైనాయి అన్నీ చూచిన 
తర్వాత అనిపించేదేమిటంటే పంచారామములు ఒకప్పుడు 
ఆలయము వెలుపలి ఆవరణంలో వైశాల్యముగా నున్న 
ఉద్యాన వనాలను పాంది పెరిగి ఉండాలి సామర్లకోటలో ప్రాచ్య 
ఇలాఖావాళ్ళు తొటపనులను ఇప్పుడూ నడిపిస్తున్నారు ద్రాక్షా 
రామంలోను కూడా పెద్ద ఉద్యానవన నిర్మాణానికి అవకాశంగా 
నీళ్ళ కొలాయిలు కూడా ఉన్నాయి క్షీరారామం మాత్రమే ఊరు 
మధ్యలో ఉండి ఇక్కట్లుకు గురైనది గుణపూడిలోని క్రొత్త 
క్రొత్త నిర్మాణంతో నేలను నునుపు చేసినారు అమరావతిలో నదీ 
తీరంలోని పులినరాశి ఆలయ ప్రాకారంలో చేరి రాళ్ళ పాను 
లకు అవకాళమైైనది కొంచెం పరిశ్రవుతో అన్ని చోట్టా 
పచ్చదనాన్ని తీసుకురావడానికి సాధ్యముంది పచ్చదనం ఎక్కు 
వైతే పంచారామములు సార్థక నామధేయములై ఇతోధికంగా 
యాత్రికులను ఆకర్షిస్తాయి, అని చెప్పడంలో అతిశయోక్తి లేదు 


మాతిల్లి గోదావరి 


తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలు 


గోదావరి పుష్కరాల సవఎంయు౦లో తరలివచ్చే 
ఆశేషజనాన్ని అను[గ్రహించేటట్లు, భక్తుల దగ్గరకి భగవంతుడు 
వచ్చినట్లు తిరుమల ఆలయాన్ని నది ఒడ్డుకు తీసుకురావడం 
ఒక ఎత్తు. వేంకటేశ్వర సాహిత్యాన్ని పుష్కర జనులకు 
అందజేయడం ఇంకొక ఎత్తు. గోదావరి పుష్కర విశేష సంచికలో 
గోదావరి నది మలుపులను పరిచయం చేసినట్లే మచ్చుకు 
వెంకటేశ్వర సామ్రాజ్యాన్ని కూడ పరిచయం చేస్తున్నాం. సకల 
భువన భాండములు వెంకటేశ్వర సామ్రాజ్యమే అయితేను 
ఇక్కడ పరిమిత అర్థపరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం 
పరిపాలన వ్యవస్థలో ఉన్న ఆలయాలను పరిచయాన్ని మాత్రం 
స్థాలీపులాకంగా ఇవ్వడం జరిగింది. 


దేవాలయాలు మానవజాతి నాగరికతకు సంస్కృతికి 
చిహ్నాలు. కొండకోనల్లోను నిర్మలమైన నదీతటాలలోను వెలసిన 
గుళ్ళు మన మానసిక బెన్నత్యాన్ని గుర్తువేస్తాయి. మానవజాతి 
అభ్యున్నతికి దేవాలయాలు నిరంతరకృషిని సాగిస్తున్నాయి. 
విద్యలు, కళలు భగవంతుని ఆలయిాలలో జీవ౦ 
పోసుకున్నాయి. సంప్రదాయ విజ్ఞానానికి పట్టుగొమ్మలైన మన 


డా॥ కోరాడ రామకృష్ణ 


హిందూ దేవాలయాలు జాతి చైతన్యానికి జీవం పోశాయి. 
భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన దేవాలయాలలో తిరుముల 
ఒకటి. + 


తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం 

ఈ తిరుమల దేవాలయ వైభవానికి ఒక గొప్పచరిత్ర 
ఉంది. ఎందరో వుహాభక్తులు, కవులు, పండితులు, 
గాయకులు, కళాకోవిదులు తిరుమలలో జీవితం గడిపారు. 
తమ సారస్వత జీవితాలను ఆ స్వామికి అంకితం చేసారు. ఈ 
గుడిలో వేదాలు వినిపించారు; పాశురాలను పారాయణ చేశారు. 
(గ్రంథాలను రచించారు. కీర్తనలను గానం చేశారు. నర్తకులు 
తిరువుల ఆలయి సన్నిధానంలో నృత్యవూడారు. 
రావూనుజులవారు తిరువుల నంబి వద్ద రావూయుణ 
రహ్య్యూలను తెలుసుకొన్నది ఈ ఆలయ పరిధిలోనే. తాళ్ళపాక 
కవులు వమూడ్ను నాలుగు తరాలు సంకీర్తన యజ్ఞాన్ని 
నిర్వహించింది ఈ స్వామి సన్నిధినే. ఆళ్వార్లు, శ్రీపాదరాయలు, 
వ్యాసరాయలు, పురందరదాసు, కనకదాసు, విజయదాసు, 
త్యాగరాజు, దీక్షితులు మొదలైన భక్త గాయకులు ఈ స్వామి 








సన్నిధిలొ కిర్తించిన వారె. రాజొధిరాజులు ఈ స్వామికి ఎనలెని 
కానుకలు సమర్పించి కొలిచిన వారే. 


భౌగోళికంగా తిరుమల ఆలయం 13-14 ఉత్తర 
అక్షాంశ రేఖల మధ్య 79-_8్రి తూర్పు రేఖాంశము పైనసముద్ర 
మట్టానికి 3426 అడుగుల ఎత్తులో వ్యాపించిన తూర్పు 
కనుమలలో శేషగిరి మీద ఉంది చుట్టలు చుట్టుకొని పడుకొని 
ఉన్న సర్పాకార పర్వత పంక్తుల భాగంలో శ్రీశైల మల్లికార్డున 
దేవాలయుం, శరీర భాగంపై అహోబల నరసింహస్వామి 
దేవాలయం, ఆయన పడగల మీద తిరుమల వేంకటేశ్వర 
దేవాలయం ఉన్నట్లు గోచరిస్తుంది శ్రీనివాసుని ఆలయం రెం 
డెకరాల వైశాల్యంలో నిర్మింపబడివుంది 


శ్రీమన్నారాయణుడు వేంకటాద్రికి చేరే ఇతివృత్తం 
వరాహ భవిష్యోత్తరాదులైన పన్నెండు పురాణాలలో వివరించ 
బడింది భృగుమహర్షి విష్ణువక్షాన్ని తన్నిన సంఘటనతో కలత 
చెందిన మహాలక్ష్మి వైకుంఠాన్ని వదలింది లక్ష్మీ విరహితుడైన 
హరి వేంకటాచలానికి వచ్చాడు అప్పట్లో వరాహస్వామికి చెందిన 
పర్వతారణ్య ప్రదేశంలో ఉండి పద్మావతిని వివాహమాడి 
తొండవళ౮ానుడు నిర్మించి ఇచ్చిన ఆనంద నిలయింలో 
శ్రీనివాసుడు వెలిశాడు 


ఇక్కడ ఆళ్వారుల పాశురాలలో కొనియాడ బడిన 
వేంకటేశ్వరునికి అప్పట్లో ఆలయం ఉన్నట్లు తెలియకపోయినా 
తరువాతి ఆళ్వారుల కాలంలో దూరానికి కనిపించే 
కొండలరాయడు మండపంలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రమేణ 
మండపం చుట్టూ గోడలు లేచి గుడి ఎర్బడింది. ఇక్కడి మొదటి 
ఉల్లేఖనం కాడవన్‌ పెరిందేవి అనబడే సామవై రాణిది. 10వ 
శతాబ్ద ఆరంభకాలంలోనే ఇక్కడ పురట్టాశి తిరునాళ్‌ 
(బ్రహ్మోత్సవం) కు ఏర్పాటు చేసింది. తిరువుల గురించి 
సమాచారం క్రీ.శ. ఆరంభం నాటి 'శిలప్పాధికారం' లోనే ఉంది 
తరంఎవాతి కాలంలో పల్లవ, చోళ, పాండ్య, వైదంబ, 
యాదవరాయరుల భక్తిప్రపత్తులచే పెరిగిన ఆలయ సంపద, 
కీర్తి రావూనుజులవారి కైంకర్యంతో పూజా (క్రవిక్షణతో 
ఇతోధికంగా పెరిగింది. దానికితోడు విజయనగర రాజులందరకు 
(మొదటి వంశం తరువాతి రాజులు) వెంకటేశ్వరుడే ఇలవేల్పు 
అవడ౦చేత తవులో స్పర్ధించుకొని వెంకటేశ్వరునికి సేవ 
చేస్తున్నారు అనేటట్లు ఇబ్బడిముబ్బడిగా కైంకర్యాలు చేశారు, 
అందఎవల్ల ఆలయ వైభవం పెరిగింది. చందగిరే 
విజయనగరానికి ముఖ్య ఉపరాజధాని నగరంగా వెలయడం 
కూడా తిరుమల ఆలయాభివృద్ధికి సులభమైంది. తిరుమలలో 
నైవేద్యం గంట చప్పుడు ఘంటామండపం ద్వారా చంద్రగిరి 
చేరిన తరువాతనే కోటలోనివారు భోజనం చేస్తారు అనేమాట 
కూడా ఉంది. ఇటువంటి సేవాతత్పరతతో ఉన్న రాజుల, 
“ప్రాపకంలో ఆలయం ఆస్తిపాస్తులు, ఉత్సవాలు, పండుగ 
పబ్బాలు ఆలయ మాన్యాలు పెరిగి మాగాణుల లెక్క అదుపు 
తపే ౦త పెరీగింది. విజయనగర పతనం తరువాత ఆంగ్లేయుల 


123 





తిరుమల ఆలయం కూడా కొంత అవ్యవస్థకు గురి అయినా 
దేవస్థాన ఆదాయం భక్తుల ఆగమనం తగ్గలేదు. భక్తుల 
(ప్రయోజనాన్ని కాపాడేటటువంటి (క్రియులతోనే తవం 
ప్రయోజనాలకు అనుకూలత లభిస్తుందని తెలుసుకున్న 
కర్నాటిక నవాబులు, మద్రాసు ఆంగ్లేయులు విధర్మీయు 
లైనప్పటికి ఆలయాన్ని కాపాడటానికి తోడ్పడ్డారు ఆలయ 
సంప్రదాయాలను గౌరవించడమే తమకు ఆర్థికంగా లాభసాటి 
అని తెలుసుకున్నవారైనారు. అందువలన రాబడికి ఎటువంటి 
లోటు రానివిధంగా పరిపాలనను అభివృద్ధిపథంలో సాగించారు. 
ఈస్టు ఇండియా కంపెనీ వారి ఈ హిందూ దేవాలయ పరిరక్షణ 
పలుమారులు విమర్శలకు గురికావడంలో కంపెనీవారు తమ 
అధికారాన్ని స్థానీయులకు వదలివేసే ప్రయత్నంలో ఆ కాలానికి 
ఉత్తమం అని తోచిన మహంతులకు అధికారాన్ని ఇచ్చివేశారు. 
మహంతు విచారణకర్తగా దాదాపు వంద ఏండ్ల పరిపాలన 
సాగింది. పెద్దగా అవకతవకలు లేకపోయినా చిన్నచిన్న 
తకరారులు పెద్దవై కోర్టు దావాలు అధికమై ఒక విచారణకర్త _ 
బలి అయిన తరువాత ఆలస్యం చేస్తే చేయి జారిపోతుందనే 
ఉద్దేశంతో దేశపరిపాలనా వ్యవస్థను తన చేతిలోనికి 
తీసుకున్నటువంటి బ్రిటీషువారు స్థానిక కమిషనర్‌ను 
పరిపాలనాధికారిగాను ఆయనకు సహాయానికి ఒక రైతువారి 
సమితిని, మరో ధార్మిక సలహా సమితిని చట్టబద్ధంగా దేవస్థాన 


మాతళ్లి గోదావరి 





ఖై 
చట్టాన్ని ఏర్పరిచారు ఇది 1933లో వచ్చిన తి తి దేవస్థాన చట్టం, 
స్వాతంత్ర్యానంతరం ఈ చట్టాన్ని కొంచెం సవరించి 1951 
తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టాన్ని అమలు పరచటం 
జరిగింది తరువాత కొత్తగా దేవస్థాన పరిపాలనా చట్టాన్ని తెచ్చి 
ఒక ఐ ఎ ఎస్‌ అధికారిని కార్యనిర్వహణాధికారి, ఆయనకు 





వుష్మర ప్రత్యేక సంచిక 


పరిపాలనలో తోడ్పడేందుకు ఒక ధర్మకర్తల మండలిని చట్టరీత్యా 
ఏర్పరచి ఇవ్వటం జరిగింది 


తిరువులకు రావాలంటే తిరుపతికి దేశంలో 
నలుమూలల నుండి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి 
తిరుపతి నుంచి తిరుమల కొండ 14 కి మీ దూరంలో ఉంది 
ఎక్కడానికి ఒక రోడ్డు మార్గం, దిగడానికి మరొక రోడ్డు మార్గం 
ఉంది ప్రతి ఐదు నిమిషాలకి బస్సు సౌకర్యం ఉంది తిరుపతి 
నుంచి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది ఇదికాక 
తిరువుఎలకు చ౦దదగిరివైపు నంచి, తిరుపతి నుంచి 
నడిచివెళ్లేవారికి మెట్టదారులు ఉన్నాయి తిరుపతి నుంచి కొండ 
దిగువభాగమైన అలిపిరికి చేరి అక్కడనుంచి మెట్లదారిలో 
ఎక్కేవారి సంఖ్య అధికం చంద్రగిరి మెట్లదారి అంటే (శ్రీనివాస 
మంగాపురంలోని శ్రీవారిమెట్టు) కొంచెం దూరమైన మెట్లు 
ఎక్కడం సులభం దారిపొడవునా నీడ, నీళ్ళు దొరికే మార్గం 
అలిపిరి మార్గమే అలిపిరి నుండి మెట్లు ఎక్కే మార్గం పాదాల 
మండపంతో ప్రారంభమౌతుంది తరువాత సాళువ నరసింహుడు 
కట్టించిన గోపురం చూస్తూ వురొక గోపురాన్ని చూస్తూ 
ముందుకు వెళ్తారు ఈ రెండవ గోపురం, అపై కనిపించే 
అ(గగోపురం, పాదాల వుండపం కూడా వఎట్లకువూర 
అనంతరాయడు 17వ శతాబ్దంలో కట్టించాడు అగ్ర గోపురాన్ని 
20 శతాబ్దంలో నామాలు శంఖ, చక్రాలు విద్యుద్దీపాలతో 
అలంకరించారు ఈ కాలిబాటలో ఆంజనేయస్వామి ఆలయం, 
విశ్రాంతి గృహాలు, నరసింహుని ఆలయం కనబడతాయి ఆ 
తరువాత కొంతదూరంలో క్రోవభాష్యకారులను చూడవచ్చును 
వెోకాలి వెట్టును ఎక్కి తిరువులను చేరుకోవచ్చును 
గీతోపదేశం పార్క్‌ భక్తులకు స్వాగతం పలుకుతుంది వసతి 









గృహాలను కేటాయించే రిసెష్టన్‌ ఆఫీసును తరువాత 
చూడవచ్చును. 


స్వావివారి ఆలయిం పుష్కరిణికి దక్షిణాన 
పల్గపుప్రదేశంలో నెలకొని ఉన్నది. ఆలయు దర్శనానికి 
సుదర్శనం టోకెన్‌ కట్టించుకొని మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 
ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. సుదర్శనం టోకెన్‌లేనివారు రెండవ 
క్యూకాంప్లెక్స్‌ ద్వారా ఆలయాన్ని ప్రవేశించి స్వామివారిని 
దర్శించుకోవచ్చును. ఆలయం లోపల పడికావలి గోపురం 
అనబడే మహాద్వారం దాటితే ప్రతిమామండపం చేరవచ్చును. 
ఇక్కడ శ్రీకృష్ణదేవరాయులు ఆయున ఇద్దరు భార్యలు 
తిరుమలదేవి, చిన్నాదేవి విగ్రహాలు; అచ్యుత దేవరాయలు, 
ఆయన భార్య వరదాజి అమ్మ, వెంకటిగ అనబడే తిరుమల 
రాయల విగ్రహాలను చూడవచ్చును. శ్రీరంగంలోని ఉత్సవ 
విగ్రహాలను మల్లికాఫర్‌ దాడి నుంచి కాపాడడానై తెచ్చి ఉంచిన 
రంగనాయక మండపం ఉంది. దాని ప్రక్కనే పశ్చిమానికి సాళువ 
నరసింహుడు నిర్మించిన అన్నా ఊంజల్‌ మండపం (హంస 
తూలికాతల్పం ఊయల) కనబడుతుంది. దీన్ని ఆవరించిన 
పెద్దమండపం తిరుమల రాయ మండపం. ఇక్కడ ఆర్కాటు 
నవాబుల కాలంలో దేవస్థాన పరిరక్షణకు పాటుపడిన రాజా 
తోడర్‌మల్‌ అనబడు లాలా ఖేల్‌రామ్‌ (నవాబు మంత్రి) ఆతని 
తల్లి మాతా వోహనదేవి, భార్య పితాబీబిల విగ్రహాలను 
చూడవచ్చును. ఇక్కడికి మొదటి ప్రాకారం చివరికి వచ్చినట్లు 
అయింది. ఇక్కడ ఆలయాన్ని చుట్టివచ్చే సంపంగి ప్రదక్షిణం 
ఉన్నది. ఇక్కడ స్వామివారి కల్యాణ మండపం దక్షిణానికి ఉంటే 
ఉత్తర ప్రదక్షిణాపథంలో లడ్డూలు చేసే వంటశాల ఉంది. 
మధ్యలో తూర్పుకు ధ్వజస్తంభ మండపం, బలిపీఠం ఉంది. 
కుడివైపున అద్దాల వుహల్‌ ఉన్నది. ఇక్కడ స్వామివారి 
డోలోత్సవం జరుగుతుంది. ధ్వజస్తంభ మండపం ముందుకు 
వస్తే వెండివాకిలి. వెండివోకిలి నుండి లోపలికి వస్తే ఎడమవైపు 





125 


మ నడి ఉన్నది. దాన్ని దాటుకుంటూ ముందుకు 

వస్తే ముఖ్య ఆలయ ప్రవేశం. మొదట ఉన్నది తిరుమామణి 
మండపం, ఇది గోడల్లేని మండపం. స్వామివైపుకు చూస్తు 
గరుడాళ్వారు నమస్కార భంగివులో ఉంటాడు. స్వామి 
నైవేద్యాన్ని చాటిచెప్పే రెండు పెద్ద గంటలు ఉన్నాయి. ఉత్తరంలో 
స్వామివారి హుండి అవఎర్చబడి ఉంది. స్వామివారిని 
దర్శించుకొని ఆలయ ప్రదక్షిణం చేసి హుండికి ఉత్తర దిక్కులో 
నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారిని దర్శించాలంటే 
బంగారు వాకిలిని దాటి రామర్‌ మేడ, స్పపన మండపం, ఇంకా 
ముందుకు చూపును పోనిచ్చి కులశేఖరపడి, గర్భగుడిలోని 
స్వామిని చూడవచ్చు. దర్శనానంతరం బయటకు వస్తే దక్షిణ 
మూలలో స్వామివారి వంటగది, వకుళమాలిక విగ్రహం ఉన్నవి. 
అపై కల్యాణ మండపం (ఒకప్పుడు కల్యాణం జరిగేది.) ఇప్పుడు 
చిల్లర పరకామణి జరుగుతోంది. దానికి లంబకోణంలో అంటే 
గుడి పశ్చివుభాగాన వుండపాలలో హుండీ ఆదాయాన్ని 
లెక్కించే పరకామణి (పరక్‌ అంటే వేర్పాటుచేసి లెక్కకట్టడం) 
జరుగుతుంది. ప్రదక్షిణాపథంలో ఉత్తర దిక్కులో ముందుకు 
వస్తే వుండపాల వెంట్లు ఎక్కి వివూన వెంకటేశ్వరుని 
దర్శించవచ్చు. ఇంకా ముందుకు వస్తే స్వామిసేవలో తరించి 
















మాతల్లి గోదావరి 





32 వేల సంకీర్తనలను రాసిన అన్నవూచార్య సంకీర్తనల 
రాగిరేకులను భద్రపరచిన “తాళ్లపాకవారి అరను” తాకవచ్చును. 
పక్కనే రామానుజులవారి గుడి ఉన్నది. చిన్యయము ద్రతో ఉన్న 
రామానుజస్వామిని దర్శించవచ్చు. ఎదురుగా అంతరాళంతో 
కూడిన మండపంలో యోగనరసింహస్వామిని దర్శించవచ్చును. 


ఇక్కడినుండి స్వామివారి ప్రసాదాలను స్వీకరించి 
బయటకు రావడమే. స్వామి పుష్కరిణి, దాని వెనుక భాగంలో 
అంటే పశ్చిమాన వరాహస్వామి గుడి ఉంది. వరాహ్వామి 
శ్రీనివాసునికి ఇక్కడ ఆశ్రయమిచ్చిన దేవత. అందువల్ల ప్రథమ 
పూజ, ప్రథమ దర్శనం ఈ దేవునిదే కావాలి అనేది సంప్రదాయం. 
గుడికి వెనుక శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఉంది. 


ఆలయంలో రోజుకొక ఉత్సవం. సామాన్యంగా 16నుండి 
18 గంటలు సర్వదర్శనానికే కేటాయింపు. ఒకటి, రెండు 
గంటలు తప్ప ఆలయం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. 
సుప్రభాత సేవమొదలు ఏకాంతసేవ వరకు 11రకాల దైనందిన 
ఆర్జిత సేవలు జరుగుతాయి. సంవత్సరంలో రథసప్తమి నుంచి 
వైకుంఠ ఏకాదశి వరకు విశిష్టవెైైన వార్షికోత్సవాలు 
జరుగుతాయి. బ్రహ్మోత్సవం ఈ ఉత్సవాలలో తలమానికం. 


ఇక్కడ అన్నీ ఉచితమే. తిరుపతి బస్‌స్టాండు నుంచి 
. కొండకి నడిబివెళ్లే వెట్లిదారి అంటే అలిపిరి వరకు బస్సు 





ఉచితం. అలిపిరిలో యాత్రికుల వస్తువులను కొండకు చేర్చటం 
ఉచితం. కొండపై డార్మిటరీ హాలు మరియు ఉచిత గదులలో 
వసతి ఉచితం. ఇక్కడ స్నానం, శౌాచగృహం, తలనీలాల 
సమర్చణ, వస్తువులను భద్రపరచుటకు లాకర్లు ఉచితం. 
తలనీలాల సమర్చణ అనంతరం స్నానం ఉచితం. అన్నిటికంటే 
స్వామిదర్శనంతో పాటు ప్రసాదం ఉచితం. తరువాత భోజనం 
చీటితో భోజనం ఉచితం. కొంచెం ఓపిక ఉండి అన్నింటిని 
పొందాల్సినది మాత్రమే తరువాయి. 
తిరుచానూరు - పద్మావతీ అమ్మవారి ఆలయం 

శ్రీ వేంకటేశ్వరుని పట్టపురాణి పద్మావతీదేవి. తిరుపతి 
రైల్వేస్టేషనుకుగాని బస్‌స్టేషనుకుగాని 5 కిలోమీటర్ల దూరంలో 
తిరుచానూరు (అలమేలు మంగాపురం) క్షేత్రంలో శ్రీ పద్మావతీ 
అమ్మవారి ఆలయం ఉంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే 
యాత్రికులంద రూ అవ్మువారిని దర్శించి వెళ్ళడం 
సంప్రదాయం. తిరుపతి నుంచి బస్సులు ప్రతి పదిహేను 
నిమిషాలకు ఉన్నాయి. 


తిరుశుకనూరు అని పిలువబడే తిరుచానూరులో 
అలమేల్మంగ నెలకొని ఉన్నది. భృగుమహర్షి సంఘటనతో 
వైకుంఠాన్ని వదలిన పద్మావతి వెనుకనే శ్రీనివాసుడు 
వేంకటాచలానికి వచ్చాడు. ఇక్కడి పద్మసరోవరంలో పద్మావతిగా 
అలవేల్మంగమ్మగా ఉద్భవించిందని ఐతిహ్యం. తిరుపతి 
గోవిందరాజస్వామి ఆలయం లాగానే మహాద్వార గోపురం 
ఎదురుగా ఉండేది కృష్ణస్వామివారి ఆలయుం. పద్మావతి 
అమ్మవారు కుడివైపున వేంచేసి యున్నారు. పద్మావతి అమ్మవారి 
ఆలయం ఎదురుగా ధ్వజస్థంభం, బలిపీఠం ఉన్నాయి. 
కృష్ణస్వామివారి ఆలయం పక్కన దక్షిణంలో సుందర 
రాజస్వామి ఆలయం ఉన్నది. 


క్రీ.శ. ఆరంభంలో కొండకు వెళ్ళేవారికి ఈ (గ్రామం ఒక 
పాదస్థావరంగా ఉండేది. కొండకు వెళ్ళి శ్రీనివాసుని సేవించుకు 
రావడం కష్టమనీ, భక్తుల అవసరాలకు కొండపైన స్వామివారికి 
కైంకర్యాదులు జరిపేందుకు ఇక్కడ అంటే తిరుచానూరుల్లో 
శ్రీనివాసుని ప్రతిరూప విగ్రహంతో ఒక తిరువిళన్‌ కోయిల్‌ 
ఉండేదని శాసనాలు తెలిపినప్పటికీ వాటి ఆచూకీపై ఎక్కువ 





| పుష్కర ప్రత్యేక సంచిక ల 126 


సంశోధన జరుగవలసి ఉన్నది. వైష్ణవ ధర్మాచరణకు ఒక 
తిరువుంంత్రశాల్లె కూడా ఉండేదని తెలుస్తోంది. కాని 
తొండమనాడు చోళుల అధీనానికి వచ్చిన తరువాత ఇక్కడ 
వైష్ట్ణవప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. తిరువిళన్‌ కోయిల్‌, 
తిరుమంత్రశాలైల కార్యవ్యాప్తి కొండకే తరలించబడి ఇక్కడ ఉన్న 
వైష్ణవప్రాబల్యం వురుగునపడింది. తరువాత యాదవ 
రాయరుల కాలంలోనూ, విజయనగరరాజుల కాలంలోను 
వెష్టవం ్రోదిచెంది, వికసించిన కాలంలో ఇక్కడ 
వరదరాజస్వామి ఆలయాం వెలసిందని తిరుచానూరు 
ఆలయంలోని వంటశాలలోని శాసనాలు చెబుతాయి. వైష్ణవ 
అభిమానం పెరిగి 17వ శతాబ్ద నాటికి పద్మావతీ అమ్మవారి 
ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పవచ్చును. లభ్యమైన వాటిలో 
10 శాసనాలు కృష్ణస్వామివారికి సంబంధించి ఉన్నాయి. 
వాటిలోమొదటిది క్రీ.శ. 1221 నాటిది. గర్భగుడిముందు ఒక 
బయులు వుంండపవఎున్నది. గర్భగుడిలో కృష్ణస్వామి 
పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. ఈ విగ్రహానికి లంబకోణంలో 
బలరామ విగ్రహమున్నది. ఇక్కడ కాళీయమర్హన కృష్ణుడు, 
లక్ష్మీనరసింహ విగ్రహాలున్నాయి. కృష్ణస్వామి గుడి ప్రక్కన 
దక్షిణంలో సుందరరాజస్వామి గుడి ఉంది. 

భక్తులను మాతృవాత్సల్యంతో చూసే అమ్మవారి విగ్రహం 
చూడముచ్చటగా ఉంటుంది. ఆలయంలో బ్రవ్మోత్సవం, 
కల్యాణోత్సవం, వసంతోత్సవం, మహావైభవంగా జరుగుతాయి. 
తిరుచానూరు పంచమి అనేది వార్షిక (బ్రహ్మోత్సవం కడపటి రోజు 
ఉత్సవం. చక్రస్నానంనాడు కొండలో శ్రీనివాసుని ఆలయ సన్నిధి 
నుండి పద్మావతి అమ్మవారికి హరిద్ర కుంకుమ సుగంధ సౌభాగ్య 
(ద్రవ్యాలు, పట్టు వస్తాలు ఏనుగుపై ఊరేగింపుతో వస్తాయి. 
చక్రస్నానంనాడు పద్మిసరోవరం భక్తులతో నిండిపోతుంది. 

తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చేవారు అమ్మవారి 
దర్శనం అయితేనే యాత్ర పూర్తి అవుతుందని భావించడం 
పరంపరాగత ఆచారం అయింది. 


తిరుపతి - గోవిందరాజస్వామి ఆలయం 

తిరుపతి రైల్వేస్టేషను నుండి వందడుగుల దూరంలో 
కనిపించే ఎత్తైన గోపురంతో దర్శనమిచ్చే ఆలయం 
గోవిందరాజస్వామి ఆలయం. ఇది నగరకేంద్రంగా ఉంది. 
ఒకప్పుడు తిరుపతికి గోవిందరాజ పట్టణవానే పేరు 
(ప్రాచుర్యంలో ఉండేది. రావూనుజాచార్యులు ఇక్కడ 
గోవిందరాజస్వామిని ప్రతిష్టించి ఆలయం చుట్టూ తిరు 
వీధులను ఏర్పరచి రూపుదిద్దిన చిన్నగ్రామం, కాలక్రమేణ 
పెరుగుతూ ఇతర అనేక ఆలయాలను తనలో చేర్చుకొని, 
విస్తరించి శ్రీనివాసపురం, గంగుండ్రవుండపం, అచ్యుత 
రాయపురం అనే భాగాలను చేర్చుకొని రఘునాథ ఆలయం, 
కపిలేశ్వర ఆలయం, నంసింహ ఆలయం, మున్నగు 
ఆలయాలతో పెరిగి కొత్తపేర్ల్షను సంపాదించుకొని తిరుమలకు 
పాదభూమిగా రూపుదిద్దుకొంది. ఈ ఆలయుంలో అనేక 
శాసనాలు ఉన్నా ఏ శాసనమూ ఆలయ నిర్మాణ కాలాన్నిగాని, 
నిర్మాతను గురించి గాని చెప్పదు. ఈ ఆలయంలో లభ్యమైన 
శాసనాలలో ప్రాచీనమైనది 1224 సం॥ కాలం నాటిది. అది 
వీరనరసింహదేవరాయల కాలం నాటిది. ఈ శాసనం ఆలయ 
జీర్ణోద్ధరణకు సంబంధించినది. ఈ కాలంలోనే తిరువుల 
ఆలయం కూడా జీర్ణోద్ధరణ గావింప బడింది. అందువలన 
ఇక్కడి ఆలయం దానికి ముందే జీర్ణమయ్యేంత ప్రాచీనమై 
ఉండాలి. 


గురుపరంపరా కథనాలు గోవిందరాజస్వామి ఆలయం 
క్రీ.శ. 1130 ప్రాంతంలో నిర్మించబడిందని తెలుపుతున్నాయి. 
ఈ కాలం చోళుల ప్రాబల్యానికి చెందింది. గోవిందరాజస్వామి 
ఆలయ ముఖమండపం, వెలుపల ఉండే స్తంభాలు, పైకప్పు 
నిర్మాణం చోళుల కాలాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడ ఒక 
వైశిష్టం ఉంది. ఈ ఆలయంలో ఉన్న మూడు ద్వారగోపురాలు 
వేర్వేరు కాలాలలో నిర్మితమైనా దానికి ఎదురుగా ఉండేది 
పార్థసారథి ఆలయం. ద్వారగోపురానికి గర్భగుడికి మధ్య 








ఉండాల్సిన ధ్వజస్థంభం, బలిపీఠం పార్థసారథి ఆలయానికి 
ఎడమవైపున ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా 
ఉన్నది. "అంటే పార్థసారథి ఆలయానికి ఎదురుగా ధ్వజస్థంభం, 
బలిపీఠం లేదన్నమాట. 


ఆలయం మొదటి మహాద్వారగోపురం 1 5 వ శతాబ్దంలో 
మట్లకుమార అనంతరాయలు నిర్మించాడు. ఇక్కడ ఆయన 
తల్లితండ్రులు, కుటుంబ సభ్యుల శిల్పాలు ఈ 'గోపురంలో 
చూడవచ్చును. ఇక్కడి నుంచి లోపలికి వస్తే రెండవ గోపురానికి 
దీనికి మధ్య ఒక ఊంజల్‌ మండపం (ఇక్కడ గరుడ మండపం 
ఉన్నది). దాని పక్కన ఎడమవైపున పెద్ద మండపం లక్ష్మీదేవి 
మండపం అనిపిలువబడే విజయనగర కాలంనాటి నిర్మాణం 
రెండు ఎత్తులలో నిర్మింపబడింది. రెండవ గోపురానికి కుడివైపున 
ముగ్గురు ఆళ్వారుల గుడి ఉన్నది. రెండవ గోపురం 15వ 
శతాబ్దకాలం నాటిది. అచటి నుండి లోపలకువస్తే: కుడివైపున 
రెండు అంతస్థుల మండపం ఉన్నది. ఇక్కడ గోపురం గోడకు 
అవుర్చబడిన చ(క్రత్తాళ్వార్‌ గుడి ఉంది. ఎడవువైపునకు 
వెలుదట్లో కువఎుదవల్లి తాయళారం (లక్ష్మీదేవి) ఉన్న 
శాలనాంచియార్‌ గుడి విశాలంగా చూడముచ్చటగా ఉంది. 
దాని పక్కన వాహ వుండపం, దాని పక్కన ముగ్గురు 
ఆళ్వారులగుడి, దానికి పక్కన రామానుజుల సన్నిధి ఉంది. 
తరువాత ఆలయ మొదటిప్రాకారం బయటకు చేరి ఉన్న 
తిరువంలన౦బి ఆలయు౦ చవాడవ చచ్చును. ఇవన్నీ 
ఎడమవైపునకు ఉన్న ఆలయాలైతే కుడివైపు కొన్ని మండపాలు, 
ఆలయాలు ఉన్నాయి. వలూడవ ద్వారగోపురం నుంచి 
లోపలకువస్తే లోపలి ప్రాకారం వస్తుంది. ఇక్కడ ముఖ్యాలయ 
సముదాయంలో ఉత్తరాన గోవిందరాజస్వామి, వుధ్యలో 
పార్థసారథి ఆలయం, దక్షణాన కొంచం ముందుకు గోదాదేవి 
ఆలయం ఉన్నాయి. బయట దేవాలయ దక్షిణ దిక్కున 
వ౦టళాల, ఆళ్వారుల గుడులు ఉన్నాయి. ఆపై అతి 
సుందరమైన కల్యాణ మండపం చూడవచ్చును. కల్యాణ 
మండపంలో వేంకటేశ్వరస్వామి చిన్నగుడి ఉన్నది. పశ్చిమానికి 
కొత్తగా నిర్మించిన ముకురమండపం (అద్దాల మండపం), 
ఉత్తరాన మండపాలను గదులుగా చేసుకున్నవి కనబడుతాయి. 


వమూడవ ద్వార గోపురంలోనుంచి లోపలికి వచ్చిన 
తరువాత కుడివైపున మొదట కనిపించేది గోవిందరాజస్వామి 
ఆలయం. వమూడు ఆలయాలకు సమానవైన ఎత్తులో 
ముందరి వరండా ఉంటుంది. తరువాత కొంచెం ఎతైన స్థాయిలో 
గోవిందరాజస్వామి ఆలయం, బహిర్మండపం, ఉన్నది. లోపలికి 
వస్తే ఒక ముఖమండపం, అంతర్‌ప్రదక్షిణాపథం, తరువాత ఒక 
అంతరాళం లేదా ఒకసుఖనాసి. తరువాత గర్భగుడి. గ డిలో 
శయన భంగిమలో ఉన్న గోవిందరాజస్వామి. ఈ విగ్రహం 
సుధావిగ్రహవుని కూడా అంటారు. గోవిందరాజస్వామి 
కులోత్తుంగ చోళుని కాలంలో చిదంబరం నుంచి తీసుకువచ్చి 
కొత్తూరు (నేటి కపిలతీర్థం దగ్గర ఖాదీకాలనీ ప్రాంతం)లో 


పుష్కర ప్రత్యేక సంచిక 


ఉంచబడింది. అది తెలుసుకున్న భగవద్‌ రామానుజులు దాన్ని 
తీసుకువచ్చి ఇక్కడ పార్థసారథి ఆలయం పక్కన ప్రతిష్టించారని 
ఐతిహ్యం. ఇక్కడ స్వామి నాభిలోనున్న కమలంలో (బ్రహ్మ 
పాదసేవ చేసుకుంటూ శ్రీదేవి భూదేవులను, మధుకైటభులను 
చూడవచ్చును. వుహంతుల కాలంలో గోవిందరాజస్వామి 
గర్భగుడిని జాడీబంధనం చేసి జీర్ణోద్ధరణ కావింపబడింది. 


పార్థసారథి ఆలయానికి ఎడవువ్లెపున అంటే 
దేవాలయానికి దక్షిణానికి కొంచం ముందుగా అండాళ్‌ గుడి 
ఉన్నది. ఇవతల కుడి, ఎడవు వైపుల రెండు ఊంజల్‌ 
మండపాలు ఉన్నాయి. గుడికి ఎదురుగా ఆలయ పుష్కరిణి 
ఉంది. ఇక్కడ తెప్పోత్సవం వార్షికోత్సవంగా అతివైభవంగా 
జరంగంతుంది. (బహ్మోత్సవ౦ తిరువులకు దీటుగా 
జరుగుతుంది. జ్యేష్ట మాసంలో జ్యేషాభిషేకం ఆకర్షణీయంగా 
జరుగుతుంది. 


కపిలేశ్వరస్వామి ఆలయం 

తిరుపతిలో ఉండే ఆలయాల్లో కపిలతీర్థం ఒక 
ప్రముఖమైన దేవాలయం అనడంకంటే ఆలయ సముదాయం 
అనడం సబబు. ఇది తిరుమల కొండను ఆనుకొని కొండలో 
జలపాతాన్ని ఏర్పరచుకొని పుష్కరిణి ఆలయాలతో కూడిన ఒక 
పవిత్రక్షేత్రం. ఇది అర్ధగుహాంతర దేవాలయం అని చెప్పవచ్చు. 
గోవిందరాజస్వామి ఆలయం, వైష్ణవ ఆలయ సముదాయమైతే 
కపిలతీర్థం శైవ, వైష్ణవ విగ్రహాలు ఒకే చోట వెలసీన 
హరిహరాభేదంలేని భాగవత క్షేత్రం 






తిరువుల కొండకు నడిచి ఎక్కేచూర్గం స్పష్టవైన 
రూపురేఖలు దిద్దుకోని కాలంలో, గోవిందరాజస్వామి పట్టణం 
అనబడే తిరుపతి చరిత్రలో ఏర్పడకపూర్వం తిరువములకు 
వెళ్లడానికి యాత్రికులు తిరుశుకనూరు (తిరుచానూరు) 
యాత్రాప్రథవుస్థావరంగా చేసుకొనేవారు. అక్కడినుండి 
కొత్తూరుమీదుగా (నేటి ఖాదీకాలనీ ప్రాంతం) కపిలతీర్థం దోవన 
తిరుమల కొండకు కొండదారిన నడచి వెళ్లేవారు. 


128 


కపిలమహర్షి ఈశ్వరుని పూజించి సారంగ మార్గాన 
కొండకు నడిచివెళ్లి తిరుమలలో శ్రీనివాసుని సేవించి, ప్రతిదినం 
తిరిగివచ్చేవాడు. కపిలమహర్షి పూజించిన ఇక్కడి ఈశ్వరుని 
కపిలేశ్వరుడని అనటం జరిగిందని ఐతిహ్యం. 


ఇక్కడ జలపాతం చూడముచ్చట్టైనది. ఇది ప్రాచీన 
కాలంలో నిత్య జలపాతమై ఉండి చిన్నకోనేరును సృష్టించి 
పరివాహ ప్రాంతానికి వ్యవసాయానికి అనుకూలమై ఉండేది. 
అందువల్ల కోనేరు సమీపాన, కొండరాయిన ఆనుకొని ఉన్న 
శివలింగానికి అర్ధమండపం లాంటి గుహఏర్పడి ఉండే అవకాశం 
ఉంది. ఆ గుహచుట్టూ గోడలు కట్టి 11వ శతాబ్దంలో 
అలయాన్ని నిర్మించినట్లు శాసనాధారం తెలుపుతోంది. 


గర్భగుడిలో కపిలేశ్వరస్వామి ఒక్కరే ఉండగా పక్కన 
పూజాసామగగ్రి పెట్టుకోవడానికి సరిపడే చిన్నగది, మరి కామాక్షి 
అమ్మవారికి అంతే పెద్దదైన మరొక గది, ఈ మూడుగదులను 
కలిపి ఒక అంతర్‌ ప్రదక్షిణమండపం ఉన్నది. ఇవతల ఒక 
అంతరాళం వంటి మండపం, దానికి ముందు ఒక ముఖ 
మండపం. ఇక్కడే నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడనే గోడలో 
సెవ్వుసాని ఇచ్చిన గణపతి మూర్తిని ప్రతిష్టించడం జరిగింది. 
ముఖమండపానికి దక్షిణం నుంచి ప్రవేశం. దీనికి దక్షిణంలో 
పెద్దహాలు వంటి వరండా ఇవన్నీ పుష్కరిణికి తూర్పు 
దిగ్భాగంలోని సంధ్యావందన మండపంపైన ఉన్నాయి. ఇది 
ఆలయం ముందు భాగం. గర్భగుడి ప్రదక్షిణ మండపపథాన్ని 
ఆనుకొని ఒక ప్రతిమా గృహం ఉన్నది. ఇక్కడ దక్షిణామూర్తి 
కుమారస్వామి, శ్రైవనాయన్మారులు, సూర్యుడు, ఆలింగన 
చంద్రశేఖరమూర్తి, ఆలయ ఉత్సవమూర్తులు, కాశీవిశ్వేశ్వర, 
రామేశ్వర లింగాలు మొదలైనవి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 
స్వామివారి వాహనాలు ఉన్నాయి. ఈ ప్రతి మా మండపం 
విజయనగర కాలంలో నిర్మితమైంది. ఈ మండపం నుంచి 
బయటకువస్తే వంటశాలతో బాటు మరికొన్ని చిన్న గదులను 
చూడవచ్చు. అక్కడి నుండి బయటి వరండాకు చేరతాం 
పుష్కరిణి పళ సంధ్యావందన మండపాలపైన ఒక చిన్న 
గుహలో లక్ష్మీ నరసింహస్వామివారి వి [గ్రహమున్నది. దాని ప్రక్కన 
ఎడవా వైపున లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఉంది. 
కపిలతీర్భానికి ప్రవేశించినపుడు కుడివైపున ఉత్తరాభిముఖంగా 
ఉండే ఆలయంలో వేణుగోపాలస్వామి కొలువై ఉన్నాడు. ఈ 
ఆలయ సముదాయం కొండను కొంత మార్చు చేసి కట్టిన 
ఆలయుమైతే దానికి వెలుపల నిర్మించినది నమ్మాళ్వారు 
ఆలయం, “పూజలేని గుడి ఇది. 


చారిత్రక దృక్కోణంతో చూసినట్లయితే ఈ ఆలయంలో 
దొరకిన మొడటిశాసనం చోళుల కాలానికి చెందింది. ఇక్కడి 
ఆలయం లోపలిభాగం అంటే గర్భగృహ అంతరాళం 
ప్రాచీనచోళుల కాలానికి చెందినవిగా తెలుస్తోంది. 
రాజేంద్రచోళుని అధికారి అంటున కొత్తూరు పాలకుడు 
మునయదరాయన్‌ గుజీని కటించాడు. తరువాతి కాలంలో 


[20 


విజయనగరరాజు అచ్యుతరాయలు క్రీ.శ. 1531లో కోనేరుకు 
మెట్లు కట్టించి నాలుగు దిక్కులా నాలుగు చక్రాంకిత శిలలను 
పాతించాడు. అందువల్ల ఇది చక్రతీర్థం అయింది. చుట్టూ 
సంధ్యావందన మండపాలను కూడా కట్టించాడు. నమ్మాళ్వార్‌కు 
జరిగే అధ్యయనోత్సవ౦ంలో జరిగే శాత్తుమొరకు క్రీ.శ. 1544లో 
తాళ్లపాక అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు 
ఒక శాశ్వత దానాన్ని చేశాడు. పిడుగుపడి దెబ్బతిన్న 
కపిలేశ్వరస్వామి ఆలయవంటింటిని క్రీ.శ. 1563లో రాచవీట్టు 
నాయకుడు జీర్ణోద్రరణ గావించాడు. అప్పుడే సెవ్వుసాని గణపతి 
విగ్రహాన్ని ప్రతిష్టించింది. మహంతు ధర్మదాసు క్రీ.శ. 1865లో 
పుష్కరిణి మెట్లను, మండపాలను పునః సమీకరించాడు. వీటికి 
తోడు ప్రహ్లాద లక్ష్మీనృసింహస్వామికి సంధ్యావందన మండపం 
నుంచి మెట్లదోవ ఏర్చరిచాడు. తరువాత మహంతుల పరిపాలన 
నుంచి తిరుపతి తిరువుుల దేవస్థాన పరిపాలనలోకి వచ్చిన 
తరువాత 20వ శతాబ్దం చివర్లో కపిలేశ్వరస్వామివారికి 
(బ్రహ్మోత్సవాలు కూడా ఆరంభవెై ప్రతి సంవత్సరం 
వైభవోపేతంగా జరుగుతున్నాయి. 


కోదండరామస్వామి ఆలయం 

తిరుపతి ఊరి మధ్యలో, కోదండరామస్వామి ఆలయం 
ఉన్నది. రైల్వేస్టేషను నుంచి కాని బస్టాండు నుంచి కాని కొండకు 
వేళ్ళే నడకదారిలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా 
ప్రాచీనమైనది. జనమేజయుడు రామవి[గ్రహం ప్రతిష్టించాడని 
చెబుతారు. రావణవధానంతరం అయోధ్యకు తిరిగి వెళ్తూ 
రాముడు ఇక్కడ కొంతసేపు విశ్రాతి తీసుకున్నాడని అంటారు. 
అయోధ్య రావూనుజయ్యింగార్‌ అను ఆయున గుడి 
(ప్రాకారాన్ని, ద్వారగోపురాన్ని విజయనగర కాలంలో 
నిర్మించాడని తెలుస్తోంది. క్రీ.శ. 18121818 సం॥లో గర్భగుడిపై 





విమాన(ప్రాకారం నిర్మింపబడింది. ఇక్కడ రామచంద్రకుంట 
అనే స్వామిపుష్కరిణి ఉంది. ఆలయంలో హనుమంతుడు 
లేడు. ఆలయం వెలుపల ఆంజనేయాలయుం విడిగానే 
కట్టబడింది. విశాలమైన అలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, 
బలిపీఠం ఉన్నాయి. విశాలమైన ముఖమండపం, అంతర్‌ 
ప్రదక్షిణాపధం ఉండే అంతరాళం, ఎత్తైన అరుగుపై గర్భగుడి, 
మధ్యలో సుకనాసి. గర్భగుడిలో రాముడు కోదండ రాముడై 
నిలిచాడు. పక్కనే సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. 
గర్భగుడికి బయట విష్వక్సేన, ఆంజనేయ, నమ్మాళ్‌వార్‌, 
భాష్యకారులు ఉన్నారు. మహంతు ధర్మదాసు కాలంలో గర్భగ్భ 
హాన్ని జటాబంధనంచేసి. వమూడం విగ్రహాలను పునః 
ప్రతిష్టించాడు. ధ్వజస్థంభానికి బంగారు పూతపూసిన రేకులను 
కప్పటం జరిగింది. శ్రీరామ, సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలకు 
వెండికిరీటాలు శ్రీరాముడికి వెండి బాణాన్ని తయారు 
చేయించటం జరిగింది. మహంతు భగవాన్‌దాస్‌ కాలంలో 
కోదండరాముడి ఉత్సవమూర్తికి బంగారు పూత పూయించి 
ముఖ తోరణం తయారు చేయించారు కొన్ని ఆభరణాలు 
కూడా తయారు చేయించారు. మహంతు ప్రయాగదాసులవారి 
కాలంలో ఉత్సవ విగ్రహమునకు బంగారు హస్తపాదాలను 
మరియు బంగారు కోదండం తయారు చేయించటం జరిగింది. 
ప్రదక్షిణా పధం నుంచి మహాద్వార గోపురం వరకు నేలను 
చదునుచేసి రాళ్ళను పరిపించాడు. 

ఇక్కడ (బ్రహ్మోత్సవం, రావునవమి ఉత్సవాలు 
మహావైభవంగా జరుగుతాయి. 20వ శతాబ్దము చివరిలో 
సీతారామ కల్యాణాన్ని, పట్టాభిషేకాన్ని వార్షికంగా జరిగేటట్టు 
ఏర్పాటు కావించారు. బ్రహ్మోత్సవం, రధోత్సవం నాడు ఈ 
ఆలయం దగ్గర పెద్ద పండుగ జరుగుతుంది. 


శ్రీనివాసమంగాపురం - కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం 

తిరుపతికి పశ్చిమదిక్కుగా తిరుపతి - పీలేరు రోడ్డులో 
12 కిలోమీటర్ల దూరంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం 
ఉన్నది. తిరుపతి నుంచి బస్సు సౌకర్యం ఉంది. 


ఆకాశరాజు నారాయణవనాన్ని పాలించే పాలకుడు. 
అతని కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు వివాహమాడాడు. 
దంపతులు వెంకటాచలానికి వెళ్తూ దారిలో ఉన్న అగస్త్య 
ఆశ్రమాన్ని దర్శించారు. లోపాముద్ర, అగస్తుులవారు నూతన 
దంపతులైన పద్మావతీ శ్రీనివాసులను ఆశీర్వదించారు. పసుపు 
బట్టలతో కొండను ఎక్కరాదని ఆదేశించారు. ముని దంపతుల 
అదేశాన్ని శిరసావహిచి కొండ దిగువనే కల్యాణీ నదీతీరంలో 
ఆరువూసాలు కాపురం ఉండి ఆ తరువాత తిరువుల 
చేరుకొన్నారు. కాబట్టి కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసుడు 
కాపురమున్న చోట ఆలయం నిర్మించారని పురాణ ఐతిహ్యం. 


ఈ ఆలయుం తూర్చువుఎఖంతో నిర్మింపబడింది. 
ఆలయం చుట్టూ (ప్రహరి ఉంది. ప్రవేశ ప్రదేశంలో ఐదు 


పుష్కర ప్రత్యేక సంచిక 


అంతస్థుల రాజగోపురం ఉంది. ఆలయంలో గర్భగృహం, 
అంతరాళం, ముఖమండపం, మహామండపాలు ఉన్నాయి. 
గర్భాలయం ముందర రెండు భాగాలుగా ఉన్న అంతరాళం 
ఉంది. ఒక భాగంలో విష్వక్సేన, మరోభాగంలో శ్రీరామానుజ 
విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి ముందు పెద్ద మండపం 
ఉంది. మండప స్తంభాలు విజయనగర వాస్తు శైలిలో ఉన్నాయి. 
ఆలయ ప్రవేశద్వారం కుడివైపున అన్నమయ్య శిల్పం ఉంది. 
ఈ ఆలయంతో తాళ్లపాక వారికి చాలా అనుబంధం ఉంది. 


కాలి నడకన తిరువులకు వెళ్లడానికి ఈ ఆలయ 
సమీపంలోనే మెట్లదారి ఉంది. అతిప్రాచీనమైైన ఈ మార్గం 
చంద్రగిరి దిశ నుండి వచ్చే యాత్రికులకు, కర్నాటక 
ప్రాంతీయులకు ఉపయోగపడేది. తిరుమల యాత్ర చేసే 
యాత్రికులు శ్రీనివాసవంంగాపురంలో గల కల్యాణ 
వేంకటేశ్వరుని దర్శించుకొని శ్రీవారిమెట్టు ద్వారా తిరుముల 
చేరుకుంటారు. 15వ శతాబ్దంలో అలిపిరి నుంచి వురో 
సోపానమార్గం ప్రాచుర్యం వహించడంతో ఈ దారి గుండా వెళ్లే 
యాత్రికులు తక్కువయ్యారు. బహుశః శ్రీనివాసమంగాపురం 
నుంచి శ్రీవారిమెట్టు ద్వారా వెళ్ళే దారి దట్టమైన అడవితో నిండి 
ఉండడం వలన భక్తులు అలిపిరి నుండి వెళ్లే సోపానమార్గాన్ని 
ఎంచుకొని ఉండవచ్చు ఈ మార్గం చంద్రగిరిని పాలించిన 
రాజులు ఎక్కువగా ఉపయోగించారు. 


చారిత్రక దృక్కోణంతో చూసినట్లయితే ఈ ఆలయంలో 
రెండు శాసనాలు లభ్యమైనాయి. ఈ ఆలయం ఎప్పుడు 
ఎవరెవరి కాలంలో నిర్మతమైందనే విషయాలు తెలియరాకున్నా 
లభ్యమైన ఒక శాసనం ఆధారంగా ఆలయ పునర్నిర్మాణానికి 
సంబంధించిన విషయం తెలుస్తోంది. ఈ ఆలయం శిధిలం 
అయిపోగా తాళ్ళపాక అన్నవళూచార్యుని వృునంవుడం 
చినతిరుములయ్యా క్రీ.శ. 1540లో జీర్ణోద్ధరణ గావించినట్లు 
తెలుస్తోంది. చినతిరుమలయ్య ఈ ఆలయంలో వెంకటేశ్వరుని, 
అమ్మవారిని, అనంత, గరుడ, విష్వక్సేనాది పరివార దేవతలను 
రామానుజాచార్యులను, ఆళ్వారులతోబాటు తన తాతగారైన 
అన్నమయ్య విగ్రహాలను ప్రతిష్టించాడని తెలుస్తోంది. అనాళ్లలో 
ఆ ప్రాంతాన్ని అలవేలువఎంగాపురవుని పిలిచేవారని 
తెలుస్తోంది. ఇక రెండవ శాసనం ద్వారా తాళ్లపాక వారికి 
సర్వమాన్యంగా ఉన్న ఈ మంగాపురం [గ్రామ ఆదాయంతో 
ఆళ్వారుల, ఆచార్యుల, నక్షత్రోత్సవాలలో ప్రత్యేక ఉత్సవాలను 
ఏర్పరచాడు. ఆచంద్రార్కంగా సాగాలని భావించి ఈ ఉత్సవ 
కైంకర్యాలు ఏర్పాటు గావించాడు. (ప్రతి సంవత్సరం 
బ్రహ్మోత్సవాలు వముహావైభవ౦గా జరుగుతాయి. 1956 
సంవత్సరంలో తిరువముల తిరుపతి దేవస్థాన పరిధిలోకి ఈ 
ఆలయం వచ్చింది. అప్పటి నుండి శ్రీనివాసుని 
సాక్షాత్కారవైభవం వార్షికోత్సవంగా జరుగుతోంది. 


130 





నారాయణవనం- శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం 

తిరుపతికి 30 కి.మీ. దూరంలో పద్మావతీ సమేతంగా 
వేంకటేశ్వరస్వామి వెలసిన పవిత్రపుణ్యక్షేత్రం. నారాయణ 
వనంగా పురాణప్రసిద్ధి పొందింది. నారాయణవన క్షేత్ర 
ప్రాభవప్రాశస్త్యాల గురించి వరాహపురాణాంతర్గత వెంకటాచల 
మాహాత్మ్యంలో వివరించబడింది. 


ఆకాశరాజు నారాయణవనానికి రాజు. అతనికి సంతానం 

లేదు. సంతానాపేక్షతో ఆకాశరాజు యజ్ఞక్షే త్రాన్ని దున్నేటప్పుడు 
భూమిలో దొరికిన పద్మావతిని పెంచి పెద్దచేసి తిరువుల 
వాసుడైన వేంకటేశ్వరునకు ఇచ్చి వివాహు చేశారు. పద్మావతి 
దేవి పుట్టినిల్లెన నారాయణవనంలో నారాయణుడికి చెందిన 
జలంలో క్షీరసాగరంలో (వనంలో) జనించిన ఆమె లక్ష్మీదేవి, 
_పద్మావతి శ్రీనివాసులకు పెండి అయన తరువాత ఆ 
దంపతలను ఇక్కడే కొంతకాలం ఉండమనీ ఆ తరువాత కొండ 
ఎక్కమని పెద్దలు చెప్పడం వలన మామగారి ఇంట్లోనే స్వామి 


కొలువుతీరాడు. ఆ ప్రాంతంలోనే ఆలయం కట్టించారని' 


చెబుతారు. ఇక్కడి ఆలయం చిన్నదైనా సర్వాంగసుందరమైంది. 
విష్వక్సేనుడు, రామానుజులు, ఆళ్వారులతో పరివేష్టితమైన 
శ్రీ కల్యాణ వేంకటేశ్వర ఆలయం ఇది. ఈ ఊర్లో అవనాక్షమ్మవారి 
ఆలయం, ఆగస్త్యేశ్వర ఆలయాలు దగ్గర్లోనే ఉన్నాయి. 


అప్పలాయిగుంట-శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయం 
తిరుపతి నుంచి పుత్తూరు మార్గంలో 15 కి.మీ. 
దూర౦లో అప్పలాయుగుంట (గ్రావుంలో ప్రసన్న 
వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. తిరుచానూరు నుంచి 
కార్వేటినగరం వెళ్ళే మార్గంలో కూడా దీన్ని చేరుకోవచ్చు. ప్రసన్న 
వేంకటేశ్వరస్వామి వారి ఆలయ చరిత్ర ప్రాచీనమైనదే. 
అయితేను అప్పలాయగుంట అనే చెరువుగట్టున ఉన్నందున 
వాసికెక్కింది. అప్పలాయగుంట క్రమశిక్షణకు మారుపేరు. 
అప్పులు పెట్టకుండా వాయిదాలు వేయకుండా కూలిపని 
వారలకు ఏ రోజుకారోజు కూలి ఇచ్చి చెరువు కట్టించినందువలన 
ఆ చెరువుకు, చెరువు పక్కనున్న స్వామికి,.ఆ ప్రాంతానికి ఈ 
పీరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ చిన్న దేవాలయంలో వాస్తు 
వైవిధ్యంలేని సాధారణ గోడల నడుమ గోదాదేవి సహాపద్మావతీ 





131 మాతల్లి గోదావరి ] 


శ్రీనివాసులు ఉన్నారు. విశాలమైన ఆవరణలోని ఆంజనేయ 
స్వామిని చూడవచ్చును. రోగహరుడు, చెడుగాలి నివారకుడని 
ఈ ప్రాంతంలో రెండవ ఘటికాచల ఆంజనేయుడిగా పేరు 
ప్రఖ్యాతులు ఉన్నాయి. కార్వేటినగర ప్రభువులు దీని 
ఆలనపాలన చూసినట్లు చెప్పబడుతోంది. ప్రతియేటా 
(బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి. 


కార్వేటినగరం - శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం 

పుత్తూరు - చిత్తూరు మార్గంలో కార్వేటినగరం ఉంది. 
తిరుపతి, పుత్తూరు, చిత్తూరుల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 
కార్వేటినగరం చరిత్ర ప్రసిద్ధికెక్కినది. ఇక్కడ రుక్మిణీ సత్యభామా 
సమేతుడైన వేణుగోపాలుడు తెలుగు సాహిత్యంలో గొప్పస్టానాన్ని 
పొందియున్నాడు. దీనికి కారణం సారంగపాణి. సారంగపాణి 
పదాలకు నాయకుడు ఈ వేణుగోపాలుడే. ఇక్కడి ఆలయం 
చిన్నదయినా బహు సుందరమైెంది. అచటి తెప్ప కోనేరు 
సుప్రసిద్ధమైంది. నిర్మాణం ఐదువందల ఏండ్లకు పైబడినదే 
అయినా ఒక్క మెట్టురాయి అయినా చెక్కు చెరలేదు. కోనేరు 
పెద్దదే అయినా మెట్ల చౌకట్టు సూక్ష్మంగాను, ఖచ్చితంగాను 
ఉండడం చూడవచ్చును. ఈ కోనేరులో వేణుగోపాలస్వామి 
సారంగపాణిపదాల పాటల సంగీతానికి తెప్పలో తేలియాడుతూ 
ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. 


గోదాదేవి, ఆళ్వారులు, రామానుజాచార్యులు, ఈ 
ఆవరణలోనే ఉన్నారు. ముఖమండపం, నవరంగం, అంతరాళం 
చూపరులను ఆకట్టుకుంటుంది. 


నగరి - కాశీవిశ్వేశ్వరాలయంం (బుగ్గ అగ్రహారం) 

నగరి సమీపంలో 5 కి.మీ. దూరంలో కాశీ విశ్వేశ్వ 
రాలయం ఉన్నది. గౌతమమహర్షి ప్రార్ధన మేరకు ఈశ్వరుడు 
కాశి నుంచి దక్షిణానికి దిగివచ్చి ఇక్కడ నెలకొన్నాడు. కాబట్టి 
కాశీమ్వోశ్వరుడని పిలుస్తారు. కుశస్థలి ఒడ్డున బుగ్గ అగ్రహారంలో 
అన్నపూర్ణాదేవి కూడా ఉన్నది. 


బుగ్గ అనేది నీటి చెలమకు సంబంధించినది, కాబట్టి 
కుశస్థలి నది ఒడ్డున పూర్వకాలంలో నీటి బుగ్గ ఉండి 
ఉండవచ్చుననే అభిప్రాయానికి దోహదపడుతోంది. ఈ 
ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా 
జరుగుతాయి. 
నగరి - శ్రీ కరియ మాణిక్యస్వామి ఆలయం 

నగరిలోనే కుశస్థలి ఒడ్డున వెలసిన స్వామి కరియ 
మాణిక్యస్వామి. హరి మాణిక్యస్వామి రూపంలో ఉన్నాడు. 
ఆయన నల్లనివాడు. కరి అంటే నలుపు. కనుక కరియ 
మాణిక్యస్వామిగా అన్వర్థమైంది. శ్రీదేవి భూదేవి సహితంగా 
ఉన్నాడు. ఈ స్వామికి రథసప్తమినాడు ఉత్సవం మహావైభవంగా 
జరుగుతుంది. ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది, 


తిరుపతి నుంచి 65 కి.మీ. దూరంలో నగరిలో ఉన్నది. 
తిరుపతి నుంచి బస్సు సౌకర్యం ఉంది. 








తాళ్ళపాక - శ్రీ చెన్నకేశవాలయం 

కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్ళపాక (గ్రామం 
ఇది సుప్రసిద్ధ సంకీర్తనాచార్యుడు, తొలితెలుగు వాగ్గేయ 
కారుడు అయిన అన్నమయ్య జన్మస్థలం ఈ గ్రామ నామమే 
అన్నమయ్య గృహనామమై పేరుకు ముందు చేరింది అందుకే 
ఆయన తాళ్ళపాక అన్నమయ్య అయ్యాడు అక్కడ చిన్న 
చెన్నకేశవస్వామి గుడి ఉన్నది 


భక్తుడు రాకముందే భగవంతుడు అక్కడికి విచ్చేశాడు 
ఆయనే చెన్నకేశవస్వామి ఈ వేలుపు గొప్ప మహిమోపేతుడని 
ప్రతీతి ఈ స్వామిని ఆశ్రయించుకొని దేవతలు, మునులు 
తేజరిల్లినట్లు ఐతిహ్యం నవనాధులు కూడా ఈ క్షేత్రంలో పలు 
సిద్ధులను పొందినట్లు ఆధారం ఉంది ఈ స్వామి గుడి 
ఒకప్పుడు మహిమోపేతంగా ప్రకాశించినప్పటికి ఇప్పుడది చిన్న 
ఆలయంగా ప్రసిద్ధికి దూరంగా ఉంది ఈ ఆలయాన్ని ఎప్పుడు 
ఎవరు నిర్మించారని తెలుసుకొనేందుకు కూడా ఆధారాలు 
వృుగ్యం కాని చెన్నకేశవస్వామి గుడిని జనవేజయుడు 
ప్రతిష్టించాడని అక్కడి ప్రజల విశ్వాసం తిరుమల తిరుపతి 
దేవస్థానమువారి పరిపాలన పరిధిలోకి వచ్చిన తరువాత ఈ 
ఆలయం కొత్త శోభ నింపుకున్నది ఇక్కడ ఉత్సవాది నిత్య 
నైమిత్తిక కార్యక్రమములు మహావైభవంగా సాగుతున్నాయి 
పతి సంవత్సరం (బ్రహ్మోత్సవాలు వంహా వైభవంగా 
జరుగుతాయి 


వాయల్బాడు - శ్రీ ఎట్టాఛిరామాలయుం 

తిరుపతికి పశ్చిమంగా సుమారు 100కి మీ దూరాన 
వుదనపల్లికి సమీపాన వాయల్పాడు (గ్రావుంలో పట్టాభి 
రామాలయం ఉంది ఇక్కడ ఎకశిలపైన ప్రతాప రామచంద్ర 
దేవుడు సీతాలక్ష్మణ సమేతంగా ఉన్నాడు ఇక్కడి వైశిష్టం 
ఎమిటంటే వమూలగర్భగుడిలో మూల విగ్రహంతో పాటు 
ఆంజనేయులు లేడు దాని వెనుక ప్రదక్షిణాపధంలో ఉన్నది 
జాంబవంత ప్రతిష్ట అని చెప్పబడే ఈ హనువంంతుడంు 
సీతారామలక్ష్మణులతోబాటు లేనిదానికి కారణం ఈ విధంగా 
చెబుతారు రావుచందునికి హనుమంతుడు పరిచయానికి 





ముందు పరిస్థితిని ఇది చెబుతుందని స్థలపురాణ కధనం 


తిరుమల నుంచే నేరుగా వాయల్పాడుకు బస్సులు ఉన్నాయి 


ప్రతియేటా రామనవమి ఉత్సవాలు, సీతారామ కల్యాణం 
రమనీయంగా జరుగుతాయి 


నాగలాపురం - శ్రీ వేదనారాయణస్వామి ఆలయం 
తిరుపతికి ఆగ్నేయంగా సుమారు 65కి మీ దూరంలో 
నగరికి సమీపాన నాగులాపుర పట్టణంలో వేదనారాయణస్వామి. 
ఆలయుం ఉంది తిరుపతి నుంచి బస్సుసౌకర్యం ఉంది 
విజయనగర సామ్రాట్టు అయిన కృష్ణదేవరాయల తల్లిపేరు 
నాగులాంబ పూర్వదిగ్వ్యిజయ యాత్రచేసి తిరిగి వచ్చేటప్పుడు 
ఆయన ఇక్కడ ఉన్నాడు ఆలయం శిధిలావస్థలో ఉంది 
సోవుంకాసురుడం వేదాలను అపహరించిన పుడం హరి 
మత్సా్యావతారియై సముద్రంలో దిగబడి వేదాలను పైకి తెచ్చిన 
మత్సాావతారికి ఇల్లు అయిన గుడి ఇది ఇక్కడ హరి తన బొడ్డు 
పైభాగంలో నాలుగు చేతులు కలవాడై క్రిందిభాగంలో 
మృత్సురూపియై ఉన్నాడు శ్రీ భూదేవులు పక్కనే ఉన్నారు 
ఇటువంటి అపురూపమైన ఆలయాన్ని చూసి ముగ్భుడైన 
సామ్రాట్టు కృష్ణదేవరాయులు ఈ ఆలయ జీర్ణోద్ధరణ 
గావించాడం నిత్యపూజా న్దెవేద్యాలకు ఎర్పాటుచేసి 
అర్చకులకు, సేవకులకు ఆ(గ్రహారం నిర్మాణంచేసి మొత్తం 
ఊరికి తనతల్లి పేరుపెట్టాడు అప్పటినుంచి ఇది నాగులాపుర 
మైంది నాలుగువైపులా గోపురాలతో కూడిన ఆలయంలోకి 
స్వామి పశ్చిమాభిముఖంగా నిలిస్తే అస్తమించే సూర్యుడు 
వూర్చినెలలో ప్రతి సంవత్సరం వలూడు రోజులపాటు 
ఆలయగోపురాలు ముఖమండపం, నవరంగం, అంతరాళం 
శుకనాసి దాటి స్వామి పాదలపైన నాభిపైన, కిరీటంపైన పడడం 
వలన దాన్ని సూర్యుడు చేసే పూజ అంటారు ఈ మూడు 
రోజులు స్వామికి సాయంకాలంలో తెప్పోత్సవం జరుగుతుంది 
ప్రతియేట బ్రహ్మోత్సవం మహావైభవంగా జరుగుతుంది 


ఈ ఆలయంలో మరో వైశిష్ట్యం ఒకటుంది ఇక్కడ ఉండే 
దుర్గ, గణేశానిల ద్వారపాలక విగ్రహాలు గర్భగుడిలోని 
కుడ్యాలలో ఉన్న దక్షిణామూర్తి విగ్రహాలు నల్లరాతి శిల్పాలు 
ఆకర్షణీయంగా ఉన్నాయి 


శశ ౫్‌ 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
శ్రీ వేంకటేశ్వర వారసత్వ సంస్కృతీ పరిరక్షణ నిధి 


“దేవాలయం దేవుని ప్రతిరూపం' 


భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి దేవాలయాలు ప్రతిరూపాలు శిల్పం బిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, 
నాట్యం వంటి శాస్త్ర కళాసమ్మిళితమైన దేవాలయాలను సర్వజన్ల సంక్షేమం కోసం, తోక కళ్యాణర్ధం నిర్మించారు 


ఆలయ వాస్తు ప్రకారం శాస్త్రీయంగా నిర్మించబడిన ఆలయాలలో విగ్రహమూర్తిని ప్రతిష్టించిన మహనీయుల 
తపశ్శక్తి చేత జరుపబడుచున్నపు పూజా విశేషాదుల చేత శిల్ప ఆగమ లక్షణ సమన్నితమైన విగ్రహపౌందర్యంవల్ల భగవంతుడు 
ఆ ఆలయంలోని బింబాన్ని ఆవహించి బక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాడని శాస్త్ర ప్రవచనం 


వైదిక సంస్కృతీ పరిరక్షణ కేంద్రాలయిన ఆలయాలతశు కాలాంతరంలో రక్షించుకోవడం, ఆలయంలోని శిధిలమైన 
ఏ బాగాన్నయినా జీర్ణోద్ధరణ చేసుకోవడం లేదా పునర్నిర్మించుకోవడం ప్రతి భారతీయుని విధి, ధర్మం కూడా 


శిబరం లేదా ప్రాకారం, బలిపీరం, ధ్వజస్తంబం చివరకు మ్లూఖ విగ్రహమూర్తి కూడా కావచ్చు ఇలా శిధిలమై, 
కలావిహీనమైన ఆలయాల వలన ఆ గ్రామానికేకాక దేశానికి కూడా అతివృష్టి, అనావృష్టి రోగబయాడుల వంటి ఉపద్రవాలు 
కలుగుతాయని పెద్దలమాట 


పలువురు ఆచార్యులు, సక్రమమైన నిర్వహణ వ్యవస్థ లేకుండా నూతన ఆలయాలను నిర్మిచడం మంచిది కాదని, 
ఎప్పుడో, ఏనాడో మహనీయుల చేత ప్రతిష్టించబడిన ఆలయాలను పరిరక్షించి, నిర్వహించడం లోకకళ్యాణ కారకమని 
సందేశమిస్తున్నారు వైదిక ధర్మాన్ని సంస్కృతిని ప్రతిబింబింపజేసే ప్రాచీన ఆలయాల వంటి కట్టడాలు.కావచ్చు పురావస్తు 
ప్రదేశాలు కావచ్చు "వాటిని పరిరక్షించడం, పునర్నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ఏ ఒక్కరి వలన సాధ్యం 
కాదు అందువలన ఈ బృహత్‌ లక్ష్యాలతో తిరుమల తిరుపతి దేవస్థానములు 'శ్రీ వేంరటేశ శ్వర వారసత్వ సంస్కృతీ పరిరక్షణ 
నిధ ని ఏర్పాటు చేసింది 

కర్తా కారయితా చైవ పేరికశ్చాను మోదక ' అన్నట్లుగా ఈ కార్యాన్ని నిర్వహించేవారికి, నిర్వహింపజేసేవారికి, 
'పోత్సహించేవారికి, ఆమోదించి ఆనందించేవారికి ఇలా నలుగురికి ఈ కార్యంవలన వచ్చే పలితం లభిస్తుందని అర్ధం 

తిరుమల, తిరుపతి దేవస్తానములు ఏర్పాటు చేసిన “శ్రీ వేంకటేశ్వర వారసత్వ సంస్కృతీ పరిరక్షణ నిధి'కి విరివిగా 
విరాళాలివ్వండి, ఇప్పించండి ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కండి ఊరూరా, వాడవాడలా శిధిలాలయాలు 
పునర్నవీకృతం కావాలి అంతటా ఆధ్యాత్మిక దివ్య చైతన్యం వెల్లివిరియాలి తద్వారా చర ల్యానం సిద్ధించాలి 








దాతలకు సౌకర్యాలు ॥ 
ఈ ట్రస్టుకు 5 లక్షలు లేదొ అం్తభన్న ఎక్కున విశాళంగా ఇచ్చిన గాత పు ఘః క్రింది పన లభిస్తాయి సం॥[లో 3 







దర్శనానికి వచ్చినపుడు శ్రీవారి, శ్రీ పద్మావతి అమ్మవారి బంగారు పూత పూసిన వె డికాలరు ఇహూరరణ, పఉవత్సరానికి ఒకసారి 
దాతకు ఉత్తరీయం బహూకరణ 3 రోజులపొట్సు తిక్తుములిలో ఉచిత వసతి-లేదా .).ఐ.పి. అతిథి గృహాల్లో క్ష వసతి ఈ 
సౌకర్యాలు దాతకు జీవిత పర్యంతం ఫర్ములు 6; 


మీ విరాకాలను ఏ జాతీయ బ్యాంకు నుంచైనా 'కార్యవిర్వహడణాధికారి' 
క వ టా! 


బ్యాంకులోనైనా జమ చేయవచ్చును. 


నిలి!1760 47 7.7.0. గ£555, 71200471. ౧; 223210 





